J 


lr 
ఎ శ్రీ మాలోల [గగంథమాల క 
nmr TT 


శ్రీ కె.వి. రాఘవాచార్య విరబిత 
రమణీయాం(ధ టీకా తాత్పర్య వ్యాఖ్యా సహితము 


సంపుటము - 5 VOLUME - 5 


శ్రీ లక్ష్మీ నృసింహస్పామి వారి మరియు శ్రీ అహోబిల మఠం 
ఆచార్యుల దివ్య మంగళాశాసనములచె 


భగవత్‌ భాగవతా చరణ సేవాభిలాషి 
తుర్లపాటి వెంకట సూర్య సత్యనారాయణ వత ప్రసాట్‌ 
చురియు కుటుంబ సభ్యులు 
రామంతాపూర్‌, హైదరాబాదు. 


శ్రియ నమః 


eV: 


శ్రీ వేదాంత దేశిక ప్రణీత 
శ్రీ రంగనాథ 


పాదుకా సహాస్రమ్‌ 


శ్రీ కె.వి. రాఘవాచార్య విరచిత 
రమణీయాంధ్ర టీకా తాత్సర్య వ్యాఖ్యా సహితము 


ఐదవ సంపుటము 


ప్రచురణ 
శ్రీ మాలోల [గ్రంథమాల 
శ్రీ అహోబిలమఠం, హైదరాబాదు. 


శ్రీ వేదాంత దేశిక ప్రణీత 
శ్రీరంగనాథ 
పాదుకా సహస్రమ్‌ 
శ్రీ.కె.వి. రాఘవాచార్య విరచిత 
రమణీయాంధ్ర టీకా తాత్పర్య వ్యాఖ్యా సహితము 
(తెలుగు మరియు నాగరలిపిలో మూలము) 
ఐదవ సంపుటము 
(ప్రథమ ముద్రణము 2004 
ప్రతులు :1000 
ప్రచురణకర్తలు 
శ్రీమాలోల గ్రంథమాల 
శ్రీ అహోబిల మఠం, హైదరబాదు 
లి సర్వస్వామ్యములు ప్రచురణకర్తలవి 
వెల : రు.100/- 
ప్రాప్తిస్థానము 
శ్రీమాలోల [గ్రంథమాల 
శ్రీ అహోబిల మఠం 
దుర్గాబాయి దేశముఖ్‌ కాలనీ, 
హైదరాబాదు - 500 019. 
ఫోను : 27423048 
అక్షర కూర్చు 
వివేక్‌ గ్రాఫిక్స్‌ 
నల్లకుంట, హైదరాబాదు. 
ముద్రణ 
వాగ్దేవి ప్రింటర్స్‌ 
నల్లకుంట, హైదరాబాద్‌ - 500 044. 
ఫోన్‌ : 30912541 


Sri Vedanta Desika's 
Sri Ranganatha 
PAADUKA SAHASRAM 
with 
Telugu Commentary 
by 
Sri K.V. Ragahavacharia 
(with Text in Telugu and 
Devenagan Scripts) 

Vol. 5 
First Edition 2004 
1000 Copies 
Puolished by 
Sri Malola Granthamala 
Sri Ahobila Muth, Hyderabad 
© Publishers 


Pnce : Rs. 100/- 


Copies available at 
SRI MALOLA GRANTHAMALA 
Sn Ahobila Muth 
Durgabai Desmukh Colony 
Hyderabad - 500 013. 
Tel: 27423043 


Laser Composing by 
Vivek Graphics 
Nallakunta, 
Hyderabad - 500 044. 


Printed by 
Vakdevi Printers 
Nallakunta, Hyderabad - 500 044. 
Ph: 30912541 


SRI NIGAMANTHA MAHA DESIKAN 


; _ SRIMATH ADIVAN SATHAKOPA YATEENDRA MAHA DESIKAN 
R JEER OF SRI AHOBILA MUTH 


SRI LAKSHMI NRISIMHA DIVYA PADUKA SEVAKA SRIVAN 
SHATAKOPA SRI NARAYANA YATEENDRA MAHA DESIKAN 
H.H. The 45th Jear of Sri Ahobila Muth 


LATE SRIMAN ౪౧. RAGHAVA CHARI 


ఈ ఐదవ సంపుటములో... 


మంగళా శాసనములు, ప్రకాశకుల మనవి, 


పండిత అభిప్రాయములు 
1. చిత్ర పద్ధతి 

2. నిర్వేద పద్ధతి 

3. ఫలపద్ధతి 
పారాయణ ఫలమ్‌ : 


అనుబంధము 


98 శోకాలు తెలుగు లిపి 


98 శ్లోకాలు నాగర లిపి 


(30) 
(31) 


(32) 


129 


131 


145 


Nad aug ఈ am re adm rr ఇ: 


tah Tati జ aftr Wr ae 
aad feat Rea at Wa Te గాం! Hae 
$a een A man Am ఇల! rea ga | 
addenda: Mafra TR: Jeg gy TY TRI 
Hr fem Fara: Tg TT Taf: | Tira: gf: TEI 
qrgy areal: Hemmant TNA | 
Ty ram Tren wa Tn [ర ffm: Tr: 
anf: agfad fuerte fa Tea TaN TT ఈగలు ₹ ళాల? 
areal mre tara, ef HTT TIT TTT: Ton 
ean: vA: rt Ta wr: ra: Yofag fr | 
amen A. 3.3. ఫు రారారా fa fran: పు సూలం YT: క్‌ 
aad RT Tra: re: rH | 
9 qa Taam: vfs TY: Taal wala, | 


areaare iggy wig mae: frag | Taq TT ఇటే Td 


aha wry TH TE | 
Has జల్‌ 


HIS HOLINESS 
45th JEER OF SRI AHOBILA MUTT 


శ్రీమతే రామానుజాయ నమః 
శ్రీ నిగమాంత దేశికాయ నమః 


ప్రకాశకుల మనవి 


భగవన్నామములు, గుణములు, రూపముల మహాత్మ్యమును వర్ణింప, కీర్తింప దేవతలకే అసాధ్యమైనపుడు మానవ 
మాత్రులకెట్లు సాధ్యపడును? కేవలం లక్ష్మీహయవదనుల అనుగ్రహం వల్లనే అది సాధ్యమవుతుంది. 

విశేష విత్‌పారిషదేషు నాథ 

విదగ్ధగోష్టీ సమరాంగణేషు 

జిగీషతోమే కవితార్మికేంద్రాన్‌ 

జిహ్వాగ్రసింహాసన మభ్యుపేయాః హ.స్తో.28 

శ్రీ హయగ్రీవుని తన నాలుకపై వసించి తాండవం చేయుమని, సభలో కవులను, తార్మికులను జయింపతగిన శక్తియుక్తులను 
ప్రసాదింపమని శ్రీ నిగమాంత మహాదేశికులు శ్రీ హయగ్రీవులను ప్రార్థించినందువలన శ్రీనిగమాంత దేశికులు పాదుకా సహ(స్రమును 
రచింపగలిగిరి. అందువలన పాదుకాసహస్రమునకు రమణీయ వ్యాఖ్యను అనుగ్రహించు శ్రీమాన్‌ కె.వి. రాఘవాచార్యులవారు శ్రీ 
హయగ్రీవ ప్రసాదలబ్బులే అని మనం గ్రహింపవలసి యున్నది. భగవంతుని పూర్ణరూపమును ఇంతకు పూర్వము ఎందరెందరో 
వర్ణించియుండిరి. కాని కేవలం స్వామి పాదుకలను గూర్చి మాత్రమే సహస్ర శ్లోకపరిమిత (గ్రంధమును రచించుట అనితర సాధ్య 
విషయము. ఆ అదృష్టము శ్రీ వేదాంత దేశికులకు మాత్రమే దక్కుట మన పూర్వ పుణ్యవిశేషము. 

నమోస్త్వనంతాయ సహ(స్రమూర్తయే 

సహగస్తపాదాక్షి శిరోరుబాహవే 

సహస్రనామ్నే పురుషాయశాశ్వతే 

సహస్రకోటి యుగధారిణేనమః 
భగవానుని మూర్తులు, పాదములు, అక్షులు, శీర్షములు, ఊరువులు, బాహుపులు, నామములు అన్నియు సహస్రసంఖ్యాపరిమితములే. 
భగవానుడు ఏ సంఖ్యకునూ పరిమితుడు గానపుడు సహస్ర . ,0ఖ్యకు మాత్రము ఎట్లు లోబడునన్నది ఇచ్చట విచారణీయాంశము. 
భగవానుడు అనంతుడు కావున అతని నామ, గుణ, విభూతులు అన్నియు అనంతములే. పాదములు గూడ అట్లే అనంతములే. 
అనంతములైన పాదములను వర్ణించుటకు చిన్న చిన్న సంఖ్యలు సరిపోవు కావున సహస్ర సంఖ్యను గ్రహింప వలసి వచ్చినది. 
ఇచ్చట సహస్రమనగా పాదద్వయముగాదు. అవి అసంఖ్యాకములని అభిప్రాయము. బలిచక్రవర్తిని వశుని చేసికొను సందర్భమున 
భగవానుని పాదద్వయము, త్రయముగా మారి లోకములన్నింటిని ఆవరించి స్పృశించినవి. వామనరూపము త్రివిక్రమరూపమును 
దాల్చినది. అపుడు లోకములన్నియు తరించినవి. దేశికులు గూడ మొదట వామన భావమును ఆ తర్వాత త్రివిక్రమ భావాన్ని పొంది 
పెరిగినాదని మనం ఈ సందర్భంలో భావించాలి. భగవాన్‌ యామునులు స్తోత్రరత్నమునందు భగవత్‌ చరణారవింద ద్వయమును 
తన శీర్షమును అలంకరింపుమని స్తోత్రరత్నమున ప్రార్థించుట ఇచ్చట మననీయము. 

“కదాపునశ్ళంఖ రథాంగ కల్పక -ధ్వజారవిందాంకుశ వజ్రాలాంఛనం, (త్రివిక్రమ త్వచ్చరణాంబుజద్వయం, 
మదీయమూర్థానమలం కరిష్యసి” అనగా భగవచ్చరణారవింద ద్వయములు శంఖము, చక్రము, ధ్వజము, అంకుశము, వజ్రము 
ఇత్యాది శుభ చిహ్నములు గలవి. అట్టి దివ్యచరణాలను తన శీర్షమును అలంకరింపుమని యామునులు ప్రార్థించినారు. మందిరములలో 
అర్చనానంతర సమయమున అందరి శీర్షములందు శరారిని ఉంచుట ఒక ఆచారంగా వచ్చినది. అనగా చరణములను తన తలపై 

li 


ఉంచుట యామునమునుల ఆదేశమని అర్ధము. 

పాదుకా సహ(స్రము, భగవద్దివ్య పాదారవిందములను గూర్చిన ఒక దీర స్తోత్ర కావ్యము - ఈ కావ్యమునందు కేవలం 
సహస్ర అర్థములనే గాక, అసంఖ్యాకమగు అర్థములునూ నిబిడీకృతమై యున్నవి. “సహస్ర శీర్నా పురుషః సహస్రాక్ష సహస్రపాత్‌ 
అని వైదిక సూక్తి. భగవానుని అంగములన్నియు అనంత సంఖ్యకు చెందినవే అని భావము. ఇంతటి గంభీర అర్థములుగల 
భగవచ్చరణ ద్వంద్వాన్ని శ్రీనిగమాంత దేశికులు తప్ప మరెవరు వర్ణించుటకు సాహసింపగలరు? , 

శ్రీ నిగమాంత దేశికులు తిరుమలలోని శ్రీనివాసుని ఆలయమందలి ఘంటావతారులు. శ్రీశ్రీనివాసుడే శ్రీనిగమాంత 
దేశికులుగా అవతరించిరని పెద్దల అభిమతము. శ్రీశ్రీనివాస పెరుమాళ్ల జన్మతిథియే శ్రీ నిగమాంత దేశికుల జన్మతిథిగావటం 
గమనార్హం. ఒక సామాన్యుడగు కవితో పోటీపడి “ఒక్క రాత్రిసమయంలోనే పాదుకా సహస్రగ్రంథమును రచించి శ్రీరంగని చరణములకడ 
సమర్పించుట, ప్రత్యర్థిని ఓడించుట భగవత్‌ కృపగల వానికే సాధ్యము, పాదుకా సహస్రమును రచించి పామరులగు మనందరిని 
అనుగ్రహించుట దేశికుల దయాగుణములకు నిదర్శనమైతే, దానిని ఆస్వాదించుట మనందరి భాగ్యవిశేషము. 

లోకంబులు, లోకేశులు, లోకస్థులను రక్షింప సమర్థములైనవి పాదములైతే వాటిని రక్షించునవి కవచములు పాదుకలు. 
రక్షించువారిని రక్షించుట సామాన్య విషయముగాదు. పాదుకా సహస్రమునందు పాదుకల విశ్వరూప ప్రదర్శనంను చేయుట 
ఇతివృత్తం. చూచుటకు పాదుకలు రెండే అయినా అవిగూడ అసంఖ్యాక గుణ భూషణములు-మనందరకు ఆశ్రయ స్థానములు. 
“అథోరణీయాన్‌ మహతోమహీయాన్‌” అన్నట్లుగా చిన్న ఆకారంలోగల పాదుకలు అణురూపమైతే వాటి వర్ణన మహతో మహీయాన్‌ 
అన్న లక్షణాన్ని పొందినది. 

“వితస్తి మాత్రే దారుఖండే సహస్రం వివరాణి రచితవాన్‌, వేంకటనాథ గురురేవ కవిః, అన్వేతు కపయ ఏవ” అనగా 
జిట్టెడు కట్టెముక్క మీద వేయిఛిద్రాలను కల్పించిన వేంకటనాథుడే గురువు. అన్యులు కపులు మాత్రమే. మందో భవిష్యన్నియతం 
హింబో, వాచాంనిధేవంచిత భాగధేయః భగవచ్చరణముల నాశ్రయించు మందభాగ్యుడు గూడ బ్రహ్మవంటివాడవుతాడని హయగ్రీవస్తోత్రం 
ప్రకటిస్తుంది. విలుప్త మూర్ధన్య లిపిక్రమాణాం, సురేంద్ర చూడా పదలాలితానాంి అని హయగ్రీవస్తోత్రము. బ్రహ్మరాతనుదుట 
లేనివాడైనా, సురేంద్ర మస్తకమైనా హయగ్రీవుని దయతో కోరిన కోరికలు అవి తీరును గదా! 

శ్రీరాముని దివ్యపాదుకలను శ్రీరాముడు భరతునకు ప్రసాదించెను. అనగా అవి భరతుని స్వాధీనమున నుండెను. భరతుడే 
తొలుదొల్త పాదుకల దివ్యమగు భవ్యత్వాన్ని అనుభవించినాడు. శ్రీదేశికులు ఈ రహస్యాన్ని గమనించి “భరతాయ ప్రథమోదాహరణాయ 
అని మొట్టమొదటే భరతుని కీర్తించినారు-పదునాలుగేండులల కాలము పాదుకలకు భరతుడు సేవను సమర్పించినాడు -భరతునికి 
గూడ రామానుజుడనియె నామం - రామానుజుడు విశిష్టాద్వైత స్థాపకుడు-అందువలన పాదుకా సహస్రమందలి శ్లోకాలు పాదుకల 


పర్యాయంగా, నమ్మాళ్వార్‌ పర్యాయంగా, రామానుజుల పర్యాయంగా వివిధములైన అర్థాలను, రహస్యాలను వెల్లడించ గల్లునని 


పూర్వాచార్యవర్యుల అభిమతము. 


శ్రీ వేదాంత దేశికులు సమయ సహస్రమని మరొక అద్భుత గ్రంధం రచించినాడని ప్రతీతి, మన దౌర్భాగ్యవశమున అది. 
మనకు నేడు లభించుటలేదు. దేశికులు షోడశోత్తర శతగ్రంధములను రచించియున్నారని పరిశోధకుల అభిప్రాయము కాని వాటిలో ' 


చాలావరకు ఎన్నో కాలగర్భములో కలిసిపోయినవి. ఈ గ్రంధమునకు ఎందరో మహానుభావులు తొలుదొల్త తమిళంలో, ఆంగ్లంలో 
వ్యాఖ్యలను ప్రసాదించిరని పెద్దల వచనం. తెలుగులో మాత్రం అది ఇదివరకు జరుగలేదు. శ్రీ కె.వి. రాఘవాచార్య స్వామివారు 
భువిపై అవతరించు వరకు ఈ స్తోత్రము వేచియుండవలసి వచ్చినది. ఇపుడు పాదుకా రహస్య రమణీయత ఏదో శ్రీరాఘవాచ్తార్యులవారి 
వ్యాఖ్య వలన మనకు తేటతెల్లము అవుతూ ఉంది. అందులకు మనమందరము భాగ్యవంతులం. 

వరద గురువులు శ్రీ దేశికులు చిన్నగానున్నపుడే “ప్రతిష్టాపిత వేదాంతః ప్రతిక్షిప్ర బహిర్మతః - భూయాగస్రైవిద్యమాన్యత్వం 
- భూరికల్యాణ భాజనం” అని ఆశీర్వదించాడట. ఇతరమత సిద్ధాంతములను ఖండించి వేదశాస్త్ర సిద్ధాంత జ్ఞానమును స్థిరంగా 
స్థాపించి, వేదమూర్తులచే సన్మానితుడవై సకల శుభములను పొందుదువుగాత అని వరద గురువులు నిగమాంత దేశికులను 


ఆశీర్వదించిరనునది' ఐతిహ్యము- న 
I 


శ 


వేదేసంజాత ఖేదేమునిజన వచనే ప్రాప్త నిత్యావమానే 

సంకీర్ణే సర్వవర్ణే సతి తదనుగుణా, నిష్ప్రమాణే పురాణే 

మాయావాదే సమోదే కలికలుష వశాత్‌ శూన్యవాదేవివాదే 

ధర్మత్రాణాయ యోభూత్‌ సజయతు భగవాన్‌ విష్ణుఘంటావతారః, 
కలికాలవశాత్‌ వేదాలకు అపార్థములను కల్పించడం, పెద్దలమాటలను మన్నింపకపోవడం, వర్ణసాంకర్యం ఏర్పడడం, సంఘం 
విచ్చిత్తికి గురిగావడం జరిగినపుడు వైదిక ధర్మ రక్షణ కోసం శ్రీశ్రీనివాసుడే శ్రీవేదాంత దేశికుడుగా అవతరించిరి అనునది ఈ 
శ్లోకార్ధము. అట్టి శ్రీ దేశికులకు జయమగుగాత! అని మహాకవి డిండిముడు వర్ణించెను. 

దేశికుల రచనల సంఖ్య షోడశోత్తర శతం. వాటిలో ఎన్నో మనకు ఈనాడు లభించుటలేదు. అట్టి కాలంలో శ్రీపాదుకా 
సహస్రమునకు వ్యాఖ్యను రమణీయంగా మనందరికి అందజేయుట మన అదృష్టం. 

దేశికుల రచనలు నారికేళ పాకంవంటివి, వాటినే రెండవసారి, మూడవసారి చదివితే అవన్నియు [ద్రాక్షాపాకంగా మారునని 
పూర్వాచార్యుల అభిప్రాయం. 

పాదుకాసహగ్రము ద్వాత్రింశ పద్ధతుల కమనీయ స్తోత్ర కావ్యం. 32 అక్షరములు అనుష్టుష్పందస్సుకు లక్షణం. 
శ్రీ అన్నమాచార్యులు 32 వేల కీర్తనలను రచించినారట. ఉపనిషత్‌ విద్యల సంఖ్య గూడ 32 మాత్రమే. 32 సంఖ్యకు 
శ్రీ లక్ష్మీనృసింహులకు, శ్రీశ్రీనివాసునకు ఏదో ఒక గొప్ప సంబంధమున్నది. నృసింహుని మంత్రరాజ స్తోత్రములోని శ్లోకాలలో గల . 
అక్షరాల సంఖ్య గూడ 32 మాత్రమే. ఆ సంబంధం వల్లనే దేశికులు 32 పద్ధతులను గ్రహించినాడని తోచుచున్నది. పాదుకాసహగస్రము 
ఒక విధంగా సంస్కృత సాహిత్య ఛందశ్శాస్తమునకు విజ్ఞాన కోశమువంటిదని తెల్పవచ్చు. 

కేవలం ఒకనాటి రాత్రి సమయంలోనే సహస్రపరిమితమగు పాదుకాసహస్రమును రచింపగలుగుట ఊహింపలేని విషయము. 
- సాక్షాత్‌ శ్రీరంగడే దేశికులను రచింపుమని ప్రోత్సహించుట వల్లనే ఈ అసాధ్య కార్యం సులభసాధ్యమైనది. యోగులకు నిద్రబోవు 
రాత్రి సమయం జాగరూకత సమయమని భగవద్గీత తెల్పుతుంది. ఇట్లు ఒక విధంగా పాదుకాసహస్తం యోగ దర్శన కావ్యం అని 
అంటే అతిశయోక్తి కాదు. 

శ్రీమాన్‌ కె.వి. రాఘవాచార్యులు సిద్ధాంత విషయంగా, కవిత్వ రచనలో, అనుభవంలో అందెవేసిన చేయి. ఇందులకు 
వారు రచించిన గ్రంథములే ప్రమాణము. వారు ఇంతకు పూర్వం 10 (గ్రంధాలకు వ్యాఖ్యలను ప్రసాదింఛినారు. మొదట 
శ్రీ గోదాదేవి స్తోత్రాన్ని వ్యాఖ్యానించి శ్రీ ఆండాళ్‌ అనుగ్రహానికి పాత్రులైనారు. ఆ తర్వాత భగవద్యాన సోపానాన్ని వ్యాఖ్యానించి, 
మరింతగా ఈ రంగంలో ఉన్నత స్థితిని అందుకున్నారు. గరుడ దండకాన్ని వ్యాఖ్యానించి ఆకాశంలో విహరించినారు. ఇపుడు 
పాదుకా సహస్రాన్ని రచించి శ్రీరాముడు, భరతుడు, శ్రీరంగడు, గరుడుడు మున్నగు వారి అనుగ్రహానికి పాత్రులైనారు. మున్ముందు 
యతిరాజసప్తతి షోడశాయుధ స్తోత్రం, సుదర్శనాష్టకాన్ని గూడ వ్యాఖ్యానించి మనను మరింత భాగ్యవంతులుగా చేయ సమకట్టినారు. 
కావున మనం వారిని ఎంతగా స్తుతించినా తక్కువే. పాదమనగా పేయాన్ని అందించేది అని భావం. పాదుకా సహస్రం 
పఠించువారందరకు (త్రివిక్రముని పాదములు త్రిలోకాలకు గంగను కూర్చినట్లే, మనకు అమృత పేయాన్ని సమకూరుస్తాయని 
అంతరార్థము. 

రమణీయ వ్యాఖ్య ఉభయ వేదాంతములు మేలు కలయిక. సంస్కృత, ద్రావిడ వేద వేదాంతాలలోనుండి ఆయా సంబంధిత 
రహస్యాలను వ్యాఖ్యలో రాఘవాచార్యులవారు మనకందించారు. తమిళంతో పరిచయం లేని భక్తవరులందరకు రమణీయం 
వరంలాంటిది. 

అనువాదం అందరికీ చేతనయ్యే పనికాదు. మూలగగ్రంధము దాని భాష మరియు ఏ భాషలోనికి అనువదింపబడాలో 
ఆభాష (ఈ రెండు భాషలపై) సమానమైన అధికారముండాలి. భాషా నిర్మాణము, నుడికారాలు బాగా తెలియాలి. గహనమైన 
విషయాన్ని తేటతెల్లంగా మృదుమధురంగా మార్చి వ్రాయగల్లాలి. కొందరికి మాట్లాడుట పై చక్కని ప్రవేశము నైపుణ్యాలు ఉంటాయి. 

iv 


వ్రాయడం వారికి చేతగానిపని. మరికొందరికి వ్రాయుట అన్ని నల్లేరుపై నడక. కాని వారికి మాట్లాడుట చేతగాదు. ఈ రెండింటియందు 
సమానమైన నైపుణ్యంగల రాఘవాచార్యులవంటివారు చాలా తక్కువ. 

రెండు భాషలపై అధికారంతోపాటు విషయము పరిచితమై యుండాలి. పాఠకుల మనోవిజ్ఞానమును తెలిసి ఏవిధంగా 
విషయాన్ని అనువదిస్తే ఆకర్షణీయంగా ఉంటుందో, సులభగ్రాహ్యంగా ఉంటుందో తెలిసి యుండాలి. శ్రీ కె.వి. రాఘవాచార్యులు 
వస్తుతః అధ్యాపకుడు, అతని అధ్యాపన కళ ఈ సందర్భంలో అతనికి బాగా ఉపకరించింది. సంస్కృత, ఆంధ్ర, ద్రావిడ భాషలందు 
చక్కని ప్రవేశ పాండిత్యాలు వారికి ఉన్నాయి. వ్యాఖ్యానం చేయగల చతురత, విస్తృతమైన పాండిత్యము, భావుకత వారిలో 
నిబిడీకృతమైయున్నాయి. ఇంతకుముందు అనువాదాలను, వ్యాఖ్యాలను చేసిన అనుభవం గూడ ఉంది. శ్రీ వేదాంతదేశికుల హృదయాన్ని 
గూడ బాగా తెలిసినవారు గావటం స్వర్ణానికి సౌరభం లభించినట్లయినది - వారు మనకు లభింపజేసిన పాదుకాసహస్ర వ్యాఖ్యానము 
పండితులకేకాదు. పామరులకు గూడ అవగాహనం కాగలుగునన్న ఊహ, విశ్వాసము మనకు నేడు కలిగిందది. 

శ్రీ మాలోల గ్రంథమాల హైదరాబాదు అహోబిల మఠమునకు చెందిన ప్రచురణ శాఖ కీ.శే. శ్రీ వి.పి. రాఘవాచార్యులుగారు 
దీనిని అహోబిల మఠాధిపుల ఆశీర్వాద, ఆమోద బలాలతో స్థాపించినారు. ఇంతవరకు మాలోల [గ్రంథమాల కొన్ని పుస్తక సుమాలను 
ప్రచురించింది. మాలోల ప్రచురణలు అన్నియు బాగా పేరు గాంచినవే. అదేవిధంగా కీ.శే. వి.పి. రాఘవాచార్యుల వారి కోరికపై 
పాదుకాసహస్ర వ్యాఖ్యాన యజ్ఞం గూడ ప్రారంభింపబడి నేటికి పూర్తియైనది. శ్రీ మాలోల నృసింహుని దివ్యకటాక్షము మరియు 
శ్రీ అహోబిల మఠం 45వ పీఠాధిపతులుగా వేంచేసియున్న శ్రీ లక్ష్మీనృసింహ దివ్యపాదుకాసేవక శ్రీవణ్‌ శఠకోప శ్రీనారాయణ 
యతీనన మహాదేశికులవారి దివ్యానుగ్రహంతో శ్రీమాలోల (గ్రంథమాల మరింత ప్రగతిని సాధించి మూడుపూవులారుకాయలుగా 
వర్ధిల్లాలని, భక్తకోటికి ఈ గ్రంథాలు ఆనందాన్ని, శాంతిని ప్రసాదించాలని కోరుతున్నాం. 

ఈ సంపుటి ముద్రణకు తమ విరాళములు అందించిన శ్రీ ఈ. ఆర్‌.ఎస్‌. రెడ్డి మరియు శ్రీ సత్యసాయి చరణ్‌లకు 
కృతజ్ఞతలు. 

పాదుకాసహస్ర వ్యాఖ్యాతయగు శ్రీమాన్‌ శ్రీ కె.వి. రాఘవాచార్యులగారు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో గ్రంథమాలకు, 
వైష్ణవ లోకానికి, భక్త ప్రపంచానికి తమవంతైన వాచాకైంకర్య లేఖా కైంకర్యమును భూరిభూరిగా సమర్చింపగలిగిన దివ్య అమోఘ 
శక్తి సామర్థ్యములను మరింతగా పొందాలని, పాఠకులందరు పాదుకా సహస్రాన్ని నిత్య పఠనీయ గ్రంథంగా సేవిస్తూ తరించగలగాలని 
మా సవినయ ఆకాంక్ష 


ఇట్లు 
శ్రీ కె. దేవనాథన్‌ 
అధ్యక్షులు 
శ్రీ మాలోల గ్రంథమాల, 
శ్రీ అహోబిలమఠం, హైదరాబాద్‌. 


విజ్ఞప్తి 


శ్రీ అహోబిల మఠం 44వ పట్టమున వేంచేసి యుండిన శ్రీ శ్రీవణ్‌ శఠకోప శ్రీవేదాన్త దేశిక యతీంద్ర 
మహాదేశికులవారి మంగళాశాసనముచే హైద్రాబాదులో అహోబిల మఠం స్థాపింపబడినది. తదనుబంధంగా 
శ్రీ మాలోల గ్రంధమాల ఆ స్వామి అనుగ్రహముచేతనే ప్రారంభింపబడినది. 

లౌకికముగాని పారలౌకికముగాని ఏకార్యమునైన నిర్వహించినచో, అది దైవ నిర్ణయమను అధ్యవసాయము 
కలవారైన, ఆయా వ్యక్తుల అంతరంగమున నున్న ప్రతిభను బహిర్గతమగునట్లు చేసిన, ప్రగతిశీలురై విశేషకీర్తి 
కాయులైన శ్రీమాన్‌ వి.పి. రాఘవాచార్య స్వామివారు ప్రాతఃస్మరణీయులు. 

దాసుడు 'సత్పథాచారము” అను శీర్షికతో “శ్రీరంగనాథ పాదుకా సహస్ర” స్తోత్రకావ్య వైభవమును 
వ్యాసరూపముగ వ్రాసి “బరోడా” నుంచి పంపగా, అవ్యాజ కృపతో దానిని ఆమోదించి “శ్రీన్ససింహప్రియ”లో 
ప్రచురించి ఆమాస పత్రికను 'బరోడా'కు పంపిన మహోదయులు శ్రీ వి.పి. రాఘవాచార్య స్వామివారు హైదరాబాద్‌కు 
రాగానే 'శ్రీపాదుకాసహ'స్రి వ్యాఖ్యానమును వ్రాయుచున్న దాసుని గుడిశెకు వారువేంచేసి, ఆవ్రాత ప్రతిని చూచి, 
వారి భవనమునకు దాసుని తీసికొనిపోయి, వారి మామగారైన శ్రీమాన్‌ వింజమూరి రామాచార్యుల వారు అడిగిన 
రెండు శ్లోకముల వ్యాఖ్యానమును వినిపింపజేసిన మహాశయులు వారు. మరునాటి ఉదయమున శ్రీమాన్‌ వి. ఎస్‌. 
రాఘవాచార్యులతో సహా వచ్చి “అహోబిల మఠములో తిరుప్పావై” కాలక్షేపమును మీరే చేయవలె”నని ఆజ్ఞాపించి, 
దాసుని కృతార్థుని చేసిన మాన్యనియామకులు శ్రీ వి.పి. రాఘవాచార్యస్వామి వారు. 

ఇట్లు భగవద్భాగవతాచార్యానుగ్రహ పటిమచేత దాసుడు, 1992లో ఆరంభించిన శ్రీపాదుకా సహస్ర 
వ్యాఖ్యాన రచన 2002లో పూర్తియెనది. ఈ వ్యాఖ్యాన రచనకు అవసరమైన కాలము ఒక్క దశాబ్దియగు(ను)ట 
దాసుని ఆల్పజ్ఞతనే నిరూపించును కదా! 
1999లో మూడవ సంపుట మావిష్కరింపబడిన సమయమున శ్రీ వి.పి. రాఘవాచార్య స్వామివారు నిజహస్తపద్మములచే 
దాసునికి జరీ శాలువను కప్పి, పదివేల రూప్యములనిచ్చి సత్మరించి “ఇక నాలుగవ సంపుటమును చూడలేను” అని 
వక్కాణించిన వాచంయములు శ్రీ వి.పి. రాఘవాచార్యస్వామివారు. (ప్రస్తుతం శ్రీ అహోబిల మఠం 45వ పట్టమున 
వేంచేసియున్న శ్రీ శ్రీవణ్‌ శఠకోప శ్రీ నారాయణ యతీంద్ర మహాదేశికుల వారి కరకమలములచేత ప్రథమ (1996లో) 
ద్వితీయ (98) చతుర్ధ (2001) సంపుటములు ఆవిష్కరింపబడినవి. అనేక సత్మార్య నిర్వాహకులైన శ్రీమాన్‌ వి.పి. 
రాఘవాచార్య స్వామివారు లేనిలోపమును పూరింపనెవరి తరముకాదు” అని కాలము నిరూపించుచునే యున్నది. 

వారి అధ్యక్షతలో సుశిక్షితులైన కార్యవర్గ సభ్యులందరు అహోబిలమఠ విధినియమాలను (శ్రద్ధాళువులై 
నిర్వహించుచున్నందువలననే ఈ పంచమ సంపుటము కూడ వెలివడుచున్నది. 

అన్నిటికి వలె ఈ సంపుటమునకును మంగళాశాసనమును కృపజేసిన శ్రీశ్రీ అళగియ శింగర్‌ గారికి అనేక 
సాష్టాంగ ప్రణామములు. 


vi 


ఈ సంపుటమును సమగ్రంగా పరిశీలించి, అమూల్యములైన తమ అభిప్రాయములను అందించి, 
మంగళాశాసనములను అనుగ్రహించినవారు ఉ.వేదాంత ప్రవర్తకులు విఖ్యాత వ్యాఖ్యాతలు శ్రీమాన్‌. డా॥ ఈ.ఏ. 
శింగరాచార్య స్వామివారు, తిరుపతి. మహామహోపాధ్యాయులు, ఉస్మానియా విశ్వవిద్యాలయ సంస్కృత శాఖా 
విశ్రాంత ప్రాచార్యులు, (బ్ర.శ్రీ. డా॥ పుల్లెల శ్రీరామచంద్రుడు, హైదరాబాదు బహుభాషా గ్రంథ విమర్శకులు, 
కా కతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ ఆఫ్‌ ఇంగ్లీషు, శ్రీమాన్‌ డా॥ శ్రీ పెరుంబూదూరు శ్రీ, లక్ష్మణమూర్తిగారు, వరంగల్లు, 
ఈ సంపుటమునకు కూడ తమ 'రివ్యూ'ను ప్రకటించుటకనుమతించిన వారు శ్రీమతి డా॥ ప్రేమానందకుమార్‌గారు, 
శ్రీరంగం. 

ఈ అవ్యాజ కృపామూర్తుల సన్నిధిలో కార్తజ్ఞ్య పూర్వక సప్రశ్రయ ప్రణామములు. 

ఈ నా రచనలకు ఎట్టి ఆటంకం కలుగకుండా తోడ్చడుచున్న అనుజులకు - శ్రీమాన్‌ పార్థసారధి, 
నరసింహాచార్య, డా॥ తిరుమల శ్రీనివాసాచార్య, డా॥ టి. వెంకటరమణాచార్య స్వాములకు, తనుజులైన చిరంజీవులు 
కె.వి. రమణాచారికి, కె. మనోహరాచారికి అనేక మంగళాశాసనములు. శ్రీ దేశికుల గ్రంధ రచనలకు ప్రోత్సహించుచు, 
ఈ పంచమ సంపుటమును ప్రచురించి అనుగ్రహించిన శ్రీమాన్‌ వి. రాఘవన్‌గారు, కె. దేవనాథన్‌గారు, యం.వి. 
సౌందరరాజన్‌ గారు, పి. శ్రీనివాసాచార్యులు మొదలగు 'శ్రీమాలోల గ్రంథమాలా” నిర్వాహకులకు నమస్సుమనస్సులు, 

ఈ (గంథముద్రణకు విరాళములనిచ్చి సహకరించిన దాతలను శ్రీమాలోలస్వామి ఆయురారోగ్రెశ్వరాభి 
వర్ధకముగ అనుగ్రహించుగాక యని ప్రార్థన. 

ఈ సంపుటమునకు ముఖచిత్రమును సమకూర్చిన చిత్రకారులకు, ఈ సంపుటమును అందముగా అచ్చువేసి 
ఇచ్చిన “వాగ్దేవి ప్రింటర్స్‌” (నల్లకుంట) వారికి అనేక ధన్యవాదములు. 

అనుసంధించిన మాత్రమున మోక్షమును ప్రసాదించు “శ్రీ రంగనాథ పాదుకా సహస్రమును శ్రద్ధతో పఠించు 
భక్తులందరికి అభినందన చందనములు. - 

కర్త, కారయిత, ప్రేరక, అనుమోదకులందరిని శ్రీమాలోలస్వామి నిరంతరం కటాక్షించుచు 
అనుగ్రహింపవలెనను మహావిశ్వాసముతో విజ్ఞప్తి చేయుచున్న 

భాగవతచరణరేణువు 
కె.వి. రాఘవాచార్యులు 


నివాసము : 

C/o K.V. Ramana Chari 

B.H 3/6, IAS Officers' Qts. 
Road No.10, 

Banjara Hills, Hyderabad-34. 
Ph : 23350258 


Dt. 10-12-2003 


vii 


చ వేదాన్త దేశికుల సంగ్రహ జకుత చరిత 


గురుభ్యస్తద్గురుభ్యశ్చ నమోవాక మధీమహే । 
వృణీ మహే చ తత్రాద్యౌ దమ్పతీ జగతాంపతీ ॥ 

శియఃపతి, ఉభయ విభూతినాయకుడైన శ్రీమన్నారాయణుడు హంస, మత్స్య, హయగ్రీవ, నరనారాయణాద్యనే 
కావతారాలెత్తి సంసార ప్రవాహంలో పడికొట్టుమిట్టాడుతున్న జీవులు తనను ఉపాసించి తరించడంకోసం వేదమార్గాన్ని 
“నెలకొల్పాడు. భగవత్తత్త్వాన్ని తెలిపే శా(స్తాలను ప్రవర్తింపజేశాడు. అజ్ఞానులైన చేతనులు ఆ సౌలభ్యాన్ని 
గమనించకపోవడమే కాక “అవజానంతి మాం మూఢా” అని ఆయన ఆవేదన పడేరీతిగా ప్రవర్తించారు. భగవానుడు 
పరమదయాళువు కాబట్టి మరొక ఉపాయాన్ని పన్నినాడు. క్రూరమృగాలను పట్టుకొనే వ్యక్తి మరొక మృగాన్ని ఎరగా 
చూపి వాటిని పంజరంలో పడేలాగా చేసుకొంటాడు కదా! అలాగే సర్వేశ్వరుడు తన పారిషదులలో కొందరిని ఈ 
జీవులతో సమానంగా లోకంలో అవతరింపజేస్తే, వారి ఉపదేశానుష్టానాలవల్ల జనులు జ్ఞానులవుతారని ఆశించి, 
క్రమంగా ఆళ్వారులనూ, ఆచార్యులనూ అవతరింపజేశాడు. 

ప్రాచీనమైన విశిష్టాద్వైత సంప్రదాయాన్ని ఆళ్వారులు భగవద్భక్తి పరీవాహరూపాలైన తమ దివ్యప్రబంధాల 
ద్వారా ప్రపంచానికి వెల్లడించారు. తర్వాత 11వ శతాబ్దిలో శేషాంశ సంభూతులైన భగవద్రామానుజాచార్యులు 
బాగా చెదరిపోయిన వైదిక పద్ధతిని చక్కదిద్ది, శ్రీ భాష్యాది సంస్కృత (గ్రంథాలద్వారా ఆ విశిష్టాద్వైత సిద్ధాంతాన్నే 
స్థిరీకరించి జగదుపకారులైనారు. 

కొంత కాలానికి ఉభయవేదాంత సంప్రదాయ ప్రవిష్ణులలోనూ ఆచార ధర్మాలను పాటించడంపట్ల 
జెచిత్యానౌచిత్యాలను గమనింపలేనట్టి లోపాలు ఏర్పడినాయి. అందువల్ల జ్ఞానానుష్టానాల మూలంగానూ, ప్రబంధరచనల 
చేతనూ శ్రీభాష్యాన్ని బలపరుస్తూ, రామానుజ సిద్ధాంతానికి మంచి పూనికనిచ్చే మరొక అవతారం అత్యవసరమయింది. 
ఆ అవతార విశేషమే శ్రీ వేదాన్త దేశికులు. 

శ్రీమద్రామానుజాచార్యులవారి అంతేవాసులలో సుప్రసిద్ధులైన శ్రీకూరేశులు, దాశరధి, ప్రణతార్తిహరాచార్యులు 
మొదలైన గొప్ప విద్వాంసులెందరో ఉండిరి. వీరిలో ప్రణతార్తి హరాచార్యులు సంస్కృతవేదాన్త శాస్త్రంలో 
ఉద్దండపండితులు. వీరికి 'కిడంబి ఆచ్చాన్‌ అని ప్రసిద్ధమైన పేరు. రామానుజుల వారే వీరికి 'వేదాంతోదయనుడు 
అని బిరుదునిచ్చి శ్లాఘించారు. 

శ్రీరంగనాథ దేవాలయంలోని అర్చకస్వాములకు రామానుజులవారు విధించిన పడికట్లను పాటించడం 
కష్టమనిపించింది. యత్యాశ్రమ నియమానుసారంగా రామానుజులవారు గృహస్థులైన స్వాముల యిండ్లకు ఎప్పటి 
వలె భిక్షకు పోగా, ఒక గృహస్థుడు అన్నంలో విషం కలిపి భిక్షను పెట్టాడు. అంతేవాసులు వన్నెమారిన భిక్షాన్నాన్ని 
నిషేధింపగా దాన్ని ఒక కుక్క తిని మరణించింది. అప్పటినుంచి రామానుజులవారు ఉపవాస దీక్షకు పూనుకొన్నారు. 
వీరిని పరామర్శించడానికి వీరి ఆచార్యులైన మహా పూర్ణులు వస్తుండగా రామానుజులవారు ఎదురేగి సాష్టాంగ 
(ప్రణామం చేశారు. వీరు లెమ్మనలేదు. వారు లేవలేదు. కావేరిలో పట్టపగలు కాలుతున్న ఇసుకలో కమిలిపోతున్న 
సుకుమార శరీరాన్ని చూచి సహించలేక ప్రణతార్తి హరాచార్యులు రామానుజులవారిని ఆవేశంతో భుజాలపైన 


Vili 


ఎత్తుకొనిపోయి మఠంలో శైత్యోపచారం చేస్తుండగా, మహాపూర్ణులక్కడికి వచ్చారు. 

“మీకు ప్రాణసమానులైన ఈ అంతరంగ శిష్యునితోనే మఠంలో వంటచేయించుకొని ప్రసాదాన్ని స్వీకరించు” 
మని మహాపూర్ణులు రామానుజుల వారిని ఆదేశించారు. ఈ ప్రణతార్తిహరాచార్యులే రామానుజమఠంలో 
ఆచార్యులవారికి మాహానసికులుగా నియమితులైనారు. 

వేదాన్తోదయనా ((వ్రణతార్తివారా)చార్యుల వుత్రుడు రామానుజాచార్యులు. వీరి వుత్రుడు 
పద్మనాభనామాంతరులైన రంగరాజాచార్యులు. వీరికి 'ఆత్రేయ రామానుజాచార్యులు అనే పుత్రుడు 'తోతాద్యంబ' 
అనే పుత్రిక కలిగారు. ‘కిడాంబి అప్పుళ్ళార్‌' అనీ '“వాదిహంసాంబువాహులు” అనీ ్రసిద్ధనామధేయులైన ఈ 
ఆగ్రేయరామానుజులు, శ్రీ భాష్యానికి శ్రుతప్రకాశికావ్యాఖ్యానకర్తలైన శ్రీ సుదర్శన భట్టర్‌ (వీరిద్దరు) 'నడాదూర్‌ 
అమ్మాళ్‌ అనే సుప్రసిద్ధులూ, శ్రీభాష్యసింహాసనాధీశులూ అయిన 'వాత్స్యవరదాచార్యుల వారికి శిష్యులు. (దేశికుల 
వంశవృక్షమున్న పుట దర్శనీయమ్‌) 

భగవద్రామానుజులవారు నియమించిన చతుస్సప్తతి (74) సింవోననాధివతులలో ఒకరైన “శ్రీ 
అనంతసోమయాజి’ కాంచీనగరం వద్ద 'తూప్పుల్‌ో అనే అగ్రహారంలో దీపప్రకాశాఖ్య దేవాలయ సమీపంలో 
నివసించారు. వీరి పుత్రుడు “పుండరీకాక్షసోమయాజి”. వీరి పుత్రుడైన 'అనంతసూరి'కి ఆత్రేయ రామానుజుల సోదరియైన 
'తోతాద్య్యంబి ధర్మపత్ని అయింది. 

ఈ దంపతులు తిరుమలకు వెళ్ళి శ్రీ వేంకటేశ్వరస్వామికి అర్బనచేసి ప్రార్థించారు. నాటిరాత్రి తోతాద్ర్యంబ 
గర్భమందు శ్రీ వేంకటేశ్వరస్వామి ఘంట ప్రవేశించినట్లు దంపతులు కలగన్నారు. ఆనతి కాలంలో వీరికి సుపుత్రుడు 
ఆవిర్భవించాడు. అది విభవ నామ సంవత్సరం 1268 ఎ.డి. (పురటాశి) కన్యామాసం. ఆశ్వీజశుక్ల ఏకాదశి 
శ్రవణ నక్షతం. శ్రీవేంకటేశ్వరస్వామికి (బ్రహ్మోత్సవంలో) చక్రతీర్షోత్సవం జరుగుతున్న శుభదినం. 

విశ్వామిత్రగోత్రానికి చెందిన మహానుభావుడు 'అనంతసూరి' శ్రీ వేంకటేశ్వరస్వామి జన్మనక్షత్రాన అవతరించిన 
ఆ శిశువుకు వేంకటనాథుదని నామకరణం చేశారు. 

“ఉగ్రేక్ష్యతే బుధజనైరుపపత్తి భూమ్నా ఘంటాహరేస్స మజనిష్టయదాత్మనేతి” (నం.సూ) వీరిజీవితకాలంలో లోకులు 
వీరిని ఆ వేంకటేశుని ఘటావతారులని వ్యవహరించారన్న వీరిమాటచే స్పష్టీకృతం. 

'ఆప్పుళ్ళార్‌' ఆ బాలునికి ఐదవయేట అక్షరాభ్యాసంచేసి, రామాయణ, భారత, భాగవతకథలను భోదించాడు. ఆ 
సంవత్సరమే కంచి వరదరాజు. దేవాలయంలో శిష్యులకు శ్రీ భాష్యప్రవచనం చేస్తున్న శ్రీవాత్స్యవరదగురు సన్నిధికి 
తనభాగినేయుడైన బాలుణ్ని వెంట తీసుకొని వెళ్ళాడు. దివ్యతేజస్సంపన్నుడైన ఈ బాలుణ్ని చూచి, గోష్టిలో కాసేపు ప్రవచనం 
ఆపి, “ఆబాలుడెవరు?” అని ఆగురువు ఆప్పుళ్ళార్‌ను అడిగాడు. ఆయన 'తనమేనల్లు'డని చెప్పాడు, ఆగిపోయిన ప్రవచనం 
ఫెంతవరకు పూర్తిఅయిందో అని ఆవరదగురువు ఆలోచించసాగాడు. 

“ఆచార్యవర్యా, దాసుడు ఈ గోష్టిలో ప్రవేశించుసరికి “శాస్త్రయోనిత్వాత్‌” అనే వాక్యార్థాన్ని దేవరవారు ప్రవచిస్తున్నారు 
కదా!” అని సూచించిన ఆబాలుని జ్ఞాపకశక్తికి సదస్సులందరు ఆశ్చర్యపడినారట. వాత్స్యవరదాచార్యులు మహానుభావులు. 

“వీరికి “నడాధూర్‌ అమ్మాళ్‌” అని ప్రసిద్ధ నామమేర్చడింది. 'ఆమ్మాళ్‌, అంటే మాతృమార్తి అని అర్థం. స్రీలింగశబ్దం. వీరు 
ప్రతి దినం కాచిన పాలుతెచ్చి నోటితో ఊది చల్లార్చి వరదరాజ పెరుమాండ్లకు ఆరగింపు సమర్పించేవారు. “నడాధూర్‌' 


ix 


గ్రామానికి చెందిన వీరిని ఆవరద రాజస్వామి “నడాధూర్‌ అమ్మాళ్‌” అని ఆదరంతో పిలిచేవారట. 
అట్టి వరదగురువు వేంకట నాధుణ్ని ఆపాదమస్తకం చూచి, 
“ప్రతిష్టాపిత వేదాన్తః ప్రతిక్షిప్త బహిర్మతః భూయా స్తే విద్యమాన్యస్త్వం భూరికల్యాణభాజనమ్‌॥” (సం.సూ) 


(నీవు ఇతరమతసిద్ధాన్తాలను ఖండించి, వేదాన్తశాస్త్ర సిద్ధాన్తాన్ని స్థిరంగాస్థాపించి వేదమూర్తులచే సమ్మానితుడవై, 
సకలశుభాలను పొందెదవుగాక) అని అనుగ్రహించారు. 


తండ్రిగారుతనయునికి ఏడవయేట యధావిధి ఉపనయన సంస్కారం చేశారు. అప్పటినుంచి గురువూ, 
మేనమామగారూ అయిన ఆత్రేయరామానుజాచార్యులు వేంకటనాథునికి శ్రద్ధతో వేద, వేదాంగ, తర్మమీమాంసాదిశాస్తాలనూ, 
రామానుజ దర్శనాది సకలవిద్యలనూ బోధించారు. 


శ్రీ వేంకటనాథశర్మ మంచివర్చస్వి, మేధావి, ఏకసంతగ్రాహి. కాబట్టి “వింశత్యబ్దే విశ్రుతనానావిద్యః” (సం.సూ) 
ఇరవదేండ్ల ప్రాయంవరకే సకల విద్యలను అభ్యసించాడు. ఆత్రేయరామానుజాచార్యులు ఈయన సదాచార నిష్టకు సంతోషించి, 
గరుడ మంత్రాన్ని ఉపదేశించారు. గుర్వాజ్ఞాప్రకారం, కంచి నుంచి తిరువ హీంద్రపురం వెళ్ళి, అక్కడ గరుడనదిలో స్నానంచేసి, 
బెషధాద్రి పైన అశ్వత్థ వృక్షంక్రింద పద్మాసనుడై గరుడమంత్రోపాసన చేశాడు. గరుత్మంతుడు ప్రత్యక్షమైనాడు. వేంకటనాథశర్మ 
గరుడదండకంతో స్తుతించాడు. ప్రసన్నుడైన ఆ విష్ణురథుడు శ్రీహయగ్రీవ మంత్రాన్ని ఉపదేశించాడు. తదేక దీక్షతో ఉపాసన 
చేసిన వేంకటనాథశర్మకు లక్ష్మీహయవదనుడు సాక్షాత్కరించి తన లాలాజలాన్ని పానంచేయించాడు. ఆ దైవాను గ్రహంచేత 
సకల శాస్త్రాలు ఈయన జిహ్వాగ్రాన నర్తించాయి. ఆక్షణాన, ఆశువుగా శ్రీహయగ్రీవస్తోత్రం చేశాడు. 


విద్యావ్రతస్నాతకానంతరం శ్రీ వేంకటనాథస్వామి తిరుమంగై’ (కనకవల్లి) అనే కన్యకను ధర్మపత్నిగా స్వీకరించారు. 
గృహస్థాశ్రమ ధర్మాన్ని చక్కగా అనుష్టిస్తూ, వీరు నాలుగు ఆశ్రమాలలో ద్వితీయమైనా, గృహస్థాశ్రమమే అద్వితీయమైనదని 
నిరూపించిన మహాపురుషులు.. 


తమనాశ్రయించిన శిష్యబ్బందాలకు వేదాన్త శాస్త్రగ్రంథాలను ప్రవచిస్తుండేవారు. 'సంకల్ప సూర్యోదయ” నాటకాన్ని 
రచించే కాలం వరకు “త్రింశద్వారం శ్రావితశారీరక భాష్యః” అంటేముప్పది సార్లు శ్రీభాష్యప్రవచనం పూర్తి అయిందని వీరే 
విశదపరచారు. 


అద్వైత పండితులు కొందరు శ్రీరంగంలో సంప్రదాయసిద్ధంగా జరిగే అధ్యయనోత్సవాన్ని జరుపకుండా మాన్పించారు. 
అక్కడి పండితులు వృద్ధలైనందువల్ల వారితో వాదించడానికి సాహసించలేదు. ఆలయ ధర్మాధికారి, అప్పటికి లబ్ధిప్రతిష్టులైన 
శ్రీ వేంకటనాథ దేశికులకు ఆహ్వాన పత్రికను పంపినాడు. వార్తాహరుల వెంట దేశికులు శ్రీరంగం చేరినారు. సభలో 
చాలారోజులు వాదోపవాదాలు చెలరేగాయి. తుదకు ప్రత్యర్థులు పరాజితులై పాదాక్రాంతులైనారు. 


శ్రీ వేంకటనాథ దేశికులు, అమితోత్సాహపరులైన ధర్మాధికారి, ఆచార్యపురుషులు, అర్చక స్వాములు మొదలైన 
భాగవతోత్తములతో కలిసి అధ్యయనోత్సవాన్ని వైభవంగా జరిపించారు. ఈ వాదాలసారాంశమే తర్వాత, 'శతదూషణి 
అనే ప్రొఢమైన వేదాంత వాదగ్రంథంగా దేశికులచే ఆవిష్కృతమయింది. 


శ్రీ వేంకటనాథ దేశికులవారు కొంతకాలం అళగిర్‌కోవిల్‌, మధురై, శ్రీవిల్లిపుత్తూర్‌, ఆళ్వార్‌ తిరునగరి, వానమామలై, 


త్రివేండ్రం, గోపపురం (తిరుక్కోవలూర్‌) ఇత్యాది దక్షిణ దివ్యదేశాలను సందర్శిస్తూ, దేహళీశస్తుతి మొదలైన స్తోత్రాలను 
రచించారు. క్రమంగా ఉత్తర భారతదేశంలోనూ 'మధుర, బృందావనం, ద్వారక, అయోధ్య, గయా, ప్రయాగ, హరిద్వార్‌, 
బదరీత్యాది” దివ్యతీర్ధక్షేత్రాలను సందర్శించి, యాదవాభ్యుదయం, హంససందేశకావ్యాలను నిర్మించారు. తిరుమలకు వేంచేసి 
శ్రీనివాసుని సేవించి, 'దయాశతకం'” రచించారు. శ్రీపెరుంబూదూరులో భగవద్రామానుజమూర్తిని సందర్శించి యతిరాజ 
సప్తతిని, కంచిలో వెలసియున్న భగవన్మూర్తుల విషయంగా వదరాజ పంచాశత్‌, వేగాసేతు స్తోత్రాదులను రచించారు. 
శ్రీరంగంలో వేంచేసియున్నప్పుడు శ్రీస్తుతి, భూస్తుతి, దశావతారస్తోత్రం, భగవద్దానసోపానం, శ్రీరంగనాథపాదుకాసహగస్రమ్‌ 
మొదలైన స్తోత్రకావ్యాలనేకాక మీమాంసాపాదుకా, సేశ్వరమీమాంస, న్యాయ పరిశుద్ధి, న్యాయ సిద్ధాంజనమ్‌, 
ఇత్యాదిశాస్త్ర[గంథాలనూ రచించారు. అమృతరంజని, అమృతాస్వాదిని, పరమపదసోపానమ్‌, మొదలైన ద్రావిడ ప్రబంధాలనూ 
నిర్మించారు. భగవద్రామానుజసిద్ధాంతమని ప్రసిద్ధి చెందిన ప్రాచీన విశిష్టాద్వైత సిద్ధాంతాన్నే తమ “ప్రాకృత, సంస్కృత, 
ద్రవిడ ప్రబంధాలలో అద్భుతంగా (ప్రతిపాదించారు. 


విద్వత్పరిషత్తు దేశికులను 'కవితార్మికసింహి, అనే బిరుదునిచ్చి ప్రశంసించింది. ఆధీతి బోధాచరణ ప్రచారణల 
ద్వారా వేదమార్గ ప్రతిష్టాపనాచార్యులైనారని శ్రీరంగనాథుడు 'వేదాంతాచార్యులు’ అనే బిరుదును, శ్రీరంగనాయకి 'సర్వతంత్ర 
స్వతంత్రులు” అనే బిరుదును వీరికి అనుగ్రహించారు. 
శ్రీభాష్యసారార్థమైన ఐదువందల ప్రగ్ధరావృత్తాలతో కూడిన '“అధికరణసారావళి అనేగ్రంథారంభంలో “విశ్వస్మిన్నామ 
రూపాణ్యను విహితవతా తేనదేవేన దత్తామ్‌! వేదాన్లాచార్య సంజ్ఞామవహిత బహువిత్‌ సార్థ మన్వర్థయామి॥” (ఈ రచనలో 
పెరియ పెరుమాండ్లు ప్రసాదించిన బిరుదును అన్వర్థీకరించుకొంటున్నాను) అని దేశికులు ప్రకటించుకొన్నారు. ఈ ప్రబంధానికి 
తాత్పర్య వివరణ రూపమైన “అధికరణ దర్పణ” మనేగ్రంథాన్నీ వీరే రచించారు. 
| కంచిలోనే జ్ఞాన వైరాగ్యభూషణులై ఉంఛవృత్తితో కాలక్షేపంచేస్తున్నప్పుడు, వేదాన్తదేశికులకు 48 వ యేట, శ్రీవరదరాజ 
స్వామి కృపవల్ల 'కనకవల్లి తాయార్‌ కు పుత్రుడు ఉదయించాడు. ఆదినళనామ సంవత్సరం, ఆవణిమాసం, రోహిణీ 
నక్షత్రం తేది: 11ఆగష్టు 1816 ఎ.డి. దేశికస్వామి తన పుత్రునికి వరదాచార్యులు’ అని నామకరణం చేశారు. వరదాచార్యులు 
తండ్రిగారి వద్దనే విద్యనభ్యసించి సకలశాస్త్ర పారంగతుడైనాడు. 


“పిత్రే బ్రహ్మోపదేష్టే మే గురవే దైవతాయచ। 
ప్రాప్యాయప్రాపకాయాస్తు వేంకటేశాయమంగళమ్‌॥” (దేశికమంగళా శాసనమ్‌) 


“జనకుడు, (బ్రహ్మోపదేష్ట, గురువు, దైవం, ప్రాప్య, ప్రాపకులు కూడా తమతండ్రిగారే, అని (కమారవేదాన్లాచార్యులు) 
శ్రీవరద నాథనయినారాచార్యులు” శ్రీవేదాన్తదేశిక మంగళాశాసనం” లో అనుసంధించారు. 

ఆచార్యులను ఆశ్రయించి ఉజ్జీవించాలనుకొని “సర్వజ్ఞసింగప్ప” శ్రీ వేదాన్త దేశికులవారిని తన నగరమైన “వేంకటగిరి” 
కి వేంచేయవలసినదిగా ప్రార్థించాడు. కాని దేశికులు మాత్రం ఆపరమాస్తికుని నగరానికి వెళ్ళలేదు. కృపాప్రసన్నులైన 
ఆచార్యులు కాబట్టి, “'సుభాషితనీవి అనే నీతికావ్యాన్ని తత్త్వసందేశం, రహస్యసందేశం, రహస్యసందేశ వివరణం” అనే 
మరోమూడుగ్రంథాలను మణిప్రవాళ శైలిలో వ్రాసి ఒక శిష్యునితో పంపి సర్వజ్ఞసింగప్పకు అందజేశారు. 


క్రీ.శ. 1327 వ ప్రాంతంలో మహమ్మదీయుల దండయాత్ర దక్షిణ భారతదేశానికి కూడా విస్తరించింది. 'ఢిల్లీసుల్లాన్‌' 


xi 


సేనానియైన 'మాలికాఫర్‌” శ్రీరంగం, మధురపై దాడి చేశారు. ఆ సమయాన ఆచార్య పురుషులు సమావేశమై శ్రీరంగ 
మందిర సంరక్షణకోసం మూడు వర్గాలుగా ఏర్పడ్డారు. వృద్ధులైన శ్రీపిళ్ళై లోకాచార్యులవారు శ్రీరంగనాథుని ఉత్సవ మూర్తులను 
పల్లకిలో వేంచేపించి రహస్యంగా కావేరిదాటి దక్షిణ దిశకు పయనించారు. 

విశిష్టాద్వైత సిద్ధాన్త సర్వస్వమైన “శ్రుతప్రకాశికా” (శ్రీ భాష్యాన్ని చక్కగా విని వ్యాఖ్యానించిన, గ్రంథ) కర్తయెన 
శ్రీ సుదర్శన భట్టర్‌ మందిర సంరక్షణకు పాటుపడదలచారు. వారు 'శ్రుతప్రకాశికినూ, తన ఇద్దరు పుత్రులనూ భద్రంగా 
కాపాడుమని అప్పగించినందువల్ల, దేశికులు వారిని వెంటపెట్టుకొని, వాయవ్యదిశకు పయనించారు. 


మందిర ద్వారాలను పెద్దబండరాళ్ళతో ఆచ్చాదించి ప్రాకారరక్షణ కోసం పాటుపడుతున్న శ్రీసుదర్శన సూరి 
మహమ్మదీయుల పాశవికశక్తికి బలియైనారు. 


దేశిక స్వామి దారిలో బాలురనిద్దరిని రాత్రిపూట పడుకోపెట్టి, వారిపై ఆకులు, కొమ్మలు కప్పి, కొంతదూరాన 
వ్యాఖ్యాన సహిత శ్రీ భాష్యగ్రంథాన్ని క్రిందపెట్టి, దానిపై తానూ, శవాలనడుమ పడుకొన్నాడట. 


“శ్రీరంగేనగరే ధరాజకహతే నష్టేషు సైద్ధాంతిక 

(గ్రంథేప్వేష్వఖిలేషు ఘోరమయితే శ్రీ వైష్ణవానాం హతే! 

ఆచ్చ్భాద్యస్వతనుం శవైశ్చ తదధః సంస్థాప్యతత్సుస్తకం 

వేదాన్లా ర్యగురూ రరక్షచ పునస్సంచారయామాసతత్‌॥” 

ఆఘోర విపత్తులో, ఆపద్ధర్మంగా ప్రాణాలనూ, విశిష్టా ద్రైతసిద్ధాన్తగ్రంథాన్నీ రక్షించి తర్వాత ప్రచారంచేశారని 
సుశ్లోకితం. 


ప్రభాతకాలాన లేచి గ్రంథాన్నీ బాలురనూ తీసుకొని కొన్ని దినాలు ప్రయాణంచేసి, కర్ణాటకరాష్ట్రంలోని 'సత్యకాలం' 
(ఇప్పుడు సత్యమంగళం) అనే గ్రామానికి చేరుకొన్నారు దేశికులు. ఆ గ్రామంలో చిరకాలంనివసించారు. బాలురకు యధావిధి 
ఉపనయనం చేశారు. విద్యనూ బోధించారు. అక్కడనే దేశికుల పుత్రుడునూ, శ్రీబ్రహ్మతంత్ర స్వతంత్ర స్వాములూ (మైసూరు 
పరకాలమఠ యతిగురువులు) దేశికులవారి సన్నిధిలో శాస్త్రాధ్యయనం చేశారు. తురుష్ములదాడి అంతరించి, దేశంలో 
- శాంతి రాజ్యముదయించడానికి, శ్రీరంగనాథుడు యథాస్థానంలో నెలకొనడానికి దేశికులు నిరంతరం ప్రార్థించారు. ఆ. 
విధంగా సాగినదే 'అభీతిస్తవం'. (సత్యకాలంలోనే 'నిలబడినట్లున్న దేశికుల విగ్రహం'ఉంది. ) 

అక్కడినుంచి తిరునారాయణపురం (మేల్మోటె) చేరి, శెల్వప్పిళ్ళ పెరుమాళ్ళను సేవించారు. శ్రీరామానుజసిద్దాన్త 
నిర్ధారణ సార్వభౌములుగా వాసిగాంచారు. ఆత్రేయరామానుజ దయాపాత్రులు కాబట్టి వీరిని బ్రహ్మతంత్ర స్వతంత్రస్వాముల 
వారు ఆశ్రయించి 

“రామానుజ దయాపాత్రం జ్ఞానవైరాగ్యభూషణమ్‌! 

శ్రీ మద్వేంకట నాథార్యం వందే వేదాన్త దేశికమ్‌॥!” అనే తనిశ్లోకాన్ని వ్రాసి సమర్పించారు. 

కాంచీ నగర శిక్షాకేంద్రంలో దేశికులకు సహపాఠియైన శ్రీవిద్యారణ్య స్వామివారు యవనులను పరమార్చి, 
విజయనగర రాజ్యస్థాపకుడైనాడన్న వార్తను విన్నారు. ఆ సమయాననే తన ప్రార్థన సఫలమైనట్లూ, జింజికోట దళనాయకుడైన 
గోపనార్యుడు తురుష్క ముష్మరులను తరిమివేసి, ఆనాటికి తిరుమలలో పూజింపబడుతున్న శ్రీరంగనాథుని ఉత్సవమూర్తులను 


Xii 


అతివైభవంగా శ్రీరంగక్షేత్రానికి తీసుకొని వచ్చాడన్న వార్తనూ దేశికులు విన్నారు. వెంటవే శ్రీరంగం చేరుకొన్న వేదాన్త 
దేశికులవారి సమక్షాన శ్రీరంగనాథుడు పునఃప్రతిష్టితుడైనాడు. 


గోపనార్యుని భక్తిని ప్రశంసిస్తూ దేశికులు ఆశువుగా చెప్పిన రెండు శ్లోకాలు దేవాలయాంతర్యాగావ తూర్పుగోడపైన 
చెక్కబడి, నేటికీ కనబడుతున్నవి. 


అప్పటినుంచి శ్రీరంగంలోనే స్థిరంగా ఉన్నారు. శిలావృత్తిచే జీవిస్తున్నారు. భగవత్కెంకర్య ధురంధరులై అనేక 
గ్రంథాలను రచిస్తున్నారు. 


ఆ సందర్భంలో శ్రీవిద్యారణ్యస్వామివారు దేశికులనుసన్మానింప దలచి, విద్యానగర చక్రవర్తికి ఆచార్యుల మహిమను 
వినిపించారు. రాజభటుల ద్వారా దేశికులకు ఆహ్వాన పత్రాన్ని పంపించారు. విద్యారణ్యుల అభిప్రాయాన్ని దేశికులు 
గమనించారు. 


(ఉంఛవృత్తిచే జరఠరాగ్నినిశమింప జేయశక్యంకాదా? ఉదరంలో అగ్నిమండిన మండుగాక! మల్లెపూలపరిమళాన్ని 
వెదజల్లేమాటలతో క్షుద్రమహీపతులను గడ్డిపరకనైనా యాచించను. పిత్రార్జితమూ లేదు. నేనార్జించిన ధనమూలేదు. 
పైతామహం) చతుర్ముఖబ్రహ్మను కన్నతండ్రి - కంచి వరదరాజు పెరుమాండ్లే నాకుధనం. ధనంజయస్యందన భూషణమే 
ధనం- ఈతాత్పర్యమున్న) “సిలంకి మనలం భవేదనల మౌదరం బాధితుం” అనే శ్లోకాలను “వైరాగ్యపంచకం” వ్రాసి 
దేశికులు ఆభటులతోనే పంపించారు. 


ఆచార్యుల విశుద్ధ వైరాగ్యానికి విద్యారణ్యస్వామివారాశ్చర్యపడి, 

“విద్యారణ్యో వివిధం వేంకటసూరేర్విశోధ్య వైరాగ్యమ్‌! 

యం విష్ణోరవతారం మేనే, సేవే తమాగమాంతగురుమ్‌”॥ 
నిగమాంతగురువులు సాక్షాత్తుగా విష్ట్ణ్వవతారులే అని గుర్తించి ప్రశంసించారు. 
సామాన్య జీవితం గడిపిన నిగమాన్త దేశికులు అద్భుత మహిమ కలవారు. 


దేశికులు “కంచిలో ఉన్నప్పుడు ఒకతాంత్రికుడు తనతోవాదించడానికి ఆహ్వానించాడు. వాదనలో ఓడించి అతని 
మనస్సును నొప్పించలేక స్వామీ అంగీకరించలేదు. అతడుచెరువులోని నీటిని త్రాగడం ఆరంభించాడు. స్వగృ్భహంలోనే 
ఉన్న దేశికుల కడుపు ఉబ్బడం మొదలయింది. ఇది తాంగ్రికుని కృత్యమే అని గమనించిన స్వామి తనప్రక్కనే ఉన్న గోడను 
గోళ్ళతో గీకాడు. దానివెంట నీళ్ళు కారుతూ వీధిలోకి ప్రవహించాయి. చెరువులో నీళ్ళు తగ్గుతున్నా, తాంత్రికుని కుట్ర 
ఫలించలేదు. వెంటనే అతడు వచ్చి దేశికుల పాదాల మీద సాష్టాంగపడి, క్షమించుమని ప్రార్థించాడు. నీవు చాలామంచి 
పనిచేశావయ్యా! నీవల్లనే కదా వాననీరు లేకున్నా నగర వీధులన్నీ శోధింపబడ్డాయి. ఇక ముందు ఎవరినీ నీకంటే తక్కువ 
వారని తలచక, చక్కగా జీవించుమని దేశికులు ఆదేశించారు. 


ఒకనాటి తొలిప్రొద్దున దేశికులు స్నానంచేసి, సూర్యోపస్థానంచేస్తుండగా, ఒక వ్యాళగ్రాహి ఒక విషసర్పాన్ని 
విడిచాడు. ఆ భుజంగం బుస్సుమంటూ తనను కాటువేయడానికి వచ్చి పడగను ఎత్తేలోపల, ఆచార్యులు తనచుట్టు నేలమీద 
ఒక వృత్తరేఖను గీసాడు. పన్నగం ఆగీతను దాటి రాలేక దానిచుట్టూ తిరుగుతుండింది. ఆచార్యులు గరుడదండకం లోని 
మూడవపాదం పరఠించేసరికి పక్షిరాజు తుర్రున వచ్చి ఆపామును గిర్రున ఎత్తుకొని పోయాడు. పక్షిపాదాల్లో చిక్కుకొని 
విలవిలలాడే విషధరాన్ని చూచిన అహితుండికుడు ఆచార్యుల పాదాల మీదపడి, తన అపచారాన్ని క్షమించుమని ఏడ్చాడు. 
దేశికులు ఆకాశం వైపు చూచాడు. ఆ పక్షి పామును జారవిడిచి పోయింది. నేలమీద పడి గిలగిలలాడే ఆపామును అతడు 


౫1|| 


పటి బుట్టలో పెటుకొని పారిపోయాడు. 
అ అ ల 


తీరువహీంద్రపురంలో బ్రహ్మోత్సవం జరుగుతున్నప్పుడు దేశికులు కైర్ధికునిగా అక్కడికి వేంచేశారు. నాటిరాత్రి 
ఎప్పుడూ తన వెంట ఉండే శ్రీహయగ్రీవమూర్తికి తిరువారాధనను సమర్పించారు. కాని తన దగ్గర ఏమీ లేనందువల్ల 
నైవేద్యం పెట్టక విచారంతో ఉన్న ఆరాత్రి నాల్గవ జామున, ఒక రైతువచ్చి దేశికులతో మొరపెట్టుకొన్నాడు. “స్వామీ! 
అర్థరాత్రి ఒక తెల్లని గుర్రం వచ్చి నా పంటచేను మేసి, తిరిగి మీరున్నచోటుకే వచ్చింది. ఇదేమిన్యాయమండి”? అంటూ 
ఇంక ఏదో అనబోయాడు. కాని, అంతలోనే దేశికస్వామి చిన్నగా నవ్వుతూ, “ఓరైతన్నా! దేవుడు నిన్నూ నన్నూ అనుగ్రహించాడు. 
బాధపడకు. పంటబాగా పండుతుంది పో”ఆన్నాడు. ప్రొద్దున్నే ఆరైతు తన పొలానికి గబగబా పోయాడు. పిల్లతెమ్మెరల 
పేరణచే స్వేచ్చగా నర్తిస్తున్న ఆ పస్పుపచ్చని పైరులచ్చి, వెన్నుల బరువుతో తలవంచి తనకు స్వాగతం చెబుతుంటే “ఆహా! 
స్వామి మహిమ ఎంతగొప్పది!!” అనుకొంటున్న ఆ రైతు డెందం ఆనందంతో చిందులాడింది. 

ఒకనాడొక యువకుడైన బ్రహ్మచారి దేశికుల సన్నిధికి వచ్చి “పెండ్లి చేసుకొంటాను. ధనసహాయంచేయండి 
స్వామీ!” అని యాచించాడట. పెండ్లి కోసం పెంపర్లాదే ఆబ్రహ్మచారి దైన్యానికి దేశికుల ఒడలంతా జలధరించింది. వెంటనే 
ఆశువుగా “శ్రీస్తుతి” చేసి, ఆ(బ్రహ్మచారికి బోధించాడు, అతడు శ్రీమహాలక్ష్మీ పాదాలనెదలో నిల్చుకొని 'శ్రీస్తుతిని పరించగా 
కోరుకొన్న ధనం కుప్పలు కుప్పలుగా కురిసిందట. 

జ్ఞానలక్ష్మి, వైరాగ్యసంపద, వాగ్వెభవం ఎంత ఉన్నా వినయసంపద మాత్రం లేకపోతే వదీరాణించదు. 
కలికాలప్రభావం వల్ల అసూయగల కొందరు వైష్ణవులు దేశికులను అవమానించడానికి రాత్రిపూట వీరి గృహద్వారానికి 
తోరణం గా చెప్పులదండలను కట్టారు. ఉదయాన ఆచార్యులు ద్వారాన్ని తెరచుకొని వెలుపలికి వస్తుంటే ఆ దండలు 
వీరితలకు తగిలాయి. చాటుగా ఉండిచూచిన ధూర్తులు చప్పట్లుకొట్టారు. ఆ సవ్వడి విన్న దేశికులు కడువినయంతో 
“కొందరు కర్మావలంబకులైతే మరికొందరు జ్ఞానావలంబకులు కదా! మేము మాత్రం హరి దాసుల పాదరక్షావలంబకులం” 
(కర్మావలంబకాణకేచిత్‌, కేచిత్‌ జ్ఞానావలంబకాః! వయంతుహరిదాసానాం పాదరక్షావలంబకా£।) అనే శ్లోకాన్ని ఆశువుగా 
విన్నవించారట. ఖఅర్వగర్విష్టులైన వారందరు నేలగీతలు గీశారట. 

ఒకనాటి సాయంసమయాన శ్రీరంగనాథుని సన్నిధిలో ఏర్పడిన విద్వత్సరిషత్తులో ఒక విద్వత్మవి 'శ్రీరంగనాథపదకమల 
సహస్రమ్‌' రచించడానికి ప్రతిజ్ఞచేయగా, దేశికులు 'పాదుకాసహస్రి రచనకు ప్రతిజ్ఞచేశారు. అదేరాత్రి దేశికులు 1008 
(వేయి ఎనిమిది) శ్లోకాలను రచించి, ఉదయాన పరిషత్తులో ఆగ్రంథాన్ని చదివి శోతలనానందపరచారు. “పదకమలసహస్తి 
రచనకు ప్రతిజ్ఞ చేసిన ప్రత్యర్థి 300 (మూడువందల) శ్లోకాలను మాత్రమే రచించగలిగాడని అభియుకోక్తి. 

శ్రీమద్వేదాన్త దేశికుల కవితా ప్రతిభకు శ్రీరంగనాథపాదుకా సహగస్రమ్‌’ విజయధ్వజ వైజయన్తీ పతాకంలాంటిదని 
పండితులెందరో ప్రశంసించారు. 

“వితస్తి మాగత్రేదారుఖండే సహస్రం వివరాణి రచితవాన్‌ వేంకటనాథ గురురేవకవిః, అన్యేతుకపయవఏవ”. జిట్టెడున్న 
కట్టెముక్క మీద వేయిఛిద్రాలను కల్సించిన వేంకటనాథగురువే కవి. ఇతరులు మాత్రం కపులే, అని ఉద్దండ పండితులైన 
అప్పయ దీక్షితులు కొండాడారు. 

భగవద్రామానుజుల తర్వాత అవతరించిన శ్రీవైష్ణవ సిద్ధాన్త ప్రవర్తకులైన ఆచార్యులలో జ్ఞానానుష్ట్రాలచేతనూ, 
వైరాగ్యసంపత్తి చేతనూ, వాగ్వైశద్యం చేతనూ మళ్ళీ రామానుజులవంటి ప్రాధాన్యాన్ని ఆక్రమించిన వారు, సర్వతంత్ర 
స్వతంత్ర, కవితార్మిక కేసరీ, వేదాన్తా చార్యాది బిరుదులతో భూషితులైన శ్రీవేంకటనాథాచార్యులొక్కరే అనడం పండిత 
ప్రముఖులు అంగీకరించిన విషయమే. వీరు శతాధిక గ్రంథకర్తలుగా ప్రసిద్ధులు. 


Xiv 


దేశికుల రచనలు: 


కావ్యాలు: - 24. భూస 
1. యాదవాభ్యుధయం 25. యతిరాజ సపతి 


2. హంససందేశం 
26. రఘువీర గద్య 


3. _ సుభాషితనీవి 
27. వేగా సేతుస్తోత్రం 


4. సమయసాహస్రి 
ర్‌ 28. వైరాగ్యపంచకం 


5.  సంకలుసూర్యోదయం (నాటక 
సంకల్పసూర్యోదయం (నాటకం) 29. శరణాగతి దీపిక 


6. చ్వుతశతకం (ప్రాక్సతభాషామయ 
అచ్యుతశతకం (ప్రాకృతభాషామయం) 30.  శ్రీగోదాస్తుతి. 


7.  అపర్యాప్తామృతస్తుతి 


31. శ్రీ దేవనాయక పంచాశత్‌ 
8. అభీతిస్తవం 32. శ్రీరంగనాధ పాదుకాసహస్రమ్‌ 
9. _ అష్టభుజాష్టకం 33. శ్రీ వరదరాజ పంచాశత్‌ 
10. కామాసికాష్టకం 34. శ్రీస్తుతి 


11. గరుడదండక 
ండకం 35. షోడశాయుధ స్తోత్రమ్‌ 


12. గరుడ పంచాశత్‌ 
36. సు 
37. శ్రీ 


"13. గోపాలవింశతి ప 
లూ 
38. యజ్ఞోపవీత ప్రతిష్టావిధి 


14. దయాసహస్రమ్‌ 
15. దయాశతకమ్‌ 
39. భగవదారాధన విధి 


6. ద రస్తోత్ర 
1 శాతవతారస్తోత్రం 40. హరిదిన తిలకమ్‌ 


17. ' దివ్యదేవమంగళాశాసన పంచక 
] సదవమంగళాశాసన పంచకం 41. _ శిల్పార్ధ సారః (శిల్పశాస్త్రం) 


18. దేహళీస్తుతి, 42. రసభౌమామృతం (వైద్యశాస్త్రం) 


19. న్యాసతిలకం 43. వృక్ష భౌమామృతం (౫) 


._ న్యాసదశక 
20. న్యాసదశకం 44. భూగోళ నిర్ణయమ్‌ 


21. న్యాసవింశతి, తద్వ్యాఖ్య వేదాంత గ్రంథాలు :- 


22. పరమార్ధస్తుతి 45.  ద్రవిడోపనిషత్తాత్సర్యరత్నావళిః 


23. _భగవద్దాన సోపానం 46. ద్రవిడోపనిషత్సారః 


XV 


47. మీమాంసా పాదుకా 

48. సేశ్వరమీమాంసా 

49. శతదూషణీ 

50. అధికరణసారావళిః 

51. తత్త్వటీకా 

52. న్యాయపరిశుద్ధిః 

53. న్యాయసిద్ద్ధాంజనమ్‌ 

54. తత్త్వముక్తాకలాపః 
(తద్వ్యాఖ్యా-సర్వార్థసిద్ధిః) 

55. గీతాభాష్యతాత్సర్యచంద్రికా 

56. గీతార్థసంగ్రహః 

57. శ్రీపాంచరాత్రరక్షా 

58. సచ్చరిత్రరక్షా 

59. నిక్షేపరక్షా 

60. చతుశ్ళోకీభాష్యమ్‌ 

61. స్తోత్రరత్న భాష్యమ్‌ 

62. గద్యత్రయభాష్యమ్‌ 

63. ఈశావాస్యోపనిషద్భాష్యమ్‌ 

64. అధికారదర్పణమ్‌ 

రహస్యగ్రంథాలు: - 

65. సంప్రదాయ పరిశుద్ధిః 

66. తత్త్వపదవీ 

67. రహస్యపదవీ 

68. తత్త్వ నవనీతమ్‌ 

69. రహస్యనవనీతమ్‌ 

70. తత్త్వమాతృకా 

71. రహస్యమాతృకా 

72. తత్త్వసందేశః 
73. రహస్య సందేశ! 


xvi 


74. రహస్యసందేశవివరణమ్‌ 
75. తత్త్వరత్నావలళిః 

76. తత్త్వరత్నావళీప్రతిపాద్యసంగ్రహః 
77. రహస్యరత్నావలళిః 

78. రహస్యరత్నావళీ హృదయమ్‌ 
79. తత్త్వత్రయ చుళక్మమ్‌ 
80. రహస్యత్రయచుళక్మమ్‌ 
81. రహస్యశిఖామణిః 

82. అభయప్రధానసారః 
88. అంజలి వైభవమ్‌ 

84. ప్రధానశతకమ్‌ 

85. ఉపకారసం[గ్రహః 

86. సారసంగ్రహః 

87. చకారసమర్థనమ్‌ 

88. మునివాహన భోగః 

89. మధురకవి హృదయమ్‌ 
90. శ్రీమద్రహస్యత్రయసారః 
91. సారసారః 

6%, _విరోధపరిహారః 
(ద్రావిడప్రబంధాలు: - 

93. అమృతరంజనీ 

94. అధికారసం(గ్రహః 

95. _అమృతాస్వాదినీ 

100. అర్ధపంచకమ్‌ 

101. శ్రీ వెష్ణవదినచర్యా 
102. తిరుచ్చిన్నమాలై 

108. పన్నిరునామమ్‌ . 

104. తిరుమంత్రచ్చురుక్కు 
105. ద్వయచ్చురుక్కు 


106. చరమశ్లోకచ్చురుక్కు 112. పండు 


107. ముమ్మణిక్కోవై . 1183. కళల్‌ 
108. నవమణిమాలై 114. అమ్మావై 
109. ప్రబంధసారః 115. ఊశల్‌ 
110. ఆహారనియమః 116. ఏళల్‌. 


111. నిగమపరిమళః 

లుప్తమైన గ్రంథాలు ఎన్ని ఉండినవో కదా! వీరి (గంథాలన్నిట్లో భగవద్రామానుజ సిద్ధాంతమే ప్రతిపాదింపబడింది. 
విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని బలపరచినవారు కాబట్టి, దేశికులవారిని, “రామానుజ సిద్ద్ధాన్త నిర్ధారణ సార్వభౌములు” అని 
ప్రపన్నులు కీర్తిస్తుంటారు. 

“నిగమాంతగురుప్రోక్తం గ్రంథం కంచిత్‌ పఠంతియే 

విమతస్థాన్‌ సమస్తాంశ్చ తేజయంతి న సంశయః॥” 

వేదాంతాచార్యులు రచించిన ఏదో ఒక (గ్రంథాన్ని ఎవరుచదువుతారో, వారు ఇతరులు అవలంబిచిన 
ఆచారసంప్రదాయాలలోని గుణదోషాలను విమర్శించి, వారికి స్వసంప్రదాయంలోని వైశిష్ట్యాన్ని బోధించి, పాటింపజేయగల 
సమర్భులై రాణిస్తారని శ్లోకతాత్పర్యం. 

[న వావి aa) 

“వేదాన్తాచార్యరచిత ప్రబంధా స్పారదర్శినః। 

పర్యాప్త మావయోః[శ్రోత్రోః కింవాగ్రంథాంతరాయుతై:!1” 

వేదాన్తాచార్యులు అనేకగ్రంథాలనురచించారు. వాటిలోని ముఖ్యమైన విషయాలను (శ్రద్ధతో పరిశీలించిన వారూ, 
విన్నవారూ పూర్ణజ్ఞానసంపన్నులవుతారు. వేలకొలది వేరేగ్రంథాలతో ప్రయోజనమేమి? అని తామనుభవించి తెలుసుకొన్న 
వారు చెప్పిన వాక్కులు. 

“వేరే సంజాతభేదే మునిజన వచనే ప్రాప్తనిత్యావమానే। సంకీర్ణే సర్వవర్ణే సతి తదనుగుణే నిష్ప్రమాణే పురాణే! 

మాయావాదే సమోదే కలికలుషవశాచ్చూన్యవాదే వివాదే, ధర్మత్రాణాయ యో౭భూత్‌ సజయతు భగవాన్‌ 
విష్ణుఘంటావతారః॥।” 

“కలికాలప్రభావం వల్ల వేదాలకు అపార్భాలను కల్పించడమూ, పెద్దల మాటలను పాటించకపోవడమూ, సకలవర్దాలు, 
సంకీర్ణమ వడమూ, శూన్యవాదం మాయావాదం ప్రబలిపోయి, ప్రజలకు తమ సంప్రదాయ స్వరూపమేదోతెలియక, 
సంఘవిచ్చిత్తికి దారితీస్తున్న సమయాన వైదిక ధర్మరక్షణకోసం శ్రీవెంకటేశ్వర స్వామి .ఘంటయే శ్రీవేంకటనాథాచార్యులుగా 
అవతరించడమయింది. ఆ ఆచార్యులకు జయమగుగాక” అని డిండిమకవి (14 వ శతాబ్ధి) వయసులో చిన్నవాడైనా, 
సమకాలీనుడైనందువల్ల దేశికుల ప్రభావాన్ని ప్రశంసించాడు. 


దేశికులు రచించిన, 'యాదవాభ్యుదయ” మహాకావ్యానికి అప్పయదీక్షితులు వ్యాఖ్యానంవ్రాశారు. అందుప్రస్తావనగా 
దీక్షితులు, దేశికుల రచనలు లలితపదాలు కలవై పరమార్థంతో కూడియున్నవి, అన్నారు. 


xvii 


“ఇత్థం విచింత్యా స్సర్వత్రభావాస్సంతి పదే పదే। 

కవితార్శిక సింహస్యకావ్యేషు లలితేష్వపి॥” 

వాస్తవంగా కవితార్శిక కేసరి రచనలు మొదటిసారి చదివినప్పుడు అవి నారికేళపాకమనిపిస్తాయి. వాటిని రెండవసారి 
చదివితే, అవి సులభగ్రాహ్యమై ద్రాక్షాపాకం కలవే అనగలుగుతారు పాఠకులు. 

ప్రతివాదిభయంకరం అణ్జిన్‌ (1300-1400 ఎ.డి) దేశికుల నాశయించి బాల్యంలోనే సకలశాస్త్ర ప్రవీణులైన 
ప్రతిభాశాలురు. ఒక గొప్ప అద్వైత వేదాంత సిద్ధాంతికాంచీపురానికి వచ్చి వాదానికి ఆహ్వానించాడట. వాదంలో ఒకరి 
మనస్సును నొప్పించడానికి ఇష్టపడనిదేశికుల వద్ద “గురువర్యా! వాదించడానికి నేను పోతాను” అని ఉత్సాహంతో పలికిన 
ఆ బాలుడు, అనుమతిని పొంది ఆ సిద్ధాంతితో వాదించాడట. (యేనాసీత్‌ సహసాసముద్రితముఖోవాదీ గతాహంకృతిః) 
ఓడిపోయిన ఆసిద్దాంతి విశిష్టాదై ఏత మతాన్ని స్వీకరించి, సంతోషంతో ఆ బాలునికి తన ఉపాస్యదైవమైన సువర్ణ నృసింహ 
విగ్రహాన్ని సమర్పించాడట. వేదాంతోదయన సంప్రదాయ ప్రవర్తకులైన దేశికులు, ఆ విధంగా జయించి వచ్చిన బాలుణ్ని 
ఆలింగనం చేసి హర్షపులకితాంగులై “ప్రతివాది భయంకరం అణ్జనే” ( (ప్రతి పక్షులకు భయంకరమైన నాతండ్రీ) అని 
పేర్కొన్నారట. ఆ బాలుడు ఈ బిరుదు నామంతోనే వ్యవహరింపబడుతూ ప్రసిద్ధి పొందాడట. 

ఆ “ప్రతి వాది భయంకరం అణ్జన్‌' స్వామివారు చతుర్విధ పురుషార్థాలలో తురీయ పురుషార్థమైన మోక్షసామ్రజ్యాన్ని 
పొందగోరే వారు దేశికుల పట్ల అత్యంత భక్తి కలిగి ఉండాలి 

“గురౌ వాది హంసాంబుదాచార్య శిష్యే, జనా భక్తిహీనా యతీంద్రా ప్రియాఃస్యుః! 

యతీంద్రా ప్రియా విష్ణుకారుణ్యదూరాః కుతోముక్తివార్తాహితాదృ్భగ్విధానామ్‌” ॥ 
అని ప్రతిపాదించారు. అంతేకాదు, దేశికుల విషయమై వారు “సప్తతిరత్నమాలికా” స్తోత్రం కూడా రచించారు. 

“వీతరాగా విశిష్టార్థా వేదాన్తా చార్య సప్తతిః। వైష్ణవైః సాదరంగ్రాహ్యా విద్వడ్భిర్వీతమత్సరైః॥ 

“ప్రతివాదిభయంకరేణ సాసుధియా సప్తతిరత్నమాలికా। నిగమాంతగురౌ సమర్చితా హృదయేతం భజతాస్వయాధియా॥” 

శ్రీ బ్రహ్మతంత్రస్వతంత్ర (పరకాలమఠం) స్వామివారు దేశికులనారిని ఆశ్రయించి, 

“బ్రహ్మతంత్ర చతురాయయోగినే సర్వతంత్ర చతురో గురూత్తమః। 

వేద మౌళి యుగళం హ్యుపాదిశత్‌, వాదిసింహమనఘం తమాశయే[॥” 
అనే శ్లోకం చేత 'ఉభయవేదాంతోపదేశం'” పొందినట్లు విశదమవుతున్నది. ఈ బ్రహ్మతంత్ర స్వతంత్రస్వామివారు దివ్యప్రబంధాను 
సంధానారంభంలో పఠింపదగిన “రామానుజదయాషాత్రం” అనే శ్లోకాన్నే కాక, మరొక శ్లోకాన్ని కూడా నిర్మించారు. 

“నమఃపదమిదం భూయాత్‌ తస్మై వేంకట సూరయే! యద్వాగమృత సేకేన సంజీవిత మిదం జగత్‌!” 

“ఎవరి వాగమృతసేచనం చేత ఈ లోకం జీవించిందో, అట్టి శ్రీవేంకట సూరి కొరకు ఈ (నా) నమస్కృతి” అని 
శ్లోకార్లం. 
సథ 

షోళంగిపురం శ్రీకందాళ దొడ్డయాచార్యులకు ఒకప్పుడు అప్పయ దీక్షితులతో వాదం సంభవించిందట. 
విచారమధీకమయింది. స్వగ్భృహమందే దైవసన్నిధిలో ప్రవత్తిచేసి పవళించారట. స్వప్నంలో భగవంతుడు “వేదాంతాచార్యకృతాం 
శత దూషణీ మధీష్వ, జేష్యసి” అని అనుగ్రహింపగా, శతదూషణిని అధ్యయనంచేసి దీక్షితులను వాదంలో జయించారట. 


అప్పటినుంచి దొడ్డయాచార్యులు దేశిక భక్తాగ్రగణ్యులై “శతదూషణి”కి “చండమారుతం” అనే వ్యాఖ్యానాన్ని రచించారు. 
xviii 


ఆవ్యాఖ్యానమందు 
“బాహ్యాదిభిళ్చిర నిరుద్ధనిజప్రకాశే పాణింధమీభవతి వేదపథే సమీచి! శ్రీమద్యతీంద్ర కృతిరత్న రుచి ప్రచారైః 
సంచారయన్‌ జయతిసఃకవివాది సింహః॥।” దేశికులు వేదమార్గ ప్రతిష్టాపకులు” అని ప్రతిపాదించారు. మరొకటి 
“అపరిచితసంప్రదాయై రవిదిత యతిరాజసూక్తి తాత్సర్యైః। 
అశమితకుదృష్టి గర్వై రలమలమనై్యై రనాగమాంతార్వ్యైః॥। 


విశిష్టాద్వైత సంప్రదాయమూ, రామానుజ యతీంద్రుల శ్రీసూక్తులు తెలియని వ్యక్తులతో ప్రయోజన మేమి? అంటూ 
దేశికులను స్తోత్రం చేస్తూ “వైభవ ప్రకాశికాస్తోత్ర ” గ్రంథాన్ని నిర్మించారు శ్రీకందాళదొడ్డయాచార్యులు. 


వయోజ్ఞాన వృద్ధులైన శ్రీ పిళ్ళలోకాచార్యుల వారు దేశికుల రచనలను ప్రశంసించిన ఒక పాశురం “అధికార 
సంగ్రహం” అనే దేశిక ప్రభంధారంబంలో తనియ” గా అను సంధింపబడుతున్నది. 


“శీరొన్స తూప్పుల్‌ తిరువేంగడముడైయాన్‌, పారొన్షచ్చాన్న పళమొళియుళ్‌; 
ఓ రోన్గు తానే యమైయాదో తారణియిల్‌ వాళ్‌వార్‌క్కు వానేజప్పోమళవుమ్‌ వాళ్‌వు, “--” 


ఈ భూమండలంలో నివసించే ప్రపన్నులకు పరమపదాన్ని చేరేంతవరకు గల ఉజ్జీవనం కోసం గొప్ప కల్యాణ గుణాలు 
కలిగి అద్వితీయమైనది కాబట్టి తూప్పుల్‌ అనే దివ్యక్షేతంలో ఆవిర్భవించిన శ్రీదేశికులు భూలోకవాసులందరు ప్రావణ్యాన్ని 
పొందేరీతిగా అనుగ్రహించిన పలుప్రాచీన దివ్యసూక్తులలో ఏదో ఒక్కసూక్తియే చాలదా?” అని పాశురార్థం. ఏదో ఒక 
సూక్తిలోని మాధుర్యాన్ని అనుభవించడంచేత జన్మ సఫలమవుతుందనడం వల్ల, సూక్తి వైభవం సూచితం. 'పళమొళి (ప్రాబల్కు 
- వేదం) అనడం వల్ల దేశికుల సూక్తులకు వేదసామ్యం ధ్వనిస్తున్నది. 


శ్రీ కుమారవరదార్యులు “పిళ్ళైయన్దాది” ప్రబంధంలో దేశికులను స్తుతించిన ఒక పాశురమిది. 
“అన్గ్థివ్వులగినైయాక్కి యరుమ్‌పొరుళ్‌ నూల్‌విరిత్తు 

నిను తన్నీళ్‌ పుగళ్‌ వేంగడమామలై మేవియుమ్‌ పిన్‌, 

వెన్టిప్పుగళ్‌, త్తిరువేంగడనాదనెనుమ్‌ గురువాయ్‌ 

నిను నిగళ్‌న్దు మణ్మేల్‌ నిన్సనోయ్‌గళ్‌ తవిర్‌త్తననే ॥” (-5) 


పూర్వం భగవానుడు విశ్వాన్ని సృష్టించాడు. వేదశాస్తాలను అద్భుతంగా ప్రకాశింపచేశాడు. తానే ప్రసిద్ధి పొందిన 
తిరుమలైలో శ్రీవేంకటేశ్వరస్వామిగా వెలశాడు. తర్వాత కలియుగంలో శ్రీ వేంకటనాథ గురువుగా తానే అవతరించి 
ప్రపంచ ప్రఖ్యాతిని పొందిన ప్రజ్ఞా విశేషంచేత లోకంలో వ్యాపించిన ధర్మవిరుద్ధమైన పద్ధతులను రూపుమాపాడు. సామాజిక 
రుగ్మతలను ఉపశమింపచేశాడు. అని పాశుర సారార్థం. 

“శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం (మందరం)”లో కృతికర్తయెన శ్రీమాన్‌ వావిలికొలను సుబ్బారావు (వాసుదాసస్వామి) 
శ్రీవేదాన్త దేశశికులను స్తుతించారు. 

“ఏ సత్మవీంద్రువాచాసముజుంభణ వింతతాలమునేర్పు వేధసతికి 


నేవాక్పతి పటిష్టవావదూకతతార్శ్మిక గజకోటికి సింహగర్జనంబు ఏ మహామహుమతి రామానుజాచార్య మత 
మహీసితపోత్రి మహితదంట్ట యేవైష్ణవాగ్రణిభావమార్గము ముక్తి భామినీ సౌధ సోపాన పంక్తి 


Xix 


యట్టి కవితార్మికోగ్రపంచాస్యమూర్తి 
సాధునుత కీర్తి వైష్ణవ చక్రవర్తి 
ధీసురాచార్యు వేదాంత దేశికార్యు 
వేంకటాచార్యు గొలుతు వేవేలగతుల 


కవి కేసరి యన దేశిక 

కవికే సరిగాక యితర కవియుంగవియే? 

పవి సఖనఖముఖ భయద వ 

పువు పులియుం బులియు నీగపులియుం బులియే? (బబా. 10&11) 


దేశికుల వాగ్వికాసం సరస్వతికే కొత్త తాలం నేర్పిందనడానికి ఒక ఐతిహ్యాం కలదని వారేదాన్ని వివరించారు. 


'కంచుధక్కా బిరుదం గల డిండిమభట్టకవి దేశికులతో వాదానికి వచ్చి “ఈ ఢక్కా నీవు వాయించు, నేను కవిత్వం 
చెబుతాను; నేను వాయించితే నీవు కవిత్వం చెప్పు”మని పందెంచతిచాడట. దేశికులు ఆ ధక్కాను తీసుకొని వివిధ తాలాలు 
శాస్త్రప్రకారం వాయించగా, ఆధాటికి సరిగా డిండిమభట్టు చెప్పలేక తికమకలాడాడట. తర్వాత డిండిమభట్టు ధక్కా తీసుకొని 
శాస్త్ర పద్ధతిని విడిచి తారుమారుగా వాయింపసాగుతుంటే, దేశికులు దానికి తగినట్లే సాగించిన కవిత్వం 'రఘువీరగద్య” 
మని పేర్కొనబడిందట. 


వజ్రాయుధంతో సమానమైన గోళ్ళచేత భయంకరమైన దేహంగల పులికే పులి యనే పేరు సార్థకం కాని సాలెపురుగుకు 
ఆ పేరు తగదు కదా! అలాగే కవికేసరి యనే బిరుదు దేశికుల యందే సార్థకం కాని ఇతర కవులకు, ఆ పేరు పెట్టుకొన్నా 
తగదని తాత్పర్యం. 

వర్ణాశ్రమధర్మాలను పాటిస్తూ, శ్రీ భాష్యకారుల సిద్ధాంతాన్నే శిరసావహిస్తూ, అనుష్టానం, ఉపదేశం, రచనలు అనే 
మూడు ప్రక్రియలద్వారా శ్రీ వైష్ణవ సంప్రదాయంలోని జెచిత్యానౌచిత్యాలను గమనింపచేస్తూ, “గృహమేవతపోవనమ్‌” 
అన్నట్లు గృహస్థాశ్రమంలోనే ఉండి విలక్షణమైన వైరాగ్య జీవితాన్ని గడిపిన శ్రీ వేదాంత దేశికులు “ శతాయుః పురుషః” 
అన్నట్లు పూర్ణాయుష్మంతులై, 1369 వ సంవత్సరం, కార్తీక మాసంలో పరమపదించారు. శ్రీ వేంకటేశ్వరస్వామి అవతరించిన 
దినమందు అవతరించి “తిరుమంగై యాళ్వార్‌” అవతరించిన దినమందు అంతర్థానం చెందారు. అని వీరి చరిత్ర వల్ల 
తెలుస్తుంది. 


ఆచార్య పురుషుల చరిత్ర అందరికీ ఆదర్శం కదా! 


కవితార్మిక సింహాయకల్యాణగుణశాలినే 
శ్రీమతేవేంకటేశాయ వేదాన్తగురవే నమః 


తేది. 10-07-2003 భాగవత చరణరేణువు, 
స్వభాను శయనైకాదశి కె.వి. రాఘవాచార్యులు. 
0/0 క.వి.రమణా చారి 

బి.హెచ్‌ 3/6, ఐఎఎస్‌ ఆఫిసర్స్‌ క్వాటర్స్‌. రోడ్‌ నెం. 10, 


బంజారాహిల్స్‌, హైదరాబాద్‌-34. 
Ph: 23350258 


(cpg (0య్లాల్లీలి 990929౮780 ARES @) 
92౯౦9౯6౮60 ARES) ‘ewes gyn 'ఖై nie { 


emgage neg (2g 9080822900 క్లంం్రప్‌జ క 
|| ‘aglogagos) CigenQRRR sR ర్గారాండ 
౮౫౫9౪99 ig క న. 
౧౫|96222లైఫి రాం miele సులరింపై 


22౪) seed 9929 తో ర రయ్లాయ్థార్లాత్థు ‘groglog బ్రుంబటూల).... ంకరయంంయింంద్లల్లియింంిల F 


AER RNR) / 
QR NAR cigs tee రానా mR 


ce ఢి 
_ <p ns 209 కారాల ధరా] 


ర్లాల్లాంయ) రైంయ i CRY 99ఇణ౦౧ఇణ90/80090 ౧౨౧౯ || 


| సా ఈల్‌ | Ngee gogtaar 
యక రా t (02సయతాయ్లయాం రంబ) 
| (Qt) eclng CQ RORORgS కనా. 
(విశ) ఇయంధ్యాద్రణంబణ హా 
Rays neg { | వ్‌ 
| | ఇళ fp 29% cAI 
¢nayotes ధరాం ఇయ ‘DORR RaQyOQ Rampant 1 
{ need neg. 
| ఆయంగాదైక్ష 59౦00 |= | 
‘BORE Seeagopoes nig t అ 0౧%ల్లయయాయ్లుయ్లుంయం (ఇమాషినూ జండా (5) nine శ్థి 
| sas | neg 
moe స? ౧2౯ F neg t ళ్‌ s 
| ee క (హం యారంల్లు “ంయిర్యాకణా ఖై 
eNO కఈంంణంం రాలా 
| ౧౧య్లయిలైంణ 
రాగాల శంకరా | 
జడం ౧బె ee తల 
gelqmegagag egy కీయ ER అరవ ఇరా 


0ణ0ళ్లయతాల్లయ్లుయిం్లిన్థి 
౧౯ఆల౮ోర్తాళఖుంల్ల eg Feng హీ 


PADUKA SAHASRAM 


The glory of the Lord's Feet has been the basis of India's religions and spirituality. The 
three steps taken by Vishnu are recorded in the Rig Veda : 


Atho deva avanthu no yathovishnurvichakrame 
Pruthivyaah saptha dhaamabhih 


Idham vishnurvichakrame tredha ne dhadhe padam 
Samoohlamasy paamasure 


Threeni padaavi chakrame vishnurgopaa adhaabhyah 
Atho dharmaani dhaarayan1 


Since then, we have given prime importance to the feet of the Lord, comparing them 
to golden lotuses and looking upon them as our unfailing refuge. Buddhism and Jainism have 
also given a very high place to the feet of their founders. While the "Pada Padma peetika" is 
holy for the Buddhists, Jains speak ecstatically of how lotuses appeared wherever Mahavira 
walked. For Srivaishnavism, the image is priceless. The whole of Nalayira Divya Prabhandham 
speaks of the glory of the "thiruvadi" in a million ways. Bhutattalwar grows ecstatic and 
salutes the feet of the Lord in almost every verse of Irandaam Thiruvanthathi. 


"You measured the worlds with three feet 
And begged for three spans of earth; 
You incarnated on this earth, yet who can 
Know the glory of your feet?" 

(verse 5) 


It was the feet of Ranganatha that first came to the view of Tiruppan Alwar, when he 
burst out in ecstasy the "Amalan Adippiran" decad on how the lotus feet of the Lord had 
"entered his eyes". The great Acharyas continued to teach the faithful about the greatness of 
the Lord's Feet. However, when the Acharyas began to expound the verses of the Alwars, 
they used the Ramayana as a pramana grantha extensively. And this is how, the greatness 
of the sandals of the Lord was propounded to humanity. It was Bharata who announced to 
the world the greatness of the Lord's Padukas. At the conclusion of the Ayodhya Kanda. 
Bharata places a set of sandals in front of Rama and says : 


"athiroharya paadaabhyaam paaduke hemabhushite 
ete hei sarva lokasya yogakshemam vidhaasy athah? 


1 May the Devas bless us 

from where Vishnu strode forth through 

the seven regions of the earth. 

Through this Vishnu strode; thrice he 
Placed his foot, and the whole world 

Lay in the dust of his feet. 

Three steps he made, Vishnu the Guardian 
Undeceivable; from there 

Upholding the eternal laws." 

(Translated by A.C. Bose) 

2 "Kindly ascend these gold-ornamented sandals. They will look after the well being of the people". 


xxii 


Rama does as requested, and Bharata is satisfied. 


So paaduke te bharatah svalankruthe mahojjvale samparigruhya dharmavit 
Pradakshinam chaiva chakaara raghavam chakaara chaibhottama nagamuradhan# 


For fourteen years, itis Paduka-rajya and the administration proceeds in a flawless 
manner while Bharata rules the land as the deputy of the sandals that represent Sri Rama. 
During these fourteen years, Rama engages himself in destroying the evil forces that try to 
impede the progress of humanity on the right lines. Ravana is also killed, Vibhishana is installed 
in the throne of Sri Lanka and Sri Rama returns with Sita and Lakshmana to Ayodhya. He is 
met at Nandigrama by Bharata : 


Paaduke the tu ramasy a gruhe ethvaa bharatah svayam 
Charanaabhy aam narendrasy ayojay aamasa dharmavit 
Abrav eesch a thadha raamam bharatah sa kruthaanjali 
Ethat the sakalam raajyam nyaasam njy anthitham mayaa* 


Ever since Bharata received the sandals of the Lord and set them up as the symbol 
of Ramarajya, and returned the kingdom duly to Rama, the Padukas have become part of 
our religious and moral consciousness. For, by stressing the nobility of Brotherhood, the 
symbol is an inspiration for universal fraternity. The Paduka Sahasram is about all this and 
more. The great poem unveils the spaces of Surrender, which is the basis of Srivaishnavism. 
By speaking of the Paduka, the poem also rises to scriptural heights by insinuating the glorious 
presence of Nammalwar, who is the prapanna-jana-goodasatha (the first among the realised 
solus) is Srivaishnavite theology. By addressing Paduka as the Devi, the poem underlines 
the manner of our spiritual approach as a serviteur-bride to the Purushottama. 


' Vedanta Desika's renown as a creative writer touched its noonday glory when he 
indited the Paduka Sahasram in a very short period of time, perhaps in the course of one 
night according to hagiological sources. He was already famous as a philosopher, logician, 
commentator and Acharya. He was also the author of an epic, a drama, numerous stotras 
and a Sandesa Kavya. Thus it is quite possible he wrote the work injust a handful of hours. 
Since he was composing in Sri Ranganatha's residence, this need not surprise us. Lord 
* Ranganatha is said to be a great rasika, and when such a rasika was closeby to encourage 
a poet like Vedanta Desika, Paduka Sahasram must have taken shape with electric ease. 


Vedanta Desika's poem is an unparallelled feat as the architectonics of the poem is 
amazing while the inlaid significances are innumerable. The images and similes overwhelm 
the connoisseur for each sloka is a colour slide that captures a scene in all its dramatic 
vibrancy. No commentary may exhaust them. But some of our greatest scholars have tried 
to present the poem. There have been Sanskrit commentaries and it is said that apart from 
that of Bharadhwaja Srinivasa, Appayya Dikshita wrote one as well. The detailed Tamil 
commentary by Sri Ramanuja Vedanta Mahadesikan, known as Therazhundur Andavan has 
been a boon to sahridayas, while there have been Kannada scholars who have commented 
upon the poem. However, during the last 700 years since the poem came to be written, there 


3"Taking the exquisitely ornamented sandals which shed illumination, the righteous Bharata circumam- 
bulated Rama and then placed the sandls on a noble elephant." 
4 "Bharata took the sandals of Sri Rama and placed them before his feet. Joining his palms in salutation, 
the noble Bharata said," “| return this kingdom to you which | had held in trust." 

XXiii 


has been no Telugu commentary. It is the good fortune of the Sri Vaishnava world and Telugu 
literature that Sri K.V. Raghavacharya has come forward to gift us with a lucid, scholarly and 
interesting exegesis of the poem. This has been a lierary tapasya for him, a yajna into which 
he has poured all his scholarship, devotion and love for the Divine. Spread over five volumes, 
౧౦౮౮6౦66 with maternal care by the Sri Ahobila Muth of Hyderabad, this edition of Paduka 
Sahasram is a rich, educative instrument in every way. 


Sri Raghavacharya has followed a simple method throughout his work written in 
crystalline Telugu. After giving the gist of the sloka, he proceeds to bring out the special 
properties of the sloka in as dramatic a manner as possible, as if he were face to face with 
his readers. While itis easy enough to say this, one must look at the project in toto to realise 
the enormous work that has been poured into the commentary. Paduka Sahasram has 1008 
slokas divided into thirty-two paddhathis (Paths) like the thirty-two Vidyas spoken of by the 
Upanishads. Since the "Nada Paddhati" is said to signify Nammalwar's Tiruvaimoli, one has 
to be alert to the nuances of the hymns in the Tamil original. The "Chithra Paddhati" can try 
one's patience no end with its word play. "Sanchara paddhati" is all about the grace of Lord 
Ranganatha's movement when he comes out of his Asthana to pour his grace on the 
devotees. A scholar has even drawn the reader's attention to Sri Ranganatha's word to Sri 
Ramanuja in the Saranagati Gadya: Sri Range Sukhamaasva! Why is one at peace with 
oneself (Sukha) if one is in Srirangam? Probably Vedanta Desika wrote his poem to find out 
the answer! 


The grace of Lord Ranganatha is obviously with Sri Raghavacharya for he gives a 
flying start to his commentary with the very first verse, the Mangala sloka : 


"Sri Ranganatha is the Lord of the ubhaya vibhuti (of here and the hereafter). all the 
incarnations of the Lord are for guarding the good people. Hence Desika hails and prays for 
the good of the vibhava (incarnation) and archa (idol) forms, for their feet, for the sandals that 
guard the feet, for the good people who surrender to the sandals and worship them, their 
lotus-like feet and the dust of those feet. Thus at the very beginning the greatness of the 
devotees is underlined (bhagavata prasamsa)." 


The commentator finds the use of "Ranga" as leading to the idea of a stage and to the 
presence of Neela Devi. The importance of Srirangam is pointed out by referring to Sri 
Ramanuja, the Vedas, Ayodhya, Tondaradippodi Alwar, Nammalwar; the Upanishads, 
Tirumangai Alwar, the Ramayana and Acharya Hrudayam help us draw near the important 
significances of the word "santah", people who have realised the presence of the Supreme. 
Indeed, it is the "santah" who have commanded Desika to take up the writing of Paduka 
Sahasram as a challenge. The dust of the feet of these good people purifies the atmosphere 
constantly. 


Reminding the audience of the adage that the Questers after the Divine walk on the 
earth and the skies and also fly around the atmosphere to purify the spaces, Sri 
Raghavacharya places supplementary statements on the subject culled from Naradeeyam 
and concludes his commentary on the sloka with references to the similes from Sanskrit 
poetics (Alankara Sastra) used here and alerts us to a comparison with Nammalwar's 
Tiruvaimoli which is also a garland of more than one thousand verses in Tamil. 


XxXiv 


There is this fullness throughout Sri Raghavacharya's commentary till he reaches 
the very last verse, commencing, Jayati Yatiraja Sukti : 


"Victory to the Teachings of Ramanuja, 
Victory to the sandals of Mukunda; 

Victory to the good ones who explain 

The three Vedas through their assistance." 


The commentator finds in this concluding verse Vedanta Desika's thanks-giving for 
Sri Ramanuja indicating that he received the needed strength to sing of the greatness of the 
sandals by studying the teachings of the Master. There is no scripture other than the writings 
of Sri Ramanuja that can teach us in clearer terms all about what is Real. These teachings 
give us the discrimination to recognise the Real. Sri Raghavacharya draws from Vedanta 
Desika's Sankalpa Suryodaya references to the immense regard the poet had for the Yatiraja. 
It is Sri Ramanuja's Darsana that chases away the darkness of Ignorance 
(yatendreridamakhila tamah karsanam darsanam nah.) Kainkarya is the hall-mark of the 
Srivaishnavite, and the sandals symbolise kainkarya beautifully. 


The Padukas are not merely for service. They are also an ornament to the Lord. Sri 
Ramanuja has advised in his Nitya Grantha: "salute the sandals of the Lord saying Bhagavat 
Paadukhaabyaam namah." Thus the Padukas are a goodess, an ornament, a serviteur and 
even an armament. How is it an weapon? Because it chases away "Sata" (Evil). Sri 
Raghavacharya indicates many such significances concluding whith the enchanting idea 
relating the Padukas to the phrase, "tuyararu-sudaradi" (the flaming feet that destroy sorrows) 
in the first verse of Nammalwar's Tiruvaimoli. The "Samakhya Paddhati" does refer to 
Nammalwar as an incarnation of the Padukas to sing in Tamil his poem to give precedence to 
the language which was very dear to Agasthya. 


Volume after volume flows the commentary of Sri Raghavacharya revealing his 
profound scholarship and his walking on the razor's edge all the time without even once 
using a desecratory term or unseemly (non-auchitya) comparison or indulging himself in 
‘mere word-jugglery. 1115 a unique experience to be helped by him as we walk the various 
paths (Paddhatis). In "Prabhava Paddhati" Vedanta Desika exclaims that one can write about 
the greatness of the Padukas only when one secures the entire skies as paper, the seven 
seas as ink and the Lord Himself as the explicator. What an impossible triad! The commentator 
gently reminds us that Daya Devi and Paduka Devi are the consorts of the Lord, and it is 
their grace that helped Vedanta Desika write Daya Satakam and Paduka Sahasram. There 
are then the "Samarpana Paddhati, and "Niryaadhana Paddhati" which take us back to the 
Ramayana in a big way. Sri Raghavacharya puts on the immortal wings of Valmiki to give us 
a complete picture of the unique brotherhood of Rama and Bharata. 


With "Vaithalika Paddhati" we come to the capital of Srivaishnavism. This is nothing 
less than a Ranganatha Suprabhatham! “Sringara Paddhati" is all bridal mysticism followed 
by the heart-warning "Sanchara paddhati" which compares the Paduka to the Acharya who 
reveals the Lord, speaks of his lovely tread ("oyyara nadai") and describes Srirangam as the 
Bhuloka Vaikuntam "Pushpa Paddhati" is about how the Padukas are worshipped with a 
variety of flowers including those from the Kalpaka Tree in heavens brought by the Apsara 


XXV 


642౧5615. "Paraga Paddhati" speaks of the holy dust raised by the Padukas,. The fifty ninth 
sloka of "Nada Paddhati" is deeply moving : - 


“O Mother! Janardhana’'s Paduka! 

At the moment of death,-when the senses 
Become inactive, your.sounds must 
Reach me in advance as an assurance 
That the Lord is coming to save me.” 


Sri Raghavacharya immediately draws our attention to the words of Perialwar, 
Kulasekhara's Mukundamala and Vedanta Desika’s Nyasa Dasakam for identical prayers 
to the Divine by the suffering man on earth. The brilliance of the Padukas that'remove the 
darkness that surrounds us from without and the ignorance that pervades us within is pointed 
out in “Ratnasamanya Paddhati”. The gem-encrusted Padukas give rise to imaginative 
exuberance from the poet in the Paddhatis from 16 to 22. “Sesha Paddhati” speaks of the 
Padukas as an image of Adisesha as Yamunacharya has said 90. “Dhvandhva Paddhati” 
speaks of the twin godly qualities of Compassion and Patience. “Sannivesa Paddhati” indicates 
the way the Divine pervades the Macro and the Micro of creation: an oraneey an mahato 
 maheeyaan and the manner in which the Paduka adjusts herself to the size of the Lord's 
Feet! 


“Yantrika Paddhati” has ten verses on the knob (bodusu) and “Rekha Paddhati” has 
an equal number on the line-carvings on the Paduka! One cannot but marvel at the steady 
and exhaustive manner in which Vedanta Desika goes about his job, and the patient 
methodology of Sri Raghavacharya who follows him as a luminous shadow. “Subhashita 
Paddhati” takes us back to the blameless administration during the Paduka Samrajya. A 
variety of subjects are dealt with in the “Prakeerna Paddhati”. 


The final volume of the commentary begins with “Chitra Paddhati”, the greatest 
challenge for any commentator. This peculiar poetic convention of Sanskrit is based on the 
unalterable position accorded to the syllable in classical metres. Quantity is distributed in 
such a way as to produce the illusion of a particular picture. This cannot be easily understood 
for the readers of today who have no more respect for any prosodic control, and certainly 
none for quantitaivie rhythm which calls upon us to respect the written word. Fortunately for 
us, Sri Raghavacharya has given demonstrative pictures of the Muraja Bandha (Bound in 
the Drum), the Sara (Arrow), Chakra (wheel), Dvisringataka Chakra (The Double Spire), the 
Dvichathushkachakra (The Eight-pointed Circle) and a few more. These are fascinating 
exercises as when we watch the Shodasa Dala Padma (Sixteen Petalled Lotus) and the 
“Chaturanga Turanga” (The Horse Gallop). 


Was Vedanta Desika tired of the ingenuity of scholarship that could create such peotic 
ontrivances? The “Nirveda Paddhati” draws us back to the sorrows of the world which hammer 
the devout and the dutiful. What should be the aim of life in this world of human affairs? The 
concluding “Phala Paddhati” states simply: May | be always living in Srirangam praising the 
Padukas which are holy due to the contant closeness with the Lord's Feet! While dealing with 
this verse, Sri Raghavacharya leads us to Parasara Bhattar's Sri Rangaraja Stava which 
has an identical prayer and both Vedanta Desika and Bhattar get back to the Vedic prayer : 


xxvi 


pasy ema saradah satham. It is a wonderful thought because earlier Vedanta Desika had 
commented on how the Paduka had brought the Lord from Brahma Loka to Ayodhya and 
from there had brought Him to Srirangam, and now sees to it that HE is always in Srirangam! 
Hence this is the Tritheeya Vibhuti, the Residence of the Supreme! 


The Paduka Sahasram is doubly valuable for the Ubhaya Vedantin since both the 
Sanskrit and Tamil traditions of Sri Vaishnavism converge here in a sustained double vision. 
Created by a master prosodist, the work is wonderful for group recitation as a Parayana 
Grantha. When we have the “Ramneeya” commentary of Sri Raghavacharya to help 
us, our joy is complete. For, he brings to us a shower of apt quotations from the entire range 
of India's classics in general and from Vedanta 69149 works in particular. One example 
would suffice at the manner in which he takes us gently from our past dawns into the noons 
of the future. 


The 524% verse envisions Ranganatha as a young man of eighteen staying awake 
with Lakshmi during the Great Night that divides the aeons of Brahma, ilumed by the gems 
on his sandals. It is an attractive (and sobering) portrait of Yuga Sandhi. The commentator 
gives details of the Deluge of Brahma as indicated in the Vedic mantras. He then takes a 
wide arc and comes to our own times to present Sri Aurobindo’s intuitive interpretation of the 
two Riks to assure us that the image is not simply a riotous fancy : 


“Then existence was not nor non-existence, the mid world was not nor the Ether nor 
what is beyond, what covered all? Where was it? In whose refuge? What was that ocean 
dense and deep? 


Death was not nor immortality nor the knowledge of day and night. That one lived 
without breath by his self-law, there was nothing else nor aught beyond it.” 


Such is the assurance of grace granted to us in every one of the verses of the Paduka 
Sahasram. Sri Aurobindo himself brought out the inlaid significances in the Riks mentioned 
above in his poem, “who”. After questioning about the Supreme in the nitya vuibhuti (the 
Eternal Beyond) who has caused this leela vibhuti (manifested worlds), he indicated the 
answer : | 


“The Master of man and his infinite Lover, 
He is close to our hearts, had we visions to see; 
We are blind with our pride and the pmp of our passions, 
We are bound in our thoughts where we hold ourselves free.” 


Sri Raghavacharya’s commentary is an exercise to free us from our pride and our 
passions by giving us the vision of total devotion to the sandals of the Lord (as also Nammalwar 
who is the first among realised souls) written in a style that proclaims the truth of Emperor 
Krishnadeva Raya’s proud statement : Desabhaashalandhu Telugu lessa. | am grateful for 
this wonderful opportunity. to be associated with this prestigious and meaningful publication 
of Sri Ahobila Muth and pray to the Divya Dampathies of Srirangam to grant Sri Raghavacharya 
along life of health and Ananda and priceless service to the cause of Srivaishnavism. 


Mudhal Tirumaligai Prema Nandakumar 
91, South Chitrai Street 

Srirangam - 620 006. : 

14.9.2003 XXII 


శ్రీమదుభయ వేదాన్త విద్వాన్‌ 

దాః ఈయుణ్ణి అళగియ శింగరాచార్యులు 

- తిరుపతి 
శ్రీమతే రామానుజాయనమః 
శ్రీమద్వేదాంత గురవేనమః 


రమణీయ వైభవము 


వ్యాఖ్యాతృ చక్రవర్తులు, సహృదయశేఖరులు, ఉ.వే. శ్రీమాన్‌ కే.వి. రాఘవాచార్యస్వామివారు తాము 
శ్రీపాదుకాసహస్ర స్తోత్రానికి వెలయించిన రమణీయ వ్యాఖ్య - పంచమసంపుటాన్ని అనుగ్రహిస్తూ, ఆవ్యాఖ్యను 
గూర్చి దాసుని అభిప్రాయాన్ని విన్నవించుకోవలసినదిగా ఆదేశించారు. నిజానికి నాకట్టి యోగ్యత ఉన్నదో? 
లేదో? తెలియదు. కాని, మహనీయమైన గ్రంథాన్ని గూర్చి, దానికి శ్రీస్వామివారు మిక్కిలి శ్రమించి కూర్చిన 
సహృదయ రంజకమైన సంప్రదాయ సర్వస్వమనదగిన వ్యాఖ్యను గూర్చి విన్నవించుకొనే ఈ గొప్ప అవకాశాన్ని 
జారవిడువరాదనే పేరాశ, మహాత్ముల, ఆత్మీయుల ఆజ్ఞ అనుల్లంఘనీయమనే భావన -నన్నీ సాహసానికి (ప్రేరేపించాయి. 
యథాశక్తి యత్కించిత్‌ విజ్ఞాపనచేసికొని కృతార్థుణ్ణి అవుతాను. 


ముందుగా శ్రీమాన్‌ ఆచార్యుల వారితో నాకు ఏర్పడిన పరిచయ క్రమంగూర్చి ప్రస్తానించవలసి ఉన్నది. 
1991-92 సం॥లలో కాబోలు! స్వామివారు ప్రచురించిన గోదాస్తుతివ్యాఖ్య, “ఈడు” ఆంధ్రీకరణం, భగవద్య్యాన 
సోపానవ్యాఖ్య గ్రంథాలగూర్చి తెలిసికొని, వాటిని అనుగ్రహింపవలసినదిగా వారిని ప్రార్థిస్తూ లేఖ వ్రాశాను. 
వెంటనే శ్రీస్వామి వారు వాటిని పంపిస్తూ, వాత్సల్యపూర్ణమైన శ్రీముఖాన్ని అనుగ్రహించారు. ఆతరువాత కొంతకాలం 
పాటు మాఇద్దరి మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు పెద్దగా లేకున్నా ఆత్మీయతాభావం మాత్రం పరస్పరం వర్ధిల్లుతూనే 
వచ్చింది. 1999వ సం॥లో దాసుడు ప్రచురించిన శ్రీరంగరాజస్తవ పూర్వశతక వ్యాఖ్యను ఎంతగానో మెచ్చుకొని 
వారి హృదయవైశాల్యాన్ని చాటారు. తిరుపతికి వారు వేంచేసినపుడు స్వయంగా ఫోన్‌చేసి, “ప్రసాదపరమౌనాథౌ 
మమగేహముపాగతౌ” అన్నరీతిలో విచ్చేసిన సందర్భం ఎప్పటికీ మరువలేనిది. గత సంవత్సరం జూలైనెలలో 
వారిని నేరుగా సేవించినపుడు వారు చూపిన ఆప్యాయత, వాత్సల్యం ఇంకా నాకళ్లకు కట్టినట్లే ఉంది. ఇంతేకాక, 
శ్రీనృసింహప్రియను తెనుగులో పునః ప్రారంభించినపుడు దాసుణ్ణి ఆ పత్రికకు పరిచయంచేసి నన్ను ప్రోత్సహించారు. 
ఈ విధంగా పలు విధాలుగా నావిషయంలో ఆదరాభిమానాలను చూపే శ్రీస్వామివారి వ్యాఖ్యానాన్ని గూర్చి 
విన్నవించుకొని, కృతజ్ఞతను ఆవిష్కరించుకోవలసిన బాధ్యత కూడా నాపై ఉన్నది. 

శ్రీ వైష్టవాచార్యపరంపరలో అద్వితీయ ప్రతిభావ్యుత్పత్తులను కల్లి వెల్లిన వారిలో శ్రీయామునా చార్యులవారు, 
శ్రీ వరాశరభట్టరు, శ్రీ వేదాంతదేశికులును ప్రథమగణ్యులు, ఈ ముగ్గురు వెలయించిన సాహిత్యాన్ని గమనిస్తే 
శ్రీ దేశికుల సాహిత్యంలోని వైవిధ్యం మిగిలిన ఇద్దరి రచనలలో కానరాదనేది స్పష్టమైన అంశం. క్రీ.శ 1268వ 
సంవత్సరములో విభవ వర్షంలో భాద్రపదమాసం (పురట్టాశి) (ఛవణానక్షత్రంలో కంచికి సమీపంలోని తూప్పుల్‌ 


XXxviii 


అగ్రహారంలో శ్రీవేంకటేశ్వరుని ఘంటయొక్క అంశతో విశ్వామిత్రగోత్రసంభవులుగా ఈ ఆచార్యవర్యులు 
శ్రీ అనంతసూరి తోతారాంబ పూర్వకృత పుణ్యఫలంగా అవతరించారు. “అచింత్యాద్భుతాక్షిష్టజ్ఞాన వైరాగ్యరాశి” 
యైన వీరు శతాధిక (గ్రంథకర్తలుగా ప్రసిద్ధిచెందారు. వీరు అనితర సాధారణ రీతిలో నిర్వహింపని సాహిత్యప్రక్రియగాని, 
సంప్రదాయ ప్రక్రియగాని లేదు. యాదవాభ్యుదయ మహాకావ్యం, హంససందేశ లఘు కావ్యం, ముప్పదికి 
మించిన స్తోత్రగ్రంథాలు, సంకల్ప సూర్యోదయమనే సంప్రదాయ ప్రతీకాత్మక రూపకం, ద్వాత్రింశత్‌ రహస్యగ్రంథాలు, 
దేశిక ప్రబంధంవంటి తమిళకృతులు, స్తోత్రరత్నభాష్యాది వ్యాఖ్యానాలు, తత్త్వ ముక్తాకలాపాది ప్రాధమైన శ్లోకాత్మక 
వేదాంత (గంథాలు, మునివాహనభోగం, మధుర కవి హృదయంవంటి ద్రావిడ ప్రబంధ వ్యాఖ్యలు, పరమత 
భంగం వంటి అత్యంత (ప్రొఢమైన ద్రావిడ భాషామయ వేదాంతకృతులు, అచ్యుత శతక మనే ప్రాకృత భాషాకృతి 
ఒకటేమిటి వీరిరచనలు అన్నీ వీరి అసాధారణ అగాధ పాండిత్య ప్రగల్భతకు నికషోపలాలు. ఇవన్నీ ఒక 
ఎత్తు అయితే కేవలం శ్రీరంగనాథుని పాదుకలను గూర్చి వీరు ప్రసాదించిన పాదుకాసహస్ర స్తోత్రకావ్యం 
ఒక అద్భుతమైన సాహిత్యసృష్టి. వీరిరచలను కేవలం విశిష్టాద్వైత సంప్రదాయజ్ఞులే కాక, ఇతర సంప్రదాయజ్ఞులు 
సైతం గౌరవించారు అనడానికి యాదవాభ్యుదయమహాకావ్యాన్ని అద్వైత విద్వన్మూర్థన్యుడైన అప్పయదీక్టులు 
వ్యాఖ్యానించడం ప్రబల నిదర్శనం. వీరి రచనలో మధురకవి హృదయమ్‌, ఊశల్‌ వంటివి కొన్ని ఇపుడులుప్తాలు. 


పాదుకాసహ(స్రరచనకై దేశికులను (ప్రేరేపించిన సందర్భాన్ని పండితులలో పలు అభిప్రాయాలున్నా 
ప్రస్తుతం అవి చర్చనీయాలు కావు. వేయి ఎనిమిది విభిన్నశ్లోక వృత్తనిబద్ధాలైన శ్లోకాలతో కూడిన ఈ కృతిరాజం 
32 పద్దతులుగా విభాగింపబడింది. ఈ పద్ధతిసంఖ్యను 3+5+6+13+3+2 అని ఆరు వర్గాలుగా విభాగింపవచ్చునని 
ప్రసిద్ధ విద్వాంసులు ఉ.వే. శ్రీమాన్‌ ఉత్తమూర్‌ వీరరాఘవాచార్యస్వామివారు తమపాదుకాసహస్ర పీఠికలో 
తెలిపారు. 32 అనే సంఖ్య దేశికకృతులలో చాలా చోట్ల కానవస్తుంది. రహస్య త్రయసారంలోని అధికారాల 
సంఖ్య, దేశిక ప్రణీతాలైన ద్రావిడ భాషాత్మక రహస్య గ్రంథాలసంఖ్య, హయగ్రీవస్తోత్రంలోని శ్లోకాలసంఖ్య 
ఇట్లాపలుచోట్ల ఈ 32 అనే సంఖ్య కన్పడుతున్నది. బ్రహ్మవిద్యలు 32 కాబట్టి ఆసంఖ్యను దృష్టిలో ఉంచుకొని 
కూడా దేశికులు పద్ధతులసంఖ్యను 382 గా నిర్ణయించుకొని ఉండవచ్చునని మహామహోపాధ్యాయ, శ్రీన.చ. 
రఘునాథాచార్యస్వామి వారు అభిప్రాయపడ్డారు. శ్రీ ఉత్తమూర్‌ స్వామివారు ఈ సంఖ్యను గూర్చి ఇంకా వివరిస్తూ 
భగవదారాధనలో ఉపచారాలసంఖ్య 32 అని, ప్రస్థానత్రయంగా, ముఖ్యప్రమాణాలుగా చెప్పబడే దశోపనిషత్తులు 
(10) భగవద్గీతలోని అధ్యాయాల (18) బ్రహ్మసూత్ర అధ్యాయాల (4) సంఖ్యలను కూడితే 32 సంఖ్య వస్తుందని, 
పృథివ్యాది తమోంతాలైన తత్త్వాలసంఖ్య 26 తో కాలము, నిత్యవిభూతి, ధర్మభూతజ్ఞానము, జీవుడు, శ్రీదేవి, 
భగవానుడు అనే ఆతింటిని కలిపితే మొత్తం ప్రమేయాల సంఖ్య 32 అని ఇట్లా ప్రమాణ ప్రమేయాలసంఖ్య 
32 కాబట్టి ప్రస్తుతస్తోత్రంలోని పద్ధతుల సంఖ్యను 32గా స్తోత్రకర్త నిర్ణయించి ఉండవచ్చునని వారు విశదీకరించారు. 
శ్రీ శఠకోపసూరి తమ సహస్ర గీతికా అంతాది, ప్రబంధాన్ని “శుడరడి తొళుదు” అంటూ ప్రారంభంలో 
తాము భగవానుని పాదాలనుగూర్చి ప్రస్తావించడమేకాక, “ముకిల్‌వణ్ణనడిమేలొ, “పరనడిమేల్‌” అంటూ మధ్యలో 
కూడా తమప్రబంధం భగవత్సాదాలను గూర్చియేనని స్పష్టీకరించారు. ఈ విధంగానే శ్రీరంగనాథుని పాదుకలను 
గూర్చి దేశికులు అనుగ్రహించిన ఈ ప్రబంధం కూడా “సంతః” అనే పదంతో ప్రారంభమై చివరలో కూడా 


అదే “సంతః” అనే పదంతో ముగిసినందున దీన్ని అంతాదిగా చెప్పవచ్చుననే విశేషార్థాన్ని వ్యాఖ్యాతలైన శ్రీస్వామివారు 
౫01% 


వ్యాఖ్యానం చివరలో చక్కగా నిరూపించారు. పైన ప్రస్తావించిన “ముకిల్‌ వణ్ణనడి మేల్‌” అనే ప్రయోగస్వారస్యాన్ని 
వ్యాఖ్యాతలు వివరిస్తూ సహస్రగీతి శ్రీరంగనాథుని పాదాలను గూర్చి చెప్పబడిందని అన్నారు. దేశికులు సాయించిన 
పాదుకా సహస్రం కూడా శ్రీరంగనాథుని పాదుకలను ఉద్దేశించియే అవడం కూడా వేరొక సామ్యంగా ఇచట 
గ్రహించవచ్చు. 


శ్రీదేశికులు అనుగ్రహించిన ఈ ఉద్గంథంలోని చిత్ర పద్ధతికి తామే వ్యాఖ్యానం విరచించినట్లు తోస్తున్నదని 
శ్రీ ఉత్తమూర్‌స్వామి వారు అభిప్రాయపడ్డారు. 949వ శ్లోక వ్యాఖ్యలో గల శ్రీనివాసాచార్యులవారి “పాదుకాయుగళ 
గర్బ కర్ణిక మష్టదళ పద్మమిద మస్మదుపజ్ఞం చిత్రమ్‌” అనే వాక్యంలో “అస "చ్భబ్దంచే దేశికులు నిర్దేశింపబడుతున్నారని 
తెలిపారు. వారు తమవివరణంలో “ఇత్యర్థ ఇతిపర్యంతం ఆరంభేఒ నూదిత వాక్యవ్యాఖ్యానమ్‌, అతః తత్రాన్మత్‌ 
పదమాచార్య పరమ్‌” అని సూచించారు కూడా. ఇదే సంభవమైతే పాదుకాసహస్రానికి గల వ్యాఖ్యలలో దేశిక 
వ్యాఖ్యయే మొదటిదని చెప్పాలి. పరీక్షావ్యాఖ్యానకర్తలైన భారద్వాజ శ్రీనివాసా చార్యుల వారు దొడ్డయాచార్యులవారికి 
సమకాలికులు, సతీర్ట్యులు కావచ్చునని కూడా శ్రీ ఉత్తమూర్‌ స్వామి తెలిపారు. ఈ వ్యాఖ్యయేకాక గార్హ్య వేంకటాచార్య 
వ్యాఖ్య కూడా వేరొకటి ఉన్నట్లు తోస్తున్నది. ఈ ఆచార్యులు తమ శ్రీరంగరాజన్తవ వ్యాఖ్యలో “బుషింజుషామహే” 
అనే శ్లోకాన్ని వ్యాఖ్యానిస్తూ “శ్రీపాదుకాసహగ్ర వ్యాఖ్యానావసరే ద్రావిడ సంహితాయాః ప్రవాహతో నిత్యత్వ 
మస్మాభిశ్చ ప్రత్యపాదీతి సర్వం సమంజసమ్‌” అని పల్మడం ఇందులకొక బుజువు. ఇవికాకసమీపకాలంలో 
తేరళన్దుర్‌ ఆణ్బవన్‌ స్వామి వారు, ఆక్కూర్‌ ఆణ్జవన్‌స్వామి వారును రచించిన తమిళ వివరణం, శ్రీ డి.టి. 
తిరుమల తాతాచార్యస్వామి వారి ద్రావిడవ్యాఖ్య, శ్రీఉత్తమూర్‌స్వామి వారి సంస్కృత, ద్రావిడవ్యాఖ్యలు ప్రసిద్ధాలు. 
శ్రీఉ.వే. తిరువల్లిక్కేణి ఆర్‌. కేశవ అయ్యజ్ఞార్‌ అనేమహనీయులు పాదుకా సహస్రానికి రచించిన ద్రావిడపాశు 
రాను వాదం ఇచట పేర్కొనతగినది. ఈ విధంగా ఎంతోమంది ప్రసిద్దులైన ప్రాచీన, అర్వాచీన విద్యాంసులను 
ఆకర్షించినదిఈ స్తోత్రరాజం. ఈమధ్యలో విద్వద్వరేణ్యులు, ప్రొపెసర్‌, ఉ.వే. శ్రీమాన్‌ ఎమ్‌. నరసింహాచార్య 
స్వామివారి ఆంగ్లానువాదం విశిష్టమైనది. 


ఇన్ని భాషలలో ఎన్నో వ్యాఖ్యానాలు, వివరణలు ఉన్నా తెనుగు భాషలో ఈ స్తోత్రానికి సరి అయిన 
వ్యాఖ్య ఇంతవరకు రచింపబడలేదు. బహుశః భవిష్యత్తులో శ్రీమాన్‌ కే. వి.రాఘవాచార్యస్వామి వారిచే వ్యాఖ్యను 
రచింపచేయాలని శ్రీదేశికుల సంకల్పంకాబోలు! అందువల్లనే శ్రీమాన్‌ స్వామి వారి కలం ద్వారా ఇటువంటి 
రమణీయవ్యాఖ్య వెలువడింది. ఈ వ్యాఖ్యతో అన్ని వ్యాఖ్యలు, వివరణలు, సంప్రదాయార్థాలు అన్నీ గతార్భాలే 
అనడం అతిశయోక్తికాదు. వీరు'తమ వ్యాఖ్యకు రమణీయమని పేరుపెట్టడం కూడా బహుధా అన్వర్థంగా 
భాసిన్తున్నది. పండిత జగన్నాథరాయలు కావ్యలక్షణాన్ని నిర్వచిస్తూ “రమణీయార్థ ప్రతిపాదకః శబ్దః కావ్యమ్‌” 
అని పలికాడు. (ప్రస్తుత వ్యాఖ్యలని ప్రతివాక్యం, ప్రతిపదం రమణీయార్థ ప్రతిపాదకం అవడం వల్ల మూలం 
ఒకరమణీయ కావ్యమైనట్లే, వ్యాఖ్యకూడా వేరొక రమణీయ కావ్యమే. శ్రీదేశికులు, సాక్షాత్తు వేంకటరమణుని 
అవతారంగా ప్రసిద్ధులు. అందువల్లే వారికి వేంకటనాథులని పేరుపెట్టబడినదని కూడా చెప్పబడుతున్నది కదా! 
“పలికించెడి వాడు రామభద్రుండట” అని పోతన్న అన్నరీతిలో శ్రీమాన్‌ స్వామి వారిద్వారా ఈ వ్యాఖ్యను 
శ్రీదేశికులే అవతరింపచేశారు. అందువల్ల రమణీయ నామం ఈవ్యాఖ్యకు సార్థకం. శ్రీమాన్‌ ఆచార్యులవారి 


XXX 


కుమారుల పేరు కూడా శ్రీమాన్‌ వేంకటరమణాచార్యులవారే. ఈ వ్యాఖ్యారచనలో వారి ప్రోత్సాహం, సహకారం 
ఎంతో ఉన్నదని శ్రీస్వామివారే వచించారు. ఇందువల్లకూడా వ్యాఖ్య రమణీయశబ్దవాచ్యమే. 


వీరు తమ వ్యాఖ్యాన రచనలో ఎన్నుకొన్న తీరుకూడా రమణీయమైనది. (ప్రతిశ్లోకానికి ముందు ప్రతి 
పదార్థ తాత్సర్యాలను తెలిపి, తర్వాత ఒక వ్యాక్యంలో ఆ శ్లోకసారాన్ని నిర్దేశించి, పిమ్మట శ్లోకఘటి తాలైన 
ఆయా పదాలలో గలవిశిష్టార్థాలను ప్రమాణంగా నిరూపించారు. ఈ ప్రయత్నంలో వైదిక ప్రమాణాలు పురాణేతిహాస 
వాక్యాలు, దివ్యనూరి సూక్తులు,పూర్వాచార్య గ్రంథాలలోని సంవాదాలు, ఆయావ్యాఖ్యాతలు తమవ్యాఖ్యానాలలో 
తెలిపిన రస్యరహస్యార్థాలు, అక్కడక్కడ తెనుగు సాహిత్యంనుండి చక్కని సూక్తులు ప్రమాణీకరిస్తూ వీరు వెలయించిన 
ఈ వ్యాఖ్య పండిత పామర సమ్మోదాన్ని కల్గించడంలో ఆశ్చర్యంలేదు. వీరు వెలువరించిన మొదటి నాల్గుసంపుటాలు 
కవిశాబ్దికేసరి, మహామహోపాధ్యాయ ఉ.వే. శ్రీమాన్‌ శ్రీ న.చ. రఘునాథా చార్యస్వామి వారి వంటి సంప్రదాయపండితుల 
శ్రీమతి, ప్రేమానందకుమార్‌ వంటి నవీన పరిశోధక విదషీమణుల ప్రశంసలకు పాత్రమయ్యాయి. అందువల్ల 
(ప్రస్తుతం వెలువడనున్న పంచమ సంపుటాన్ని మాత్రం సేవిస్తూ, కొన్ని విషయాలను నివేదిస్తాను. 


ఈ పంచమసంపుటం చిత్రపద్ధతి అనే 80వ పద్ధతితో ప్రారంభమై ఫలపద్ధతి అనే 32వ పద్ధతితో 
పరిసమాప్త మౌతున్నది. చిత్రపద్ధతిలో దేశికులు తమఅనుపమ బుద్ధివైశద్యాన్ని నిరూపిస్తూ పలు శబ్దచిత్రాలంకారాలతో 
కూడిన 40 శ్లోకాలను నిర్మించారు. పలువర్ణాలతో శోభిస్తూ, భక్తులకు ఆశ్చర్యాన్ని కల్గించే శ్రీరంగనాథపాదుకలను 
చిత్రాలంకారాలతో కవి అలంకరించడంలో గల బెచిత్యాన్ని శ్రీమాన్‌స్వామి వారు సప్రమాణంగా నిరూపించారు. 
భగవానుడు “లోహిత శుక్ల కృష్ణామ్‌” అన్నట్లు పలు రీతులలో చిత్రమైన సృష్టిని చేయడం చిత్రవర్ణ రంజితాలైన 
పాదుకలను ధరించడం వల్లే సాధ్యమైనదనడం ఒక చమత్మారోక్తి. ఇచట ఒక అంశం పరిశీలనార్హం. వ్యంగృమే 
కదా కావ్యానికి ఆత్మ. దానికి అనుగుణమైన రీతిలోనే కవి శబ్దార్ధాలంకారాలను మలచుకోవలసి ఉన్నది. 
కేవలం అర్థ చిత్రాలకో, లేక కేవలం శబ్దచి(త్రాలకో ప్రాధాన్యం ఇస్తే అది అధమకావ్యమౌతుంది. “శబ్దచిత్రం 
వాచ్యచిత్ర మవ్యంగ్యంత్వవరం న్మృతమ్‌” అని కావ్యప్రకాశకారుని సిద్ధాంతం. అందువల్ల అవరంగా చెప్పబడే 
శబ్దచిత్రాలకు కవి ఈ పద్ధతిలో ప్రాధాన్యం ఇవ్వడంలో ఏమి ఉద్దేశ్యం? అంటే నిజానికి పైకావ్య ప్రకాశకారుని 
వచనంలో “అవ్యంగ్యం” అనే పదంలో గల 'నజ్‌” అల్పార్థకం. అంటే స్ఫుటంగా ప్రకాశించని వ్యంగ్యార్థం 
కల్గినదని అర్థం. అంతేకాని బొత్తిగా వ్యంగ్యశూన్యమని అర్థంకాదు. అటువంటి అర్థం ఏదీ ఉండనే ఉండదు. 
“నహిరసాదృతే కళ్చిదర్థః ప్రవర్తతే” అని కదా ఆలంకారికవచనం. పై కావ్యప్రకాశకారికను ఉద్యోతకారుడు 
కూడ “ననువ్యంగ్య రహితం కావ్యమ ప్రసిద్ధమ్‌..... ఈషత్వస్యనజ్‌ర్ధత్వాత్‌ అవ్యంగ్యం అస్సుటతరవ్యంగ్యమ్‌” 
అని వివరించాడు. అందువల్ల అటువంటి కావ్యాలలో శబ్దచిత్రాలవల్ల కలిగే చమత్మారమే ప్రధానం. అంతేకాక, 
ఈ శబ్దచిత్రాలన్నీ కావ్యప్రమేయమైన శ్రీరంగనాథపాదుకావైభవాన్ని అంతతః ప్రతిపాదించేవికాబట్టి ఉపాదేయాలే. 
ప్రతాపరుద్రీయకారుడు కావ్యపురుషుని రూపాన్ని “శబ్దార్థామూర్తి రాఖ్యాతౌ జీవితం వ్యంగ్యవైభవమ్‌, హారాదివదలం 
కారాక” ఇత్యాదిగా నిర్వచించాడు. అందువల్ల సత్మావ్య పురుషుని రూపం పరిపూర్ణం కావాలంటే శబ్దార్థాలంకార 
యోజన అవసరమేకదా! “అలంకార ప్రియోవిష్టుః” అని ప్రశంసింపబడే భగవానుడుధరించే పాదుకలను అలంకారాలతో 
భూషించడం కూడా సబబే. 


Xxxxi 


ఈ పద్ధతిలోని రెండవశ్లోకార్థాన్ని కొంచెంగమనిద్దాం. “శుణుతే పాదుకే” అని ప్రారంభమయే ఈశ్లోకంలో 
అపశబ్దాభాసమనే శబ్దచిత్రం ఉన్నది. దీనిలో దేశికులు చూపిన శబ్దప్రయోగ చాతుర్యం ఒక ఎత్తుకాగా, అర్థ 
చమత్కారం వేరొక ఎత్తు. భగవానుడు కృతాది చతుర్యుగాలలో శ్వేత -రక్త-పీత- నీలవర్థాలను కల్లి ఉంటాడని 
శాస్ర్రేతి హాసాదులు, తెలుపుతున్నాయి. అంటేస్వామి ఒక్కొక్కయుగంలో ఒక్కొక్కవర్జాన్ని మాత్రమే కల్గిఉండగా, 
పాదుక మాత్రం ఎల్లప్పుడూ పలు వర్ణాలను కల్గిఉండటం విశేషం. అందువల్ల అదిఆశ్చర్యావహమైనది. పాదుకవిషయంలో 
వర్ణశబ్దానికి అక్షరమనే అర్థంకూడా గ్రాహ్యమని వ్యాఖ్యాతల వివరణం. యమకాదులలోని అనకృత్‌ వర్థావృత్తి 
ప్రసిద్ధమేకదా. భగవానుడు ఆయా యుగాలలో భిన్నభిన్న వర్ణాలను కల్లి ఉంటాడు అనడానికి సంస్కృత వ్యాఖ్యాత 
“ఆసన్‌ వర్థాస్రయోహ్యస్య గృషహ్హతో ఒను యుగం తనూః, శుక్లో రక్తస్తథాపీత ఇదానీం కృష్ణతాంగతః” అనే 
ప్రమాణాన్ని చూపారు. కాని, శ్రీ ఉత్తమూర్‌స్వామివారి ద్రావిడ వివరణంలో “అవన్‌తిరుమేనియిల్‌ పాల్‌, పొన్‌, 
పాశి,నీల బ్లళిన్‌ నిఅబ్బళ్‌ యుగవరిశైయిలామ్‌” అని యున్నది. దీన్నిబట్టి కృతాది యుగాలలో ఈనాల్లు వర్ణాలను 
స్వామి కల్గిఉంటాడని ఏర్పడుతున్నది. ఈ విధంగా వారు వివరించడానికి దివ్యసూరి సూక్తులు కారణం. ఈ 
యుగ వర్ణ క్రమ ప్రస్తావనను శ్రీదేశికులు, ఇంతకుముందే బహురత్న పద్ధతిలోని రెండవ శ్లోకంలో “మణిఖిః 
సితరక్తపీతకృష్టైః” ఇత్యాదిగా చేశారు. ఈ శ్లోకంలోని వర్ణవివరాన్ని గమనిస్తే సిత- రక్త-పీత -కృష్ణవర్థాలను 
స్వామి కల్లి ఉంటాడని దేశికులు చెప్పినట్లు ఏర్పడుతున్నది. కాని, ఆ పిమ్మట శ్రీదేశికులు అనుసరించిన వివిధ 
రత్నపద్ధతులలో పద్మరాగ ముక్తా మరకత ఇంద్రనీల పద్ధతులు ప్రస్తుతాలు. ఆతరువాత 22వ పద్ధతిగా కాంచన 
పద్ధతి ఉన్నది. దీన్నిబట్టి చూస్తే శ్రీదేశికులు సిత -రక్త-పీత -శ్యామ కృష్ణవర్ణాలను ముక్తా-పద్మరాగ-కాంచన 
- మరకత - ఇంద్రనీల పద్ధతులద్వారా వర్ణించినట్లు తోస్తున్నది. ఈ విధంగా అధికంగా అయిదవ వర్ణాన్ని 
శ్రీదేశికులు ఆదరించడానికి కారణం దివ్యనూరి-ఇతిహాససూక్తుల సమన్వయం చేయడం కోసమేనేమోనని తోస్తున్నది. 
భక్తిసారులు తిరుచ్చంద విరుత్త ప్రబంధంలో “పాలిన్‌ నీర్మె శెమెన్‌ నీర్మె పాశియిన్‌ పశుమ్‌ పోలుమ్‌ నీర్మె.... నీలనీర్మె” 
అంటూ భగవానుని సిత - రక్త - శ్యామ కృష్ణవర్ణాలను వర్ణాలను వర్ణించారు. తిరుమంగై మన్నన్‌ పెరియతిరుమొళి 
(ప్రబంధంలో “మున్నెవణ్ఞమ్‌ పాలిన్‌ వణ్ణమ్‌, పిన్నెవణ్ణ్ఞమ్‌ కొణ్జల్‌ వణ్ణమ్‌, పొన్నిన్‌ వణ్ణమ్‌, మణియిన్‌ వణ్ణమ్‌” 
(4-9-8) అని శ్వేత - నీల - రక్త - శ్యామల వర్ణాలను స్తుతించారు. ఈ దివ్య ప్రబంధసూక్తి లోని మణిశబ్ధం 
గరుడపచ్చను తెలుపుతున్నదని అరుంబదకారులు వివరించడం వల్ల “కొణ్జల్‌ వణ్ణమ్‌” అని కృష్ణవర్ణాన్ని “మణియిన్‌వణ్ణమ్‌” 
అని శ్యామల వర్ణాన్ని తిరుమంగై ఆళ్వారు ప్రస్తుతించారని చెప్పవచ్చు. ఈ రెండు దివ్య ప్రబంధసూక్తులలో 
పతి వర్ణ ప్రస్తావనలేకున్నా దేశికులు ఆవర్షాన్ని ప్రస్తావించడానికి మహాభారత సూక్యాది ప్రమాణాలు ఆధారమని, 
మరకత పద్ధతి ద్వారా దివ్యనూరి ప్రోక్తమైన శ్యామలవర్ణం ప్రస్తుతించారని భావించడంలో విప్రతిపత్తిలేదు 
కదా! అంతేకాక, శ్రీ ఉత్తమూర్‌ స్వామివారు “కృతేశుక్షశ్చతుర్చాహు, (స్రేతాయాం రక్తవర్గో =సౌ, ద్వాపరే భగవాన్‌ 
శ్యామః, కలౌకృష్ణస్త్విషా కృష్ణమ్‌” అనే ప్రమాణాలను చూపారు. వీటి ఆకరం తెలియలేదు. ఇక్కడ సందర్భవశాత్తు 
వేరొక అంశం కూడా ప్రస్తావనార్హం. బహురత్న పద్ధతిలోని పూర్వోదాహృత శ్లోకంలో “సితరక్త శ్యామకృష్టైః” 
అనే పాఠాంతర ఛందస్సు అనుగుణమని తోచదు. అందువల్ల “స్థితస్యగతిశ్చింతనీయా” అన్న న్యాయంలో ఉన్న 
పాఠాన్నే గ్రహించి, సంస్కృత ద్రావిడ ప్రమాణాల సమన్వయాన్ని కల్పిభేదానుసారంగా శ్రీదేశికులు చేశారని 
చెప్పవచ్చునేమో! 


XXXii 


భగవానుడు యుగభేదాన్ని బట్టి వర్ణభేదాన్ని కల్లి ఉండడం విభవపరమని వ్యాఖ్యాతల ఆశయం. 
(ప్రథమావతారంగా చెప్పబడే హయగ్రీవావతారం, వరాహావతారాదులు కృతయుగంలో సంభవించినవి. అవిశ్వేత 
వర్ణాత్మకాలేకదా!) ఈ విధంగా ఒక్కొక్కయుగంలో ఒక్కొక్క వర్ణాన్ని స్వామి కల్లి ఉండడంలోని స్వారస్యాన్ని 
శ్రీకృష్ణసూరి తమ దివ్యప్రబంధ వ్యాఖ్యానంలో సరసంగా ఈ విధంగా తెలియజేశారు. కృతయుగంలోని జనులు 
సత్త్వగుణ (ప్రధానులు కావడంవల్ల వారి అభిమతానుసారంగా “తమరుకన్ద దెవ్వురువుమ్‌ అవ్వురువుమ్‌ తానే” 
అన్నట్లు భగవానుడు క్షీరవర్ణం వంటి శ్వేతవర్థాన్ని కల్లి ఉంటాడు. ఈ వర్ణం స్వామి “సర్వరసః” అనే విశేషానికి 
సంకేతం. (త్రేతాయుగంలో “రుక్మాభమ్‌” అన్నట్లు, “శుట్టురైత్తనన్‌ పొరుళ్‌ ఉన్‌తిరుమేని ఒళియొవ్వాదు” అన్నట్లు 
ఎల్జినివర్ధాన్ని స్వామి కల్గి ఉంటాడు. ఇది స్వామి రూపం మహార్ణమనే విషయాన్ని తెలుపుతున్నది. రుక్మం 
మహార్థంకదా! ద్వాపరంలో పచ్చని వర్ణాన్ని స్వామి కల్లి ఉంటాడు. ఈ వర్ణం (శ్రమహరత్వానికి సూచకం. ఇక 
కలియుగంలో ఏవర్ణం దాల్చినా ఆభిముఖ్యంచూపే వారులేకపోవడం వల్ల తనకు సహజమైన నీలవర్థాన్ని భగవానుడు 
కల్గి ఉంటాడు. ఈవిశేషాలన్నీ పాదుక విషయంలో కూడా యథాసంభవంగా అన్వయించుకోవచ్చు. అయితే 
వీటిని అన్నిటినీ పాదుక ఎల్లప్పుడూ కల్గి ఉండడం విశేషం. 


ఇక, శ్లోకంలోని “యుగక్రమభువోవర్థాన్‌” అనే ఉత్తరార్థాన్ని భగవత్సరంగా వేరేవిధంగా కూడా అన్వయించే 
అవకాశం ఉన్నది. ఈ అన్వయంలో వర్ణశబ్దానికి జాతి అని అర్థం. భగవానుడు కృతయుగంలో (బ్రాహ్మణవర్ణంలో 
అత్రి, జమదగ్ని సూనుడుగా, తేత్రాయుగంలో సుక్ష్మత్రియ వర్ణ సంజాతుడైన శ్రీరామునిగా, ద్వాపరయుగంలో 
వైశ్యకులమనదగిన యాదవకులంలో శ్రీకృష్ణునిగా, కలియుగంలో చతుర్ధవర్డానికి చెందిన శఠకోపసూరిగా 
ఈ విధంగా నాల్గయుగాలలో నాల్గు వర్ణాలలో అవతరించాడనే అర్థంకూడా గ్రహించవచ్చు. ఇందుకు ప్రమాణంగా 
అళకియమణ వాళప్పెరుమాళ్‌నాయనార్‌ ఆచార్యహృదయమనే గ్రంథంలో “అత్రి జమదగ్ని పంక్తిరథ వసునంద 
సూను వానవనుదైయ యుగవర్ణ క్రమావతారమో?” అనే సూక్తిని, పరాంకుశపంచ వింశతిలోని “అత్ర్యాది 
సూనురివ వర్ణయుగ క్రమాత్‌” ఇత్యాది ప్రయోగాన్ని స్వీకరించవచ్చు. 


శ్రీమాన్‌ ఆచార్యులవారు 970వ శ్లోకంలో శ్రీమాన్‌ శ్రీ.న.చ. రఘునాథాచార్యస్వామివారు చూపిన 
అద్భుతమైన అర్భాంతరాన్ని ఉట్టంకించి తమ సహృదయతను నిరూపించుకున్నారు. ఈ శ్లోకంలో పాషాణకల్ప” 
మనే పదప్రయోగం వాల్మీకి సూక్ష్యనుసారమని చెప్పవలసి ఉన్నది. వాల్మీకి భగవానుడు అహల్యాస్థితిని తెలుపుతూ 
“వాయుభక్షా నిరాహారా తప్యంతీ భన్మశాయినీ” అని అన్నాడు. ఇది ఆమె పాషాణసదృశమైన స్థితిని కదా 
సూచిస్తున్నది! దీన్ని శ్రీదేశికులు కల్ప శబ్దప్రయోగం చేత వ్యక్తంచేశారు. అయితే వీరే ఈస్తోత్రంలోనే కొన్ని 
సందర్భాలలో అహల్య రాయిగా మారినదని పల్మిన సందర్భాలు లేకపోలేదు. ఈ ఉక్తి పద్మపురాణవచనానుసారమని 
చెప్పవచ్చును. ఆపురాణంలో “గచ్చతస్తస్య రామస్యపాదస్పర్మాన్మహా శిలా కాచిద్యోషాభవత్‌” అని ఉన్నది. మహాకవి 
కాళిదాసు కూడా “ప్రత్యపద్యత చిరాయ యత్పున శ్చారుగౌతమవధూః శిలామయీ” అంటూ ఈ భావాన్ని 
ఆదరించాడు. భోజరాజాది పలు కవులు కూడా దీన్నే అనుసరించారు. అయితే ఇచటి శ్రీరామాయణ, పద్మపురాణవచనాలలో 
కన్పించే వైరుధ్యం కల్పాంతరాన్ని బట్టి సమాధానించుకోవలసి ఉన్నదని “ఏవంవ్యక్తతయా వాల్మీకివచనే స్థితే 
శైలీభవేదితి శాపః, రామపాదస్పర్శాత్‌ శిలాత్వముక్తిరితి పురాణకథా కల్పాంతరమనుస్ఫత్యేతి బోధ్యమ్‌” అనే 


౫౮06111 


వివరణం ద్వారా సమన్వయించారు. 


చివరి పద్ధతియైన ఫలపద్ధతి వ్యాఖ్యా ప్రారంభంలో శ్రీమాన్‌ స్వామివారు శ్రీరంగనాథపాదుకలు ఏవిధంగా 
ఉపాయము, ఉపేయము అవుతాయో కడు రమ్యంగా వివరించారు. చివరి శ్లోకం వ్యాఖ్యానిస్తూ పాదుకాసహస్రానికి, 
శఠకోప సహస్రానికి గల సామ్యాన్ని నిరూపించారు. వ్యాఖ్యానంలో అంతట ఆయాశ్లోకాలలో కవిచేసిన విశిష్టపద 
ప్రయోగాలలోని స్వారస్యాలను వివరించడమే కాక, పదవ్యుత్పత్తి ప్రకారాలను విశదీకరించారు. అలంకార 
సమన్వయం చేశారు. వృత్తనామాన్ని వ్యక్తం చేశారు. ఎక్కడైనా పాఠభేదం ఉంటేదాన్ని సూచిస్తూ అందలి విశేషాన్ని 
వివరించారు. వారు సాధికారికంగా అందించిన వ్యాఖ్యానాన్ని గూర్చి మరల ప్రస్తావిస్తే అది పునరుక్తియే అవుతుంది. 
అందువల్ల దానునకు ఇంతకు మించి విన్నపించే శక్తిగాని, ధైర్యంకాని లేవు. అయినా రమణీయ వ్యాఖ్యారామణీయకాన్ని 
సహృదయపాఠకులు మరోమారు అస్వాదించి, ఆనందింపనుండగా వేరే ప్రరోచనదేనికి? ముంజేతి కంకణానికి 
అద్దమేల? చివరిగా వ్యాఖ్యలోని రస్యమైన ఒక్క విషయాన్ని మాత్రం విన్నపించి ముగిస్తాను. ఈ స్తోత్రం 
చివరలోకూర్చబడిన “జయతి యతిరాజసూక్తిః” అనే శ్లోకంలో ప్రమాణ ప్రమేయ ప్రమాతలకు కవి మంగళాశాసనం '- 
చేసినట్లు 'శ్రీస్వామివారు వివరించారు. “జయతి యతిరాజసూక్తిః” అనడం వల్ల ప్రమాణానికి, జయతి ముకుందస్య 
పాదుకాయుగళీ” అనడంచేత ప్రమేయమైన పాదుకలకు, “తదుభయధనాః సంతః” అనడం ద్వారా ప్రమాతలైన 
దివ్యసూరి పూర్వాచార్యాదులకు కవి మంగళమా శాసించారని అన్నారు. పాదుకా సహస్రానికి, శఠరకోపసహస్రగీతిలోని 
ప్రతిదశకం చివరలోగల ఫల[శ్రుతి పాశురాలలో ఇంచుమించుగా అన్నిటిలో ఈ విధంగా ప్రమాణమైన సహప్రగీతిక, 
ప్రమేయమైన భగవానుడు, ప్రమాతయైన శఠకోపసూరుల ప్రస్తావన మనకు కనన్సిస్తుంది. దేశికులు బహుశః 
ఈ పద్ధతిని అనుసరించి చివరిశ్లోకాన్ని రచిస్తూ పాదుకాసహస్ర శఠకోప సహగస్రాల సామ్యాన్ని రమ్యంగా 
సూచించి ఉండవచ్చు. ఇట్టిక్రమాన్ని అనుసరిస్తూ “ప్రమాణంచ ప్రమేయంచ ప్రమాతారశ్చ సాత్త్వికాః జయంతు 
క్షపితారిష్టం సహసర్వత్రసర్వదా” వంటి సంస్కృత సూక్తులు”, ఆళ్వార్‌కళ్‌ వాళ్‌, అరబ్దనకర్‌ వాళ్‌ శఠకోపన్‌ 

తన్దతమిళ్‌నూల్‌ వాళ్‌” ఇత్యాది ద్రావిడ సూక్తులు, పిమ్మట, అవతరించి ఉండవచ్చును. 

ఇట్టి రమణీయవ్యాఖ్యను వయోభారాన్ని కూడా లెక్కచేయక, బహుగ్రంథాలను అనుశీలించి, కూర్చిన 
శ్రీమాన్‌ ఆచార్యులవారు శ్రీదేశికులకు స్వరూపానురూపమైన వాచికీ వరివస్యను చేసికొని ధన్యధన్యులయ్యారు. 
ఇక దీనిని తగినవిధంగా సేవించి, ధన్యతను పొంది, ఈవ్యాఖ్యాతలపట్ల తన అధమర్ణతను చాటవలసిన బాధ్యత 
సహృదయుడైన ప్రతి పాఠకునిపై ఉన్నదని సవినయంగా తెలియజేసికొంటూ, నాకీ గొప్ప అవకాశాన్ని అనుగ్రహించిన 
శ్రీమాన్‌ ఆచార్యులవారి పాదసన్నిధిలో సవినయంగా ప్రణమిల్లి కృతజ్ఞతావిష్క్మరణను చేసికొంటున్నాను. స్వస్తి 


శ్రీపాదుకాసహగస్తస్య వ్యాఖ్యా రాఘవసూరిణామ్‌। 
రమణీయాభిధాసార్థా జీయాదాచంద్రతారకమ్‌॥ 

18-3-58/7, శాంతినగర్‌, ఇట్లు: 

కె.టి. రోడ్‌, తిరుపతి-517 507 భాగవత విధేయుడు 


5-6-2003 ఈ. ఏ.శింగరాచార్యులు 
XXXiv 


రమణీయ రోచిస్సు 


మహామహోపాధ్యాయ, 
ఆచార్య, డా॥ పుల్లెల శ్రీరామచంద్రుడు 


శ్రీమద్వేదాంతదేశికులు సర్వతంత్రస్వతంత్రులైన మహాదార్శనికులు. వీరు ఎంతటి మహాదార్శనికులో 
అంతటి మహాకవి. సకల శాస్త్రపారంగతులైన మహాపండితులెందరో ఉన్నారు; అపూర్వకావ్య నిర్మాణ చాతురీలబ్ధవర్డులైన 
కవితల్లజులుకూడ ఎందరో ఉన్నారు. అయితే అవి ప్రాచీనమూ, అతి విశాలమూ అయిన సంస్కృతవాజ్మయ 
చరిత్రలో అటు ప్రామాణిక వివిధ శాస్త్రగ్రంథ నిర్మాణ దక్షులై. ఇటు అత్యుత్తమ కావ్యరచనలలో కూడ అత్యద్భుతమైన 
ప్రతిభను చూపగలిగిన శ్రీవేదాంతదేశికులవంటి మహాపురుషులు వేళ్లపై లెక్కింపదగినంతమంది మాత్రమే 
కనబడుచున్నారు. 


శ్రీ వేదాంతదేశికులు యాదవాభ్యుదయం అనే ఇరవై ఐదు సర్గల మహాకావ్యం, హంససందేశం అనే 
సందేశకావ్యం, సంకల్ప సూర్యోదయం అనే పది అంకాల మహానాటకం, సుభాషితనీవి అనే పన్నెండు పద్ధతుల 
కావ్యం (దీనిలోని ప్రతీ శ్లోకానికి మూడునాలుగు అర్థాలు చెప్పవచ్చును) రచించారు. దాదాపు ముప్పై రెండు 
స్తోత్రాలు రచించారు. స్తోత్రాల కన్నింటికి తలమానికం వంటిది పాదుకాసహస్రం. 


శ్రీరంగనాథస్వామి పాదుకలను వర్థ్యవస్తువునుగా గ్రహించి రచించిన స్తోత్ర ప్రబంధానికి ఇదే సాటి. 
అసాధారణ ప్రతిభా సంపన్నులైన శ్రీ వేదాంతదేశికులవంటి అవతార పురుషులు మాత్రమే రచించడానికి శక్యమైన 


ప్రబంధరాజం ఇది. 


నూరు సంవత్సరాల (క్రీ.శ. 1268-1369) పురుషాయుషాన్ని పూర్తిగా భగవత్సేవకు అంకితం చేసిన 
పరమపుణ్యాత్ములు శ్రీవేదాంతదేశికులు. ఐహికభోగాలను, భౌతిక సంపదలను తృణప్రాయంగా చూడగలిగిన 
వైరాగ్య సంపన్నులైన మహాయోగి. శ్రీవేదాంతదేశికుల పేరు వినగానే వారి ఈ శ్లోకం ప్రతి ఒక్కరి స్మృతిపథంలోనూ - 
మెదులుతుంది. 


“నాస్తి పిత్రార్జితం కించిన్నమయా కించిదార్డితమ్‌ 
అస్తిమే హస్తిశైలాగ్రే వస్తుపైతామహం ధనమ్‌.” 


నాకు నా తండ్రిగారు సంపాదించి ఇచ్చిన ధనం ఏదీలేదు. నేను సంపాదించుకున్నది అసలే లేదు. అయితే 
మా పితామహుడిచ్చిన ఏదో ఒక అద్భుతమైన వస్తువు హస్తిశైల శిఖరం మీద ఉంది.” (వరదరాజస్వామిని 
పితామహుడు (బ్రహ్మదేవుడు స్థాపించాడు). 

తమకు సహజంగా ఉన్న ఈ ఐహికభోగవైముఖ్యాన్ని శ్రీవేదాంత దేశికులు పాదుకా సహగస్తంలో 
కూడ రెండుమూడు చోట్ల స్పష్టంగా చెప్పారు. 


XXXV 


“శరణమధిగతస్త్వాం శార్‌జ్లిణః పాదరక్షే 

సకృదపి వినియుక్తం త్వత్సపర్యాధికారే 

పునరపి కథమేనం హస్తముత్తాన యేయం 

ధనమదముదితానాం మానవానాం సమాజే”. (నిర్వేదపద్ధతి 965 శ్లో.) 


“కిమహం మణిపాదుకే త్వయామే సులభేరజ్ఞనిధౌ శ్రియాసనాథే, 
కరణాని పునః కదర్థయేయం కృపణ ద్వారదురాసికాదిదుఃఖైః” (ఫలపద్ధతి. 97శ్లో.) 


ఇలాంటి మహాపురుషులు స్వయంగా అనుసరించి చూపిన మహోన్నతాదర్శాలను పూర్తిగా మరచిపోయిన 
నేటి మన సమాజం ధన-భోగ-అధికారాది తృష్టలతో ఎంతటి పతనావస్థకు చేరుకున్నదో చూస్తే ఏ నిష్పాక్షిక 
పరిశీలకుని హృదయమైనా నిరాశాభావోపహతం కాకమానదు. 


పాదుకాసహస్రం : పాదుకా సహస్రంలో మొత్తం 1008 శ్లోకాలున్నాయి. ఇవి ముప్పైరెండు పద్ధతులుగా 
విభజించబడ్డాయి. ఒక్కొక్క పద్ధతిలో పాదుకలకు సంబంధించిన ఒక్కొక్క అంశాన్ని వర్ణించడం జరిగింది. 
ఈ విధంగా ఆయా పద్ధతులలోని శ్లోకాలకు పరస్పరం ఒకవిధమైన సంబంధం ఏర్పడింది. విషయిక్యం లభించింది. 
పద్ధతులలోని శ్లోకాల సంఖ్య 10 నుండి 100 వరకు వేరు వేరుగా ఉంటుంది. శ్రీరామ శ్రీకృష్ణాదులు శ్రీమన్నారాయణుని 
మానవావతారాలైతే శ్రీ రంగనాథాదిమూర్తులు అర్బావతారాలు. ఈవిధంగా వీరందరికీ అభేదమే. అందుచేతనే 
కవి శ్రీరంగనాథపాదుకలనే శ్రీరామచంద్రుని పాదుకలనుగా భావించి 4,5,6,7, 8 పద్ధతులలోని 150 శ్లోకాలలోను, 
అక్కడక్కడ పదిపదిహేను శ్లోకాలలోను రామపాదుకలను తత్సంబంధమైన కథాభాగాన్ని ఉట్టంకిస్తూ వర్ణించాడు. 
శ్రీరంగనాథుని పాదుకలు శ్రీరామపాడుకలు మాత్రమే కాదు, అవి సాక్షాత్తు శ్రీరాముని పాదాలే అని, శ్రీమద్రామాయణంలోని 
- “ఛత్రధారయ తఃక్షిప్రమార్యపాదావిమౌమతౌ” అనుభరత వాక్యప్రామాణ్యాన్ని పురస్కరించుకొని ఒకచోట 
వర్ణించాడు. 
“భరతాశ్వసనేషు పాదశబ్దం వసుధా[్రోత్ర సముద్భవో మునీన్లః, 
పఠతిత్వయి పాదుకే తతస్త్వం నియతం రామపదాదభిన్నభూమా” (ప్రభావపద్ధతి-40) 
పాదుకలమీద స్థగితములైన పద్మరాగ మరకత-ముక్తాది రత్నాలను, వాటివల్ల పాదుకలకు లభించిన 

సౌందర్య విశేషాన్ని ఆధారంగా చేసికొని కొన్ని పద్ధతులలో పాదుకా వర్ణనం చేయబడింది. ప్రబంధం ప్రారంభం 
నుండి చివరివరకు భక్తిభావపరిఫ్లతమై ఉంది. ప్రతి ఒక్క శ్లోకమూ ఒక రసగుళిక. ఇంతటి అత్యద్భుత కావ్యంలోని 
సౌందర్యాన్ని ఆస్వాదించాలంటే మంచి సంస్కృత భాషాజ్ఞానం ఉండాలి; కావ్యరసాన్ని ఆస్వాదించగలిగిన సహృదయత్వం 
ఉండాలి. అయితే ఇవి అందరికీ లభ్యములయ్యే విషయాలు కావు. దీనివల్ల లాభం పొందదలచిన సామాన్య 
పండితులు కూడ ఒక మంచి వ్యాఖ్యానాన్ని ఆశ్రయించవలసి ఉంటుంది. బాహ్యమైన కావ్య సౌందర్యాన్ని 
అనుభవించడానికి భాషాజ్ఞానం కొంతవరకు ఉపకరించవచ్చునేమో కాని దీనిలో అడుగడుగునా అంతర్నిగూఢంగా 
ఉన్న దార్శనిక విషయాలను, సాంప్రదాయిక రీతులను అర్థం చేసికోవాలంటే ఉత్తమ వ్యాఖ్యానం ఒక్కటే శరణ్యం. 


Xxxxvi 


శ్రీమాన్‌ కే.వి. రాఘవాచార్యులవారు పాదుకాసహస్రానికి తెలుగులో సర్వాంగరమణీయమైన వ్యాఖ్యానం రచించి 
తెలుగువారికి మహోపకారం చేశారు. 


శ్రీరాఘవాచార్యులవారు బాల్యంలోనే వేదాధ్యయనం చేసి శాస్త్రాలలో అసాధారణమైన పాండిత్యం 
సంపాదించినారు. ఉభయవేదాన్త నిష్టాతులు. అనేక గ్రంథాలు రచించి సంస్కృతాంధ్ర భాషలకు గొప్పసేవ 
చేసి ఉన్నారు. వైష్ణవ సంప్రదాయానికి చెందిన ఎన్నో అత్యుత్తమ (గ్రంథాలను తమిళ భాషనుండి ఆంధ్రభాషలో 
తెలుగువారికి అందించి ఉన్నారు. వీరు పాదుకాసహస్రానికి రచించిన ఈ వ్యాఖ్యానం విషయప్రతిపాదన ప్రధానమైనది. 
శ్రీ వేదాంతదేశికుల వాక్కు అతి గంభీరమైనది. ఈయన రచనలలో ఒక్క వ్యర్ధ పదం కూడ కనబడదు. శబ్దాలంకారాదులు 
అప్రయత్నంగా దొర్లుతూ ఉంటాయి. ప్రతి శ్లోకంలోను కనీసం రెండు మూడు అలంకారాలు ఒకదానితో 'ఒకటి 
పెనవేసికొని ఉండి దానికితోడు అనేక స్థలాలలో సాంప్రదాయిక విషయాలు నిగూఢంగా ఉంటాయి. వీటినన్నింటినీ 
వెలికి దీసి చక్కని వ్యాఖ్య వ్రాయకలిగి ఉండడం అనేది నిరంతర విషయచింతనా పరులైన శ్రీరాఘవాచార్యుల 
వారివంటివారికే సాధ్యం అవుతుంది. శ్రీమద్వేదాంతదేశికుల అనుగ్రహానికి పాత్రులైనవారు మాత్రమే ఈ పనికి 
పూనుకొనకలుగుతారు. శ్రీ రాఘవాచార్యులుగారు ప్రతీ శ్లోకానికి ప్రతిపదార్థ తాత్పర్యాలు అందరికి అందుబాటులో 
ఉండే సులభమైన భాషలో వ్రాసి ప్రతీ శ్లోకానికి విశేషార్యలు సప్రమాణంగా తెలిపి ఉన్నారు. అట్టి విశేషార్థం 
చెప్పని శ్లోకం ఒక్కటి కూడ లేదు. 


శ్రీరాఘవాచార్యులవారి వ్యాఖ్యానైపుణికి ప్రతిశ్లోకమూ ఉదాహరణమే. స్థాలీపులాకన్యాయంచేత కొన్ని 
శ్లోకాలను చూడవచ్చును. 


మొదటిదైన మంగళాచరణ శ్లోకానికి సంప్రదాయానుసారం వీరు చేసిన వ్యాఖ్యాభేదాల తత్సమర్ధకంగా 
వీరు ఉదాహరించిన ప్రమాణ వాక్యాలు వీరి సత్సంప్రదాయ విజ్ఞతకు నిదర్శనం. అదేవిధంగా వీరు “భరతాయపరం 
నమోస్తు తస్మై” ఇత్యాది ద్వితీయ శ్లోకానికి భరత పదంగాను శ్రీనాథముని పరంగాను వ్యాఖ్యానించారు. 
“అన్తశ్చరేషు పవనేషు జితేష్వభిజ్ఞాః 
ప్రత్యజ్ముఖీం పరిణమయ్య మనః ప్రవృత్తిమ్‌. 
ఆస్వాదయన్తి సరసం మణిపాదరక్షే 
నాదావసానసమయే భవతీనినాదమ్‌” (480 శ్లో.) 
అనే శ్లోకంలో కవి - యోగాలు ప్రాణాయామంచేత ప్రాణవాయువును బంధించి మనస్సును ప్రత్యబ్ముఖం 
చేసికొని నీ నాదాన్ని (పాదుకానాదాన్ని) వింటారు” అని వర్ణించాడు. శ్రీ ఆచార్యులవారు తమ వ్యాఖ్యలో 
427వ శ్లోకంలో ఉన్న భావానికీ ఈ శ్లోకభావానికీ ఉన్న భేదాన్ని విశదీకరించారు. ఇది నేను చూచిన సంస్కృత 
వ్యాఖ్యలో లేదు. 

పరమాత్మను పొందడం కోసం ప్రతిదినమూ త్రిమాత్రాకమైన ప్రణవాన్ని జపించే మునులకు పాదుకానాదం 
పరమాత్మను చేర్చే సామవిశేష ఘోషం అని ఈ క్రింది శ్లోకంలో వర్ణించబడింది - 


06/11 


ప్రాప్తంపరం పురిశయం పురుషం మునీనామ్‌ 
అభ్యస్యతామనుదినం ప్రణవం త్రిమాత్రమ్‌, 
శ్రీరంగరాజచరణావని శిజ్జితంతే 

శంకే సమున్నయన సామవిశేషఘోషమ్‌” (483 శ్లో.) 


ఈ శ్లోకాన్ని వివరించే సందర్భంలో - “యఃపునరేతం త్రిమాత్రేణ...” ఇత్యాద్యుపనిషద్వాక్యమే కాకుండా పెరియాళ్వారు 
తిరుమొళి నుండి కూడ ఒక వాక్యం' ప్రమాణంగా నిర్దేశించబడింది. 


బ్రహ్మ సూత్రాలలోని నాల్గవ అధ్యాయంలో - “తదోకోగ్రజ్వలనం తతకాశిత ద్వారో విద్యాసామర్య్యాత్‌ 
తచ్చేషగత్యనుస్మృతి యోగాచ్చ హారానుగ్రహీతః శతాధికయా” (బ్ర.సూ. 4.2.16) సూత్రం ఉంది. దీనిని 
ఆధారంగా చేసికొని శ్రీవేదాంతదేశికులు - 


“భవత్యన్తే త్వాం ప్రణతస్య జనో 

స్తదోకో 2 గ్రజ్వలనం త్వత్రకాశైః, 

యతో నాడ్యా మధ్యమయా వినిర్యన్‌ 
గతిం విన్దేత్‌ కేశవపాదరక్షే” (520 శ్లో.) 


అను శ్లోకం రచించారు. “పరమాత్ముని అనుగ్రహంచేత భగవద్భక్తుని హృదయాగ్రంలో ఉన్న నాడి దేహత్యాగ 
సమయంలో తేజస్సుతో రారాజమానం అవుతుంది. అప్పుడు హృదయద్వారం వివృతం అవుతుంది. అక్కడనున్న 
సుషుమ్నా నాడిద్వారా భగవదనుగ్రహంచేత భక్తుడు ఊర్ద్వగతిని పొందుతాడు” అనే సూత్రార్ధం కొంచెం మార్చి 
కవి పాదుకాధ్యానం చేసే భక్తుని హృదయాగ్రాన్ని పాదుకలమీద స్థగితములై ఉన్న రత్నాల కాంతి (ప్రకాశింపచేస్తుంది. 
అప్పుడు భక్తుడు ఊర్థ్వగతి పొందుతాడు అని వర్ణించాడు. ఈ విషయాలన్నీ వ్యాఖ్యాత ప్రమాణ ప్రదర్శన 
పూర్వకంగా స్పష్టంగా విశదీకరించారు. ఇది వేదాంత శాస్త్ర పరిచయం ఉన్నవారు మాత్రమే చేయకలిగిన 
వివరణ. 


పాదుకలమీద ఉన్న పద్మరాగమణుల కాంతులు భగవంతుని పదపల్లవకాంతులలో చేరి ప్రదీప్తములై 
ఉండడాన్ని పట్టి ఒకానొక కాలంలో మురారి అగ్నిమధ్యయందు శయనిస్తాడు అను శాస్త్రం యథార్థమే అని 
తెలుస్తూన్నది అని కవి ఒకచోట వర్ణించాడు. 
పదపల్లవ సంగిభిః ప్రదీప్త రధికోల్లాసిభి రమ్బ పద్మరాగైః 
అనలేశయనం క్వచిన్మురారేరవి సంవాద యసీవ పాదుకే త్వమ్‌. (588 శ్లో.) 

వ్యాఖ్యాత ఈ శ్లోక భావాన్ని రెండు విధాలుగా విశదీకరించారు. తస్యమధ్యే మహానగ్నిర్వి శ్వార్చిర్విశ్వతో 
ముఖః.... తస్యాః శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః అను తైత్తిరీయ (శుతిననుసరించి పరమాత్మ అగ్ని 
శిఖామధ్యంలో శయనించి ఉంటాడు గాన పాదుక ఆగ్రుతివాక్యానికున్న యాథార్య్యాన్ని చాటి చెప్పుచున్నదని 


xXxxviii 


ఒక అర్థం. శ్రీనివాసుని పరీక్షా వ్యాఖ్యలో మరొక అర్థం చెప్పబడింది. (శ్రియః పతి ప్రళయకాలంలో మహారుద్ర 
రూపం ధరించి అగ్నిమధ్యలో శయనించి ఉంటాడని భగవచ్చాస్త్రంలోని పౌష్కరం చెపుతున్నది. పాదుక ఆశాస్త్రం 
చెప్పిన విషయం యథార్థమే అని నిరూపిస్తున్నది అనేది ఈ రెండవ అర్థం. 


“యుగాన్రే షుచ సంహారం యః కరోతి చ సర్వదా, 

శంకరాఖ్యో మహారుద్రః ప్రాదుర్భావాంతరం హితత్‌. 

దేవస్యానల శాయోర్వై సర్వాయుః సంస్థితస్యవా”. 

ప్రకృత వ్యాఖ్యాత ఈ రెండవ అర్థంతోపాటు మొదటి అర్థం కూడ చెప్పి ఉన్నారు. రెండర్భాలు యుక్తంగానే 
ఉన్నాయి. అయితే - “క్వచిత్‌, (కాలే) అనలే శయనమ్‌” అనడం చేత రెండవ అర్థమే యుక్తతరమేమో అనితోస్తుంది. 


శ్రీ యామునాచార్యులు స్తోత్ర రత్నంలోని- 


“నివాస శయ్యాసన పాదుకాంశుకోపధాన వర్నాతపవారణాదిభిః 
శరీరభేదై స్తవశేషతాం గతైర్యధోచితం శేష ఇతీర్యతే జనైఃి 


అను శ్లోకంలో అనంతుడు నివాసం, శయ్య, ఆసనం, పాదుకలు, వస్తాలు, ఉపధానం మొదలైన అనేక 
రూపాలు ధరించి భగవంతునికి శేషుడుగా ఉండడంచేత తన శేషనామధేయాన్ని సార్థకం చేసికొన్నాడు అని 
అంటూ పాదుక ఆదిశేషుని రూపాంతరం అని ప్రతిపాదించారు. ఆ భావాన్నే శ్రీవేదాంతదేశికులు గ్రహించి - 


“పద్మాభోగాత్‌ పాదుకే రంగభర్తుః పాదస్పర్శాత్‌ భోగమన్యం ప్రపిత్ఫోః. 

శేషస్యైకాం భూమికామటబ్రవీత్త్వామాచార్యాణా మగ్రణీర్యామునేయవ” (752 శ్లో.) 
అని పాదుకలు ఆదిశేషుని మూర్యంతరమని వర్ణించారు. వ్యాఖ్యాత దీనికి చక్కగా వివరించి శ్రీ వేదాంతదేశికులకున్న 
ఆచార్య భక్తిని ఈ క్రింది మాటలలో విశదీకరించారు. “భగవచ్చాస్త్రం పాంచరాత్రంకంటె గుణోత్మర్షవ్యంజకమైన 
పరమాచార్య సూక్తియందు మాకున్న ఆదరం దండిది అనే అభిప్రాయాన్ని పట్టి ఇది పరికరాలంకారం”. శ్రీనివాస 
విరచిత పరీక్షా వ్యాఖ్యానంలో కూడ “ఆచార్యాణామగ్రణీరిత్యుక్యా సామాన్యతో భగవతో ఒపి పరమగురుభూతాత్‌ 
గుణోత్మర్షవ్యజ్యనాదుక్తాత్‌ పాజ్బరాత్ర శాస్తాదపి యామునోక్తిరేవ అస్మాకమాదరణీయేత్యభి ప్రాయ ప్రతీతేః పరికరశ్చ” 
అని చెప్పబడింది. అయితే ఈ భావం ఎలా లభించిందో తెలియలేదు. బహుశా అనంతునికి పాదుకారూపత్వవర్ణనం 
పాంచరాత్రోక్తమైన విషయానికి విరుద్ధంగా ఉండి ఉంటుంది. 

ఏదైనా ఒక మతాన్ని లేదా సంప్రదాయాన్ని అనుసరించేవాళ్లు ఇతర మతస్థులను ఇతర సంప్రదాయానుసారులను 
కూడ కుదృష్టులని, వేద ప్రతారకులనీ, లోకవంచకులనీ అంటూ నిందిస్తుంటారు. ఇది చిరకాలం నుంచి అవిచ్చిన్నంగా 
కొనసాగుతూ వస్తున్న ఆచారం. ఇది మనదేశంలోనే కాదు అన్ని దేశాలలోనూ అన్ని కాలాలలోనూ కనబడుతూన్న 
పద్ధతి. “శ్రీరంగనాథస్వామి పాదుక తనపైన పొదిగిన రత్నాల కిరణాలనే హస్తాలతో శ్రీరంగనాథుని పాదాలు 
స్పృశించి ఆ, దివ్యమంగళమూర్తిని చూపుతూ, తన శబ్దంతో శపథపూర్వకంగా కుదృష్టులకు ఈ రంగనాథస్వామియే 


XXXiX 


పరమసత్యం అనే తత్త్వాన్ని బోధిస్తూన్నట్లున్నది” అని శ్రీవేదాంత .దేశికులొకచోట ఉ్రేక్షించారు- 


రత్నా(శితైర్సరిపదం మణిపాదుకే త్వం 

స్పృష్ట్వాకరైః శుతిరసాయన మంజునాదా, 

తత్త్వం తదేతదితి బోధయసీవ సమ్యక్‌ 

వేదాన్‌ ప్రతారితవతో వివిధాన్‌ కుదృష్టీన్‌ (860 శ్లో.) 


వివిధాన్‌ పరస్పర వ్యాహతోక్తీన్‌ కుదృష్టీన్‌ దురుగత్రేక్షామూల సిద్ధాన్తాన్‌ శంకరాదీన్‌” అని పరీక్షావ్యాఖ్య. ప్రకృత 
వ్యాఖ్యాత ఈ విషయాన్ని అతి సంక్షిప్తంగా రెండు మూడు వాక్యాలలో వివరించి - 'రత్నాశ్రితైః, 'స్పష్ట్వాకరైః” 
అను పదాలలో సూచించిన పద్ధతిలో ప్రాచీన కాలంలో ప్రచారంలో ఉన్న శపథ విధానాన్ని విశదీకరించారు. 


పాదుకాసహస్రంలోని 81 పద్ధతులు శ్రీ వేదాంతదేశికుల అత్యద్భుత కవితా చాతురికీ, అసాధారణ 
పాండితీ (ప్రకర్షకూ నిదర్శనాలైతే అ 

“ప్రతిష్టాం సర్వచిత్రాణాం ప్రపద్యే మణిపాదుకామ్‌, 

విచిత్ర జగదాధారో విష్ణుర్యత్ర ప్రతిష్టిత” 
అని ప్రారంభించిన 40 శ్లోకాల చిత్రపద్ధతి నామధేయమైన ముప్పెయవ పద్ధతి సంస్కృతభాష శ్రీవేదాంతదేశికులకు 
ఏవిధంగా పూర్తిగా వశంవదయైనదో చెప్పడానికి గొప్ప ఉదాహరణం. చిత్ర బంధనిర్మాణం అనేది కేవలం 
సంస్కృత భాషలో మాత్రమే సాధ్యమైన ఒక అపూర్వ ప్రక్రియ. శ్రీవేదాంతదేశికులు ఈ పద్ధతిలోని అన్ని 
శ్లోకాలను వివిధ చిత్ర బంధాలలో నిర్మించారు. 


భారవి, మాఘుడు మొదలైన కొందరు ప్రాచీన కవులు తమ కావ్యాలలో కొన్ని యమకాలు, చిత్రబంధాలు 
చూపి ఉన్నారు. అవి చాల స్వల్ప సంఖ్యలో మాత్రమే ఉన్నాయి. దాదాపు 88 శ్లోకాలలో వివిధ చిత్రాలను 
నిబద్ధం చేసిన కావ్యం పాదుకాసహ(స్రం ఒక్కటే. ఏకాక్షర శ్లోకాలు, వివిధ యమకాలు, గోమూత్రికా- 
మురజ-చ(క్రబంధాదిబంధాలు ఇవన్నీ సంస్కృత భాషను పూర్తిగా వశం చేసికొన్న మహా పండితులకు. గాని 
సాధ్యమైనవి కావు. ఇవన్నీ వ్యాఖ్యా సాహాయ్య గమ్యములే. శ్రీ రాఘవాచార్యులవారు ఈ శ్లోకాల అర్థాలన్నీ 
పఠితలకు, హస్తామలకాలుగా చేస్తూ చిత్రాల ద్వారా ఈ శ్లోకాల లేఖన విధానాన్ని కూడ స్పష్టీకరించారు. 
ఇది పండితైకసాధ్యమైన కార్యం. 

ఈ చిత్రబంధాలలో ఈ మహాకవి అనేకమైన చమత్కారాలు చూపించాడు. 940వ శ్లోకం అష్టదలపద్మం. 
దీనిలోని ఎనిమిది దళాల అగ్రాలలోని అక్షరాలను చదువగా “వేంకటపతి కమలమ్‌” అను కవినామం లభిస్తుంది. 
941వ శ్లోకం మహాచక్రబంధం దీనిలోని మూడవ మండలంలో 'వేంకటనాథీయమ్‌” అనీ, ఆరవమండలంలో 
“పాదుకాసహగస్రమ్‌’ అనీ నిక్షిప్రములై ఉన్నాయి. 


Xl 


942వ శ్లోకం (శార్జూల విక్రీడితవృత్తం) చతురంకాక్షర చక్రబంధం. ఒక పద్ధతిలో, ఈ చక్రబంధంలో 
వ్రాసిన అక్షరాలను ఒక క్రమంలో చదువగా - 


“శ్రీ శ్రీవేంకటనాథేన వేదాన్తాచార్య తావతా, 
కవివాది మృగేన్లేణ కృతా పాదావనీనుతిః” 


అను అంతర్నిహితమైన అనుష్టుప్‌ శ్లోకం లభిస్తుంది. శ్రీరాఘవాచార్యులుగారు ఈ చమత్కారాలన్నీ తత్తచ్చిత్రనిర్మాణ 
ప్రదర్శన ద్వారా వివరించి ఉన్నారు. 


ఈ మహాప్రబంధాన్ని గూర్చి, దీనికి శ్రీ రాఘవాచార్యులవారు తెలుగుతో సంతరించిన, పరమ ప్రామాణికమైన 
వ్యాఖ్యను గూర్చీ ఎంతవ్రాసినా అత్యల్పమే అవుతుంది. ఆస్తికులైన ప్రతి ఒక్కరూ కనీసం రోజుకు పది శ్లోకాల 
చొప్పున నైనా (అంతకుమించితే బుద్ధి గ్రహించడానికి నిరాకరిస్తుంది) సవ్యాఖ్యానంగా చదువవలసిన గ్రంథం 
ఇది. ఇలా చదివినవారికి కావ్యసౌందర్యాస్వాదంతోపాటు శ్రీవైష్ణవసంప్రదాయ జ్ఞానం కూడ కలిగి శ్రీమన్నారాయణుని 
మీద అచంచలమైన భక్తిభావం కుదురుతుంది. ఇలాంటి ఉత్తమ (గ్రంథాలను ఏదో పారాయణ గ్రంథంగా 
మాత్రమే అర్థ జ్ఞానం లేకుండా చదివినవారు పూర్తి ప్రయోజనం పొందజాలరు. 


ఇలాంటి అతిరమణీయ వ్యాఖ్యను రచించిన శ్రీ రాఘవాచార్యులవారికి ఆస్తికులైన తెలుగువారందరూ 
అధమర్గులై ఉన్నారని చెప్పడంలో సందేహం ఏమాత్రమూలేదు. అత్యుత్తమ (గ్రంథాన్ని ఆమూలాగ్రం చదివి 
ఆనందించే సదవకాశం నాకు కల్పించిన శ్రీమాన్‌ కే.వి. రాఘవాచార్యులవారికి కృతజ్ఞతలు తెలుపుచున్నాను. 


నందనం, 7-1-324 P2(892) 
లీలానగర్‌, బేగంపేట, 
హైదరాబాదు-500 0-6 పుల్లెల శ్రీరామచంద్రుడు 


24.8.20083. 


on సాం 


xli 


శ్రీపెరుంబూదూర్‌ శ్రీలక్ష్మణమూర్తి 
Prof. of English, Kakatiya University, 
Warangal 


(1) 


శ్రీమద్వేదాంత దేశికులు సంస్కృతమున మనకనుగ్రహించిన భక్తి స్తోత్రకావ్యము శ్రీరంగనాథ 
పాదుకాసహస్రము. వారీ కావ్యమునందు గీర్వాణవాణీ శబ్దశెలీ వైవిధ్య సర్వస్వాన్ని సాక్షాత్మరింపంజేసినారు. సర్వతంత్ర 
స్వతంత్రులు, కవితార్మికసింహులైన శ్రీదేశికులిందు శ్రీవైష్ణవసంప్రదాయాన్ని, విశిష్టాదై పతేసిద్ధాంతాన్నీ భక్తిపారమ్యాన్నిి 
తమ నిస్సీమమైన శాస్త్రవైదుష్యాన్ని ఆవిష్కరించినారు. 
13వ శతాబ్దికి చెందిన శ్రీపాదుకాసహస్రానికి శ్రీభారద్వాజ శ్రీనివాస పండితులు సంస్కృతమున వ్యాఖ్యానమును 
వ్రాసినారు. అభినవదేశికులు శ్రీమాన్‌ శ్రీ ఉత్తమూరి వీరరాఘవాచార్యస్వామివారు సంస్కృతవివృతినీ, తమిళవ్యాఖ్యానాన్ని 
ప్రసాదించినారు. కాని నిత్యపారాయణగ్రంథంగా శ్రీపాదుకాసహస్రాన్ని సమర్చించిన సంప్రదాయజ్ఞులైన శ్రీవైష్ణవ 
మహాపందితులెవ్వరూ ఈ (గంథరత్నాన్ని తెనుగున వ్యాఖ్యానించడానికి సాహసింపలేదు. దానికి పుణ్యబలమూ అవసరం. 
శ్రీపోతనామాత్యులు శ్రీమదాంధ్ర మహాభాగవతావతారికలో “నాపురాకృత శుభాధిక్య ఫలముగా మహానుభావులైన . 
-నన్నయ తిక్కనాది కవులు భాగవతాన్ని తెనిగింపలేదు. దీనిని తెనిగించి నాజన్మను సఫలం చేసుకుంటాను. పునర్జన్మ 
రాహిత్యాన్ని సంపాదిస్తాను” అని పరమానందంగా చెప్పుకొన్నారు. సుకృతనిధానంగా శ్రీమద్భాగవతం పోతనగారికి 
లభ్యమైంది. అట్టి ప్రాక్తనతపఃఫలవిశేషం వల్లనే కడచిన 700 సంవత్సరాలలో ఏ విద్వాంసుడూ తెలుగున వ్యాఖ్యానింపని 
'శ్రీపాదుకాసహగ్రంి ఆంధ్ర భక్తజన మహాభాగ్యంగా శ్రీమాన్‌ శ్రీ కారంచేడు తిరుమల వేంకటరాఘవాచార్యుల వారికి 
ప్రత్యక్షమైంది. శ్రీ ఆచార్యులవారీ మహోత్కృష్ట గ్రంథానికి విపులమైన ప్రామాణికమైన వ్యాఖ్యానాన్ని రచించినారు. 


(2) 


శ్రీమద్విశిష్టాద్వైత సిద్ధాంత ప్రతిష్టాపకులలో శ్రీరామానుజుల తరువాత పూజాస్థానము శ్రీదేశికులదే. 
ఏతత్సంప్రదాయగ్రంధములు తమిళ సంస్కృతభాషలందు అసంఖ్యాకంగా ఉన్నాయి. ఆళ్వార్లు అనుగ్రహించిన 
దివ్యప్రబంధమును ప్రపన్నులు ద్రావిడవేదముగా సమర్చిస్తారు. శ్రుతి స్మృతి పురాణేతిహాస వైపశ్చితికి అనుసంధానముగా 
ద్రావిడ వేదసార సముద్ద్ధారము చేయకలిగిన ఉపజ్ఞ, పాంచరాత్రాది ఆగమ విజ్ఞానము, భగవద్విషయవేత్తృత, 
శాస్త్రాధయన సముపేతమైన సాహితీసౌందర్య రసజ్ఞత, నిర్మల భక్తిరస సమాగమైన చిత్తవృత్తి, సదాచారనిష్ట నిశ్చలతపస్సు, 
తేనెలూరునట్టి తెలుగుశైలి ఇవన్నీ ఏకత్ర సమావిష్టమైనపుడే శ్రీపాదుకాసహగప్రమును తెనుగున వ్యాఖ్యానించడానికి 
సంపూర్ణమైన అర్హత, సమగ్రమైన అధికృతి లభిస్తాయి. మూర్తీభూతమైన ఏతాద్భశ సద్గుణ నికురుంబమే శ్రీరాఘవాచార్యుల 
వారి వ్యక్తిత్వము. 


(3) 


“శ్రీమాలోల నరసింహస్వామికృప, ఆచార్యకటాక్షము నాపై ప్రసరింపకుండినచో లోకోపకారకముగనుండు 
ఈ స్తోత్రము రమణీయాంధ్ర టీకాతాత్సర్య సహితముగా ప్రకాశితము కాకుండెడిది,” అని శ్రీ ఆచార్యులవారు 


Xlii 


(గంధారంభమున విన్నపము చేసినారు. వేయిశ్లోకములకు ఐదు సంపుటములలో అతి విస్తృతమైన వ్యాఖ్యానాన్ని 
ప్రణయించడం భగవదాజ్ఞానుగ్రహములు లేకుండా సాధ్యమౌతుందా? ఇది వారి వాజ్మయతపస్సు. తపస్సు’ అని 
నిశ్చయంగా ఎందుకంటున్నానంటే, శ్రీ ఆచార్యులవారు “చర్యానఃశౌరిపాదు! త్వం ప్రాయళ్చిత్తేష్వనుత్తమా” (918) 
అను శ్లోకాన్ని వ్యాఖ్యానిస్తూ ప్రాయశ్చిత్తకాండలోని శ్లోకాన్ని ప్రమాణంగా ఉదాహరిస్తూ “ప్రాయః అంటే తపస్సు 
చిత్తమంటే నిగ్రహ”మని వ్రాసి “తపస్సు అంటే జ్ఞానం కలిగిన వ్యక్తి ఫలాపేక్షలేకుండా ఏకాగ్రతతో ఆచరించే కర్మ” 
అని వివరించినారు. ఆ వివరణ యథాక్షరంగా ఆచార్యులవారి వ్యాఖ్యాన రూప తపస్సున కన్వయిస్తుంది. తపశ్ళబ్బాన్ని 
'కృచ్చాదికర్మ' వ్రతనియమోపాసనాదికర్శ' అనియే అందరూ వ్యాఖ్యానిస్తారు. శ్రీ ఆచార్యులవారు ఆధ్యాత్మిక 
జీవనానుబద్ధమైన ప్రతిపదానికీ తత్త్వరహస్య వివేచన చేస్తారు. సంప్రదాయ నందనవనంలో ప్రతిపుష్పం, ఫలం 
రంగు రుచి వాసన వారికి అనుభూతం. అందుకే వారి వ్యాఖ్యానం ప్రతిపదార్థ తాత్పర్యాలకు పరిమితం కాకుండా తత్త్వ 
భూమికను ఆవిష్కరిస్తుంది. సరియైన వివరణం ఎక్కడ లభించినా స్వాగతం పలుకుతారు. 


“పరిమళపరివాహైః పావనైర్వాసయేథాః” (964) అను శ్లోక పాదంలోని “వాసయేథా?” శబ్బాచిత్యాన్ని 
వివరిస్తూ 'వాసని అంటే సంస్కారమని అర్థం అని ప్రాసి, సంస్కార శబ్ద నిర్వచనం చేయనిదే స్పష్టం కాదని, 
నిఘంటువుల వద్దకు పోకుండా, “సంస్మారోనామ సంస్మారస్య గుణాధానేన వాస్యాద్దోషాపనయనేనవా” అను శ్రీశాంకర 
భాష్యపంక్తి నుదాహరించినారు. వారి మనీషామధువ్రత విహారానికి ఎల్లలు లేవు. పూర్వవ్యాఖ్యాతలు “వాసయేథాః 
సంస్ముర్యాః” అని అర్థం చెప్పినారే కాని సంస్మారశబ్దాన్ని వివరింపలేదు. 

శ్రీ దేశికులు ఎంత సుకుమారముగా వ్రాయగలరో, అంతగహనంగానూ వ్రాయగలరు. 'చిత్రపద్ధతి'లోని 30 
శ్లోకాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమౌతుంది. ఎంతటి వారిదైనా చిత్రబంధ కవిత్వం బంధంగా నిర్బంధంగా 
వ్రాసినట్లే ఉంటుంది. శ్రీ దేశికులవారియెడ అత్యంత |ప్రశ్రయభావం కలిగిన శ్రీ ఆచార్యులవారు నిర్మలకవితారసికులు. 
919 శ్లోకంలో పాదానులోమప్రతిలోమయమకాన్ని వివరించి, శ్రీ దేశికుల ప్రతిభకు అబ్బురపడినా “ప్రాయశో 
యముకే చిత్రే రసపుష్టిర్నవిద్యతే” అని విద్యానాథవంక్తిని ఉదాహరింపకుండా ఉండలేకపోయినారు. 
సత్మవితారసవివశత్వమట్లా ఉంటుంది. 


ఒక సాధారణమైన శ్లోకాన్ని వివరిస్తూ అందమైన మాటల పొందికతో దానికి అనిదం పూర్వ ప్రాధాన్యాన్ని 
కల్పిస్తారు. ఉదాహరణకు “యత్ర నిర్లిప్తభావేన సంసారే వర్తతే గృహీ... తత్రైవరమతేహరిః” అన్న నిరలంకార శ్లోకానికి 
“సంసారి నిర్లిప్తమనస్ముడై నిష్మామకర్మను ఆచరిస్తే, కంసారి ఆచోటనే రమిస్తాడు” అని సున్నితమైన శబ్ద చమత్కారంతో 
ఆనందం కలిగిస్తారు. 

ఒక్కొకసారి వ్యాఖ్యావివరణలో వారి సూక్ష్మ దృష్టి తెలుస్తుంది. “కృపణ ద్వార దురాసికాది దుఃఖైః” (973) 
అను శ్లోకపాదంలోని దురాసికా దుఃఖం ఎటువంటిది? శ్రీ ఆచార్యులవారి వివృతి : 

“లోభులకు దానగుణం అరుదు. ఒకవేళ వారు ఇచ్చినా 

అది స్వల్పమే. ధనాశచే ముప్పొద్దులూ లోభుల 

ముంగిళ్ళకు తిరగడం వల్ల కళ్ళు వాస్తాయి. ఇంద్రుడవు 

చంద్రుడవు అని కొండాడడం వల్ల కొండనాలుక 


౫1111 


కూడా ఎండిపోతుంది. ద్వారంగుండా వచ్చి 
పోయేవారు చూచి.... నిందిస్తుంటే చెవులు 
చిల్లులు పడతాయి. గంటల కొద్దీ నిల్చియుండే 
దుఃస్థితి వల్ల దేహం నీరసిస్తుంది. నిట్టూర్పులు 
సంభవిస్తాయి. కాబట్టి క్షుద్ర యాచనతో 
సర్వేంద్రియాలకు బాధ కలిగించడంకంటే 
సర్వేంద్రియాలను సంతృప్తిపరిచే శ్రీరంగ 
నిధిని సులభంగా అందించే పాదుకాదేవిని 
ప్రస్తుతించడం పరమపురుషార్థం.” 

వారి వైరాగ్య ప్రవణత, ముముక్షాతీవ్రత ఇట్లా స్పష్టమౌతాయి. 


987 శ్లోక వ్యాఖ్యానంలో యోగ విషయాన్ని వివరిస్తారు. దర్శన సమాకార జ్ఞానమును పేర్కొని 
“తాదృశబుద్ధిగమ్యం' 'స్వప్పే2పిచేత్‌ పంక్తులను వ్యాఖ్యానిస్తూ అతి సరళంగా “బాహ్యేంద్రియాలు పనిచేయకుండా 
మనస్ఫ్సొక్కటే పనిచేయడం _ స్వష్నానికీ యోగానికీ సమానధర్మమే కదా?” అని సంక్షేపిస్తారు. “కనులు తెరిస్తే 
సవికల్పసమాధి, మూస్తే నిర్వికల్ప సమాధి” అని శ్రీరమణ మహర్షి సులభంగా తేల్చి చెప్పినారట. యోగమంటే 
అంతసులభమా అనిపిస్తుంది. అదివారి దయాళుత. 


మరణాంత జీవనమేయాగంగా “తస్యైవం విదుషో యజ్ఞస్యాత్మా యజమానః” అని ప్రారంభమైన “యన్మరణం 
తదవభృధః” అనే (శ్రుతివాక్యాన్ని “జీవనం ఒక యజ్ఞం, మరణమే అవభృధం” అని సంక్షేపించి శ్రీఆచార్యులవారు 
దాన్ని అత్యాధునికం చేసినారు. 


(4) 


శ్రీరాఘవాచార్యులు గారు అవిశ్రాంత నిష్టాపరులైన ప్రపన్నులు. గురుకుల క్లేశంతో సంపాదించిన పాండిత్యం 
వారి పెన్నిధి. వారికి సంస్కృత పదబంధాలపై ఎంత మక్కువ ఉన్నా తెలుగు నుడికారంపై చెప్పరానంత వలపు. 


దిగువ నుదాహరించిన శ్లోకవ్యాఖ్యానంలో అది స్పష్టమౌతుంది 


కథంకారం లక్ష్మీకరకమల యోగ్యం నిజపదం 
నిదధ్యాత్‌ రంగేశః కులిశ కఠినేస్మిన్మనసినః | 

న చేదేవం మధ్యే విశతి దయయాదేవి భవతీ 
నిజాక్రాంతి క్షుణ్ణ స్మరశరశిఖా కంటక తతిః॥। (999) 


ఈ శ్లోకం శిఖరిణీ వృత్తంలో గంభీరంగా సాగింది. చివరి పాదం విలక్షణంగా ఉన్నది. శ్రీరంగేశపదం లక్ష్మీకరకమల 
యోగ్యమైనది. అత్యంతం మృదువైనది. మన్మథ బాణాగ్రకంటకాలను నుగ్గుచేసే పాదుకాదేవి చొరవ చేసికుంటే తప్ప 
నూరు మొనల వజ్రాయుధం వలె కఠినమైన మనస్సులో శ్రీరంగనాథులు తమ సుకుమారపదాన్ని నిక్షేపిస్తారా? 
శ్రీరంగనాథుని పాదమెంత మృదువో తెలియవలెనంటే లక్ష్మీకరకమలమెంత సుకుమారమో తెలియవలెను. శ్రీహస్త 


అటి 


Xliv 


సౌకుమార్యమును తెలియుటకు లక్ష్మీమృదుత్వము తెలియవలెను. ఆ మృదుత్వాన్ని వర్ణిస్తూ “పద్మవాసినియైన లక్ష్మీదేవి 
పాదాలకు పద్మపరాగం సోకుతుంటే ఎంతో బాధ కలుగుతుంది. ఆమె శరీరం చెలికత్తెల చూపులచేత వాడిపోతుంది. 
ఎప్పుడైనా విలాసంగా కమల పుష్పాన్ని చేతితో పట్టుకుంటే, అది సాహసకార్యమే” అన్నారు శ్రీపరాశరభట్టర్‌ (పుట. 
112) అంత సుకుమారకర సంవాహన యోగ్యమైన శ్రీరంగనాధపాదమృదుత్వాన్ని ఊహింప సాధ్యంకాదు. ఈ సందర్భాన 
ఆచార్యులవారు పోతనగారి పద్యాన్ని కవి సమ్రాట్‌ శ్రీ విశ్వనాథ సత్యనారాయణగారి పద్యాన్నీ ఉదాహరించినారు. 
శ్రీ విశ్వనాథవారి పద్యసౌందర్యం వారి మనస్సు నాకట్టుకున్నట్టున్నది. అనురాగంతో దానికి స్థానం కల్పించినారు : 


తామరలన్న నీవలపు దారికి దారియుతెన్నులేదు, పొం 
దామర యామెమోము, తెలిదామర యాయమ కన్నుదోయి, చెం 
దామర యామెకేలుగవ, తామరలన్‌ మరలన్‌ జయించుకాం 
తామర వాహినీ వికచ తామరసంబులు నామెకన్‌ జిగుల్‌ 

శ్రీ విశ్వనాథ వారు సీతాదేవిని వర్ణించిన పద్యమిది. 


పైనుదహరించిన శ్లోకం నాలుగవ పాదాన్ని ఇట్లా వ్యాఖ్యానించినారు : 
“పాదుకలక్రింద పడిన ముండ్లు ముఖభంగంతో 
తలెత్తుకోలేవు. ఈ కంటకాల (ముండ్ల)కంటె 
కడువాడి, వేడి కలవి మన్మథుని బాణాగ్రాలు 
మన్మథుని బాణాలన్నీ - అరవిందం, అశోకం, 
చూతం, నవమల్లిక, నీలోత్సలం - (5) - అతి 
సుకుమార కుసుమాలే ఐనా, ఈ పూలబాణాల 
మొనలు కసుక్కున మనస్సులోకి నాటుకపోయి 
కాయాన్ని గాయంచేస్తాయి. చిత్తం చెత్త అవుతుంది. 
రాగాది విషయాలను స్మరించినాకొద్దీ అంగాలన్నీ 
అనంగమయమౌతాయి.” 


ఈ వాక్యాలలోని శబ్బచమత్కృతి వ్యాఖ్యానాన్ని హృదయంగమం చేస్తుంది. శ్లోకంలో నిక్షిప్తమైన భావసర్వస్వాన్ని 


Moa 


సుగమంగా అందించడమే వారి లక్ష్యం. 
(5) 


శ్రీమాన్‌ రాఘవాచార్యులవారి వ్యాఖ్యానం విస్తారమైంది. ఈనాటి వారికోసం ఇంత విస్తారంగా వ్రాయవలసిందే. 
శ్రీ మల్లినాథ సూరి వ్యాఖ్యాతృచక్రవర్తి. ఆయన 'నామూలం లిఖ్యతే కించిత్‌, నానపేక్షితముచ్యతే” అని వ్యాఖ్యాన 
స్వభావాన్ని నిర్దేశించినారు. ఏది అమూలమో, ఏది అనపేక్షితమో నిర్ణయించడమెట్లా? వ్యాఖ్యానము నధ్యయనము 
చేయువారి సంస్మారబలము ననుసరించి వాటిని నిర్ణయింపవలసి ఉంటుంది. సంస్మారబలము లోపించిన కాలాన 
గ్రంథగౌరవ భయంచే క్లుప్తంగా వ్యాఖ్యానిస్తే శ్రమ ని'ష్ప్రయోజనమౌతుంది. మరొక గొప్ప వ్యాఖ్యాత శ్రీరామచంద్ర 
బుధేంద్రులు భిన్నమైన అభిప్రాయమును చెప్పినారు : 


Xiv 


వ్యాకుర్వంతి నిబంధగౌరవభయాన్నైవ స్ఫుటం యుక్తిభి 

ర్యేతే2ధ్యేతృజన ప్రతారణపరాః కానైపుణీవాతతః । 

వైఖర్యావచసాం కవీశహృదయం ప్రఖ్యాషయన్నన్వయ 

ద్వారైవాహమిహాఖిలం ప్రవివృణోమ్యుక్తివజోజ్జుంభితమ్‌ ॥ 
గ్రంథ విస్తరభీతి అనే మిషతో కవిహృదయాన్ని ఆవిష్కరింపకుండా క్లుప్తంగా వ్యాఖ్యానిస్తే దానిలో నైపుణ్యమేమున్నదని 
బుధేంద్రులు ప్రత్యాఖ్యానము చేసినారు. 'కవీశహృదయం ప్రఖ్యాపయన్‌ ఉక్తి ప్రజోజ్ఞృంభితమభిలం ప్రవివృణోమి” 
అని మరొక పథమును నిర్దేశించినారు. శ్రీ ఆచార్యులవారి వ్యాఖ్యానము బుధేంద్రపద్ధతికి చెందినది. “పండిత ప్రమోదాయ, 
సుకుమార మతీనా మప్యుకారాయ' అని ప్రతిజ్ఞచేసి వ్రాసినట్లున్నది. 


(6) 


శ్రీమాన్‌ శ్రీ ఆచార్యులవారి ఆదేశమును శిరసావహించి, కేవలం ఐదవ సంపుటముననుసరించి ఈ నాలుగు 
మాటలను వ్రాసినాను. ఇతః పూర్వం (ప్రచురితమైన నాలుగు సంపుటములందున్న వ్యాఖ్యాన విశేషములను ప్రస్తావింపలేదు. 
సర్వజనామోదమును పొందిన వ్యాఖ్యానమును గూర్చి ఇంతగా వ్రాయనవసరములేదు. కాని నిర్హేతుక జాయమాన 
భగవత్కృపావిశేషంచే నాకీ అవకాశం లభించింది. నావంటి వానికిట్టి భాగ్యములభించడమంటే, శ్రీదేశికులవారు 
అన్నట్లు 'కిమాశ్చర్యం పంగోరుపరియది గంగానిపతతి'. 
శ్రీపాదుకా సహస్రాంతమందు శ్రీదేశికులు 


సఫలం మమ జన్మతావత్‌ 
యదిహాశాస్యమతః పరంకిమేతత్‌? 


(నాజన్మసఫలమైంది. ఇంతకంటె కోరదగిన దేమున్నది?) అన్నారు. శ్రీరాఘవాచార్యులుగారు ఈ పదాలనిట్లాగే 
వ్యాఖ్యానాంతమున తమకన్వయించుకొన నర్హులు. శ్రీ ఆచార్యుల వారన్నట్లు “రసిక శిఖామణులైన సహృదయులు 
నిత్య ప్రత్యగ్రభావ స్ఫోరకమైన, రసగర్భ సందర్భ సౌందర్యవిభ్రాజితమైన ఈ స్తోత్రాన్ని తామే స్వయంగా గ్రహించి 
ఆదరిస్తారు, అనుసంధిస్తారు.” అట్లే రమణీయాంధ్ర వ్యాఖ్యానాన్ని సమాదరిస్తారు. సమర్చిస్తారు. 

“ఏతే హి సర్వలోకస్య యోగక్షేమం విధాస్యతః అని వసిష్టులచే అభిష్టుతమైన పాదుకాయుగళికి 
దండవత్ర్రణామములను సమర్పిస్తే, శ్రీ దేశికులకు, శ్రీమాన్‌ ఆచార్యులవారికి ప్రణతి సహస్రాన్ని నివేదించి మత్కృత 
పరశ్ళత దోష సముదాయాన్ని మన్నింపుడని వేడుకోలు చేస్తున్నాను. 

ఇంతటి అమోఘమైన స్తోత్రరత్నాన్ని రమణీయాంధ్ర వ్యాఖ్యానాన్నీ అంతే అందంగా నిర్జుష్టంగా ప్రచురించిన 
శ్రీ మాలోల (గంథమాలవారికి మనమంతా అధథమర్గులం. 


ఇ.నెం. 5-11-674, ఇట్లు 
విద్యారణ్యపురి బుధేంద్రవిధేయుడు 
వరంగరల్‌-506 009 శ్రీ లక్ష్మణమూర్తి 


జ. PIE 


xlvi 


క లా se 
Er శ్రి రంగనాథ దివ్యమణి పొదుకాభ్యాంనమః te 
ky శ్రీమతే రామానుజాయనమః st 
i ; 
i శ్రీమన్నిగమాన్త మవోదేశికాయనమః | 
త సి 
: స 
: శ్రీరంగనాథ పాదుకాసహ(స్రమ్‌ న 
శి tie 
x ti 


3 శ్రీమాన్‌ వేంకటనాథార్యః కవితార్మిక కేసరీ । Hf 
“ వేదాన్లా చార్యవర్యోమే సన్నిధత్తాం సదాహృది ॥ ie 
+ రామానుజ దయాపాత్రం జ్ఞానవైరాగ్య భూషణమ్‌ । గ 
¥ శ్రీమద్వేంకటనాథార్యం వందేవేదాన్త దేశికమ్‌ ॥ స 


తీ కే 
న 12 
“ గ్ల 
గ్‌! ఓ 
“ ” 
xt 04 
“ గ్ల 
x శ్రియెనమ ః i 
వ 4 
ల ర 3 
Y 80. చిత్ర పద్ధతి న 
(1 
xt టి 
ళా ర్ల 
st ఓ 
“ గ్ల 
శ 911. ప్రతిష్టాం సర్వచిత్రాణాం ప్రపద్యేమణి పాదుకామ్‌ । సి 
3 న్‌ 
ళ్‌ 
x విచిత్ర జగదాధారో విష్ణుర్యత్ర ప్రతిష్టితః ॥ it 
xt గే 
“ ంళ 
శి స 
¥ he 
fi ఫో 
న్‌! (4 
ళు [1] 


శియైెనమః 
30. చిత్రపదతి 
(నో 


911. _ వ్రతివాం నర్వచిత్రాణాం వ్రవద్యేమణీ పాదుకొమ్‌॥ 
విబిత జగదాధారో ఎమ్హర్య(త వ్రతిస్టితః n-1. 
అర్థం ;- యత్ర=ఏపాదుకయందు; విచిత్ర జగత్‌+ఆధారః=ఆశ్చర్యకరమైన జగత్తుకు/సకల. చిత్ర ప్రపంచానికి/ 
అద్భుతంగా జనించి పరివర్తించే విశ్వానికి ఆధారుడైన; విష్ణుః=సర్వవ్యాపకు డైన శ్రీ మన్నారాయణుడు; ప్రతిష్టితః=నిలిచి 
యున్నాడో; సర్వచిత్రాణాం=పలువన్నెల మణులతో కూడిన చిత్రాలకు! శబ్దార్థ చిత్రాలకు; మనోహరమైన అన్ని 
విషయాలకు; ప్రతిష్టాం=ఆస్పదమైన; మణిపాదుకాం= ఆ మణిమయ పాదుకాదేవిని; ప్రపద్యే=శరణం పొందుతున్నాను. 


తాత్పర్యం :- ఏ పాదుక(ల) యందు విచిత్రమైన విశ్వానికి ఆధారుడైన శ్రీరంగనాథుడు ప్రతిష్టితుడైనాడో, 
సకల చిత్రాలకు ఆస్పదయైన ఆ మణిమయ పాదుకాదేవిని ప్రపత్తిజేస్తున్నాను. 

రమణీయ వ్యాఖ్య :- శబ్ద చిత్రప్రాధాన్యంగల పాదుకొదేవిని ప్రస్తుతించే వర్ణన. 
ఆశ్చర్యకరమైన వేర్వేరు పదార్థాలతోనూ, ప్రాణులతోనూ కూడి యున్న ప్రపంచానికి ఆధారభూతుడైన శ్రియః 
పతి చాలా అద్భుతమైన శక్తి మంతుడు. ఆ విచిత్ర జగదాధారునికీ ఆధారభూతమైనది పాదుకాదేవి. పలురంగులు 


గల రత్నాలతో కూడిన శంఖ పద్మరేఖాది చిత్రాలను తన శరీరమందు కలిగి ఉంది. సకల విధ వైచిత్రి 
పాదుకాదేవికి తెలియునుకదా! - 


“చిత్ర' పదానికి అనేకార్థాలున్నాయి. 

“చిత్ర కిమ్మీర కల్మాష శబలైతాశ్చ కర్చురే” (అమరం) 

“ఆలేఖ్యాశ్చర్య యోళశ్చిత్రమ్‌'' అని నిఘంటువు. 

అనుప్రాస, యమక, చక్ర బంధాది శబ్ద చిత్రాలకూ, ఇతర పద్ధతులలో ప్రతిపాదింపబడిన ఉపమా, 
రూపకోత్రేక్షాది అర్థచిత్రాలకూ, పరీక్షిత్తు, అహల్య మొదలైన వారిని ఉజ్జీవింపజేసిన ఆశ్చర్యకృత్యాలకూ ఉనికి 
పట్టెనపాదుకా దేవిని అనన్య శరణంగా దేశికులు ఆశ్రయించారు. 

చరిత్ర కావ్యం, కథాకావ్యం, స్తోత్రకావ్యం, నీతి కావ్యం అనే వివిధ కావ్యాలలో “పాదుకా సహస్రమ్‌” 
స్తోత్రకావ్యం. కావ్య శరీరానికి శోభను కూర్చేవి శబ్బార్థచిత్రాలు. ఇంతవరకు, 29 పద్ధతులలో ఉపమాద్యనేకార్థ 
చిత్రాలతో ఈ కావ్యశోభను అద్వితీయంగా అలరింపజేసి, కవితార్కిక కేసరి ఈ 30వ పద్ధతిలో పాండిత్య 
ప్రకర్షకూ, ప్రగల్భతకూ తార్కాణమైన బహువిధ శబ్దచిత్ర బంధాల రచనతో కావ్య రామణీయకతను పాదుకావైభవాను 
భవ యోగ్యంగా ప్రకాశింపజేస్తున్నాడు. 


ఆశు, మధుర, విస్తర, చిత్ర రీతులనే “చతుర్విధ కవిత్వం" లో చిత్ర కవిత ఒక ఛందఃక్రీడ. పద్మ చక్రాది 
చిత్రాలను గీసి, సంగమ స్థలాలలో అక్షరాలను ఉభయతారకంగా పొందుపరచి, శ్లోకాన్ని బంధించడం బౌద్ధిక 
వ్యాయామం కదా! కాబట్టి ఇది “చిత్ర పద్ధతి”. 

సూచ్యార్థ సూచనం “ముద్రాలంకార” లక్షణం. 

పదాల్లోనూ, పాదాల్లోనూ, వర్గావృత్తి-ప్ర-ప్ర; వి-వి; ప్రయుక్తమయినందువల్ల - 'అనుప్రాసం' అనే శబ్దాలంకారమిది. 
అనుష్టు బృందస్సు. 

972. శ్రుణు తే పాదుకే చిత్రం బిత్రాభిర్శణీభిర్విభోః 
యుగక్రమభువో వర్ణాన్‌ యుగపద్యవా సే న్వాయమ్‌॥/-2 
అర్థం ;- హేపాదుకే=ఓ పాదుకాదేవీ! తే=నీయొక్క; చిత్రం=మనోజ్ఞమైన శీలాన్ని; శ్రుణు=వినుము. విభోః=సర్వేశ్వరుని 
యొక్క; యుగక్రమభువః=ఒక్కొక్కయుగ మందు ఒక్కొక్కటి చొప్పున ఉండే/రెండేసి వరుసగా కూర్చబడి 
ఉండే; వర్గాన్‌=(తెలుపు మొదలైన) వన్నెలను / అక్షరాలను; స్వయం=స్వయంగా; చిత్రాభిః=నానావర్జ్ణాలుగల; 
మణిభిః=రత్నాలచేత; యుగపత్‌=ఏకకాలమందే; వహసే=ధరిస్తున్నావు. 
తౌ॥ ఓపాదుకాదేవీ! ఆశ్చర్యకరమైన నీ సౌశీల్యాన్ని విను. భగవంతునికి ఒక్కొక్క యుగ మందు ఒక్కొక్క 
రంగు-వర్ణం-క్రమంగా ఉంటే, నానావర్ణాలు గల మణులచేత ఆ చిత్ర వర్గాలనన్నిటినీ, నీవు ఒకే కాలాన 
ధరిస్తున్నావు. 
వ్యాఖ్య :- భగవంతునికన్న పాదుకాశీలం మిన్న, అని ప్రశంస. 

కృతయుగంలో భగవద్విగ్రహం తెల్లగానూ, త్రేతాయుగంలో ఎరుపు వన్నేగానూ, ద్వాపరంలో పీతవర్ణంగానూ, 
కలియుగంలో నీలవర్ణంగానూ ఉంటుంది. అవతార విశేషమిది. 

“జనన్‌ వర్ణస్త్రయోహ్యస్య గృహ్హతోఒను యుగం తనూః। 

శుక్లో రక్తస్తథా పీత ఇదానీం కృష్ణతాంగతః॥ 
అని శాస్త్రప్రమాణం. బహురత్న పద్ధతి-532వ శ్లోకం-లో ఈ విషయం వర్ణితమే. అవతారకాలాన్ని బట్టి భగవంతుడు 
ఒక్కొక్క వన్నెను వహిస్తే, పాదుకాదేవి ఒకే సమయంలో మణులచేత అన్ని వన్నెలను వహించడం వల్ల భగవంతుని 


కంటె పాదుకాశీలం వన్నెవాసికెక్కి చాలా ఆశ్చర్యావహమయింది. యమకాది శబ్దాలంకారాలలో ఆవృత్తికి ఆవశ్యకమైన 
నానావర్గాలను/అక్షరాలను వహించే నీ విషయం, ఎంత ఆశ్చర్యకరమైనదో చూడుమని దేశికులు విన్నవిస్తున్నారు. 


“శుణుతేపాదుకే చిత్రం” అని శ్లోకం చదువుతుంటే, వినేవారికి “శ్రుణుతే' “ఆత్మనేపది'గా భ్రమకలుగుతుంది. 
“శుబోతి'-పర స్మైపది-సాధువు. 'శ్రుణుతే'- అపశబ్ధం. వాస్తవంగా ఆలోచిస్తే శ్రుణు' విధిలోట్‌, మధ్యమ పురు షైక 


వచనమనీ, 'తే'-వేరే పదమని తెలిసి “ఆత్మనేపది' అనే భ్రమ తొలగిపోతుంది. 
“యత్రాపశబ్దధీః సాధుభావజ్ఞానాన్ని వర్తతే! 
తత్రా పశబ్దా భాసఃస్యాత్‌,: యథేదం పురుషోమహాన్‌” 
అనే లక్షణాన్ని బట్టి, ఈ శ్లోకమందు “అపశబ్దాభాస' మనే శబ్దచిత్రం ఉంది. అనుష్టుప్‌ ఛందం. 
913. నురొనురార్సితాధన్యోా తుంగమంగళపాలికొ! 
బరాచర్యాళితా మాన్వా రంగవ్రుంగవపాదుకా॥-3 
అర్థం :- సుర+అసుర+అర్చితా=దేవతలచేతనూ, రాక్షసులచేతనూ పూజింవబడే; ధన్యా=సకలసంపద్విశిష్టయైన; 
తుంగ మంగళ పాలికా= ఉత్కృష్ట శుభాలను పాలించే; చర+ఆచర+ఆశ్రితా=జంగమ స్థావరాలచే ఆశ్రయింపబడిన; 
రంగ పుంగవ పాదుకా=శ్రీరంగనాథుని పాదుక; మాన్యా=కొనియాడ తగినది. 
తౌ॥ దేవదానవులచే పూజింపబడుతూ, సర్వసంపదలతో కూడి ఆశ్రితులకు శ్రేయస్సును కలిగిస్తూ, స్థిరచర 
పదార్థాలచే ఆశ్రయింపబడిన శ్రీరంగనాధుని పాదుకను అందరూ ప్రస్తుతిస్తారు. ' 
వ్యాఖ్య :- పాదుకొదేవి సర్వలోకమాన్య 
ఉత్తమ పురుషుడైన శ్రీరంగనాథుని పాదాలను తాను వహించడం వల్ల పాదుక సకల సంపద్విశిష్ట అయింది. 
ప్రజలకు శ్రేయస్సును కలిగిస్తుంది. దేవతలకూ, మనుష్యులకూ, తిర్యక్కులకు అంటే పశు పక్ష్యాదులకూ, వృక్ష 
- పర్వతాలకూ ఆధారుడైన శ్రీ రంగనాథునికీ ఆధారమైనందువల్ల ఆచరాచరవస్తువులన్నీ పాదుకను ఆశ్రయించాయి. 


| అనుష్టుప్‌ ఛందం. 


ఇది గోమూత్రికాబంధం. 

గోవు మూత్రీకరించినప్పుడు రేఖగా-సూటిగా పడదు. కుటిలంగా అంటే (ప్రక్కలకు కూడా పడుతుంది. 
గోమూత్రికా విధానంగ చిత్రంగీసి, శ్లోకంలోని-పూర్వార్థంలోనూ, ఉత్తరార్థంలోనూ ప్రతిరెండవ అక్షరాన్ని ఒకే 
అక్షరంగా కూర్చినట్లైతే గోమూత్రికాబంధ మనే శబ్దచిత్ర మేర్చడుతుంది. 


914. వద్గేవ మంగళ నరిత్సారం నంసార నంతతేః॥ 
దురిత క్షేవీకొ భూయాత్‌, పాదుకొరంగ భూవతేః॥-4 
అర్థం :- రంగభూపతేః=శ్రీరంగరాజుయొక్క; ఫాదుకా=పాదావని; దురితక్షేపికా=పాపాలను పోగొట్టే; మంగళ 
సరిత్‌=శుభవాహినియైన; పద్మా ఇవ=బక్ష్మీదేవి వలె; సంసార సంతతేః=సంసారధోరణికి; పారం=దరిగా; భూయాత్‌= ఉండుగాక. 


తౌ॥ శ్రీరంగరాట్పాదుక లక్ష్మీదేవి వలె పాపాలను పోగొడుతుంది. సంసారసముద్రం నుంచి గట్టెక్కిస్తుంది. 
శుభాలను మీది మీద దొరలి వచ్చేరీతిగా చేస్తుంది. 

వ్యాఖ్య :- పాదుకొదేవి అచ్చం లక్ష్మీదేవియే, 
పాదుకాదేవికి వాడబడిన విశేషణ పదాలన్నీ లక్ష్మీదేవికి వర్తిస్తాయి. కాబట్టి, పాదుకాదేవి సాక్షాత్తు లక్ష్మీదేవితో 
సమానగుణాలు కలది, అని దేశికులు ప్రశంసించారు. ఉపమాలంకారం. అనుష్టుప్‌. 

“గూఢ చతుర్థం” అనే శబ్బచిత్రమిది. 

“పాదుకా రంగభూపతేః” అనే నాల్గవ చరణంలోని ఎనిమిది అక్షరాలను మీది మూడు చరణాలలో అక్కడక్కడ 
గూఢంగా కూర్చడం వల్ల 'గూఢ చతుర్ధ మయింది. ఇలాగే “గూఢప్రధమం” కూడా ఉంటుంది. 

“యత్రైకపాదవర్గానా మన్యపాదేషుగోపనమ్‌। 

_తద్గూఢపాదకం నామ, తద్భేదఃప్రథమాదిభిః॥” 

ఈ శ్లోకంలో “పారం” అనే చోట “పా', 'దురిత' అనే చోట 'దు”- 'క్లేపికా' అనే చోట 'కా' ఏరి కలిపితే 
“పాదుకా' అయింది. “పారం అనే పదంలోని “రం'- “మంగళ లోని-గి “'భూయాత్‌' అనే క్రియా పదంలోని 
“భూ'- “పద్మ'లోని “ప'-'సంతతేః' అనే పదంలోని 'తేః' ఏర్చి కూర్చితే “రంగభూవతేః' అయింది. 

915. అనన్య శరణ: నీదన్ననంత క్రేశసాగరే। 
శరణం భరణత్రాణం రంగనాథన్య నంశ్రయే॥-5 
అర్థం :- అనంత క్లేశ సాగరే=అంతులేని దుఃఖమనే కడలియందు; సీదన్‌=శోకిస్తూ; అనన్య శరణః=వేరే 
రక్షకం-గతి-లేనివాడనై; రంగనాథన్య=శ్రీరంగపతి యొక్క; చరణత్రాణం=పాదరక్షను; శరణం=రక్షకంగా; 
సంశ్రయే=ఆశ్రయి స్తున్నాను. 
తౌ॥ అవధి లేని శోకసముద్ర మందు మునుగుతూ, తేలుతూ, వేరేదిక్కులేని వాడనై శ్రీరంగనాథుని పాదుకను 


శరణంగా ఆశ్రయిస్తున్నాను. 
వ్యాఖ్య :- సంసారసాగరంలో దరిదావుదొరకక దుఃఖపడేజీవికి శ్రీరంగనాథుని పాదుకయే 
శరణమన్నారు దేశికులు. 


ఈళ్లోకంలో 'నిరోష్ట్యం' అనే శబ్దచిత్రం ఉంది. 


“ఓష్ట్యం' అంటే పెదవుల కదలిక వల్ల ఉచ్చరింపబడే “ఉ,ఊ,ఓ,జె', (ఏ వర్గం) “ప,ఫ,బ,భ,మి- మరియు వి 
అనే అక్షరాలు, ఉపయోగింపబడలేదు. సున్న “మ'కారంకాదు, అనుస్వారం.కాబట్టి 'నిరోష్ట్య' మిది. అనుష్టుప్‌ 
ఛందం. 


976. వతిభాయాః వరంతత్త్యం బిభ్రతీ వద్మలోచనమ్‌! 
వళ్చిమాయామవన్థాయాం పాదుకే! మువ్వాతో మమ॥-6 
అర్థం :- హేపాదుకే=ఓపాదుకాదేవీ! పశ్చిమాయాం=చివరిదైన; అవస్థాయాం=దశయందు; ముహ్యతః=మూఢుడనైన; 
మమ=నాకు; పరం, తత్స్వం=ఉత్కృష్టవన్మువైన; పద్మలోచనమ్‌=వుండరీకా క్షుణ్ని; బిభ్రతీ=భరించే నీవు; 
ప్రతిభాయాః= ప్రత్యక్ష మగుము. 
తౌ॥ ఓ పాదుకాదేవీ! పరతత్త్వమైన పుండరీకాక్షుణ్ని వహించే నీవు, అజ్ఞానినైన నాకు అంత్యకాలంలో ప్రత్యక్షం 


కావాలి. 
వ్యాఖ్య:- చరమదశలో శ్రీరంగనాథుని దర్శనం కలిగించుమని పాదుకొదేవిని కవి ప్రార్థించే శ్లోకం. 


“పరం తత్త్వం”- అన్నిటి కన్న శ్రేష్టమైన యధార్థవస్తువు, భగవంతుని స్వరూపం. “నతత్సమశ్చాభ్యధికశ్చదృశ్యతే” 
నారాయణునితో సమానుడు గానీ అధికుడు గానీ లేడు, అని శ్రుతి. “పద్మలోచను”డు:- కమలాల వంటి 
కన్నులు కలవాడు. “కప్యాసం పుండరీకమేవ మక్షిణీ” శ్రుతి. 


ఈ శ్లోకంలో “క్రియాగుప్తం” అనే శబ్ద చిత్రం ఉంది. 

“ప్రతిభాయాః”- ఇదిక్రియాపదం. “ప్రతి” పూర్వకమైన “భా=దీప్తా' అనే ధాతువు యొక్క “ఆశీర్లిజ్‌” మధ్యమ 
పురుషైక వచనాంతం. కాని, కొందరు ఆకారాంత స్రీలింగమైన “ప్రతిభా' శబ్దం యొక్క షష్టీ విభక్త్యేక వచనాంత 
రూపమని భ్రమించి వంచితులవుతారు. కాబట్టి ఇది 'క్రియావంచనం' అనే ప్రహేళిక. 


“క్రీడాగోష్టీ వినోదేషు తతడ్జెరాకీర్ణ మంత్రణే। 

“పరవ్యామోహనే చాపి సోపయోగా ప్రహేళికా॥” క్రీడాగోష్టీ వినోదాల్లోనూ, రహస్య సంభాషణలోనూ, 
పలువురున్నతావున పరవ్యామోహనంలోనూ ఉపయోగపడేది ప్రహేళిక. 

“వంచితాన్యస్వరూపేణ యత్రశబ్దేన వంచనా” 

శబ్దం, భావాన్ని మాత్రం సూచిస్తూ, అర్థస్వరూపాన్ని తెలియనివ్వకుండా వంచిస్తుంది. 


“రసస్య పరిపంథిత్వాత్‌ నాలంకారః ప్రహేళికా!' కావ్యజీవితమైన రసానికి విరోధియైన ప్రహేళిక 


’ 


అలంకారం కాదు. కానీ, ఇది కావ్యాంతర్భూతమే, అన్నారు లాక్షణికులు. సాధారణంగా “చిత్రప్రబంధం'” 'శబ్దక్రీడ 
యే (words game) కాని, 'రసఖండం' కాదనడం వాస్తవం. అనుష్టుప్‌ ఛందం. 


917. యామః శ్రయతి యాంధత్తేయెన యాత్యాయయాచ్చయా! 
యాన్య మానాయయైవాన్యాసామా మవతు పాదుకా॥-7 


పద విభాగం :- యాం, అః, శ్రయతి। యా; అం, ధత్తే! యా, ఏన, యాతి; ఆయ,యా। ఆత్‌,చ,యా!। యా, 


ర్‌ 


అస్య, మానాయ। యా,ఏ, వాన్యా! సా, మాం, అవతు, పాదుకా॥ 

అర్థం :- ఆః=విష్ణువు; యాం=దేనిని; శ్రయతి= ఆశ్రయిస్తాడో। 

యా=ఏది; అం=విష్ణువును; ధత్తే=ధరిస్తుందో। యా=ఏది; ఏన=విష్ణువుచేత; యాతి=పయనిస్తుందో। 

యా=ఏది; ఆయే=విష్ణువు కోసం; (ఉందో)! 

యా,చ=ఏదైతే; ఆత్‌=విష్ణువు వల్ల; (ఆయెనో)। 

యా=ఏది; అస్య=విష్ణువు యొక్క; మానాయ=పూజకోసం, (ఉందో)! యా=ఏది; ఏ=విష్ణుభగవానుని విషయమై; 
వాన్యా=భజింపదగినదో। సా=ఆ, పాదుకా=పాదరక్ష; మాం=నన్ను; అవతు=రక్షించుగాక। 

తౌ॥ విష్ణుమూర్తి పాదుకను ఆశ్రయిస్తాడు. పాదుక విష్ణుమూర్తిని ధరిస్తుంది. పాదుక భగవంతునికి అధీనమై, 
అతనితో కూడి నడుస్తుంది. పాదుక భగవంతుని కొరకే శేషభూత. పాదుక భగవంతుని వల్ల అధిక సత్త కలిగి 


ఉంది. పాదుక భగవంతునికి పూజలో పుష్పంలాగా సమర్పింపబడుతుంది. పాదుక భగవద్విషయంగా భజింపదగినది. 
ఆ ప్రసిద్ధపాదుక నన్ను కాపాడుగాక. 


వ్యాఖ్య :- భగవద్య్వాచకమైన 'అ' శబ్దాన్ని ఎడు విభక్తులలో ప్రయోగించి, భగవంతునికి 
శేషభూతయైన పాదుకొదేవిని ప్రార్థించారు దేశికులు 

“యో వేదాదౌ స్వరఃప్రోకో వేదాంతేచ ప్రతిష్టితః। 

తస్య ప్రకృతి లీనస్యయః పరస్స మహేశ్వరః॥" (శుతి.) 

వేదాధ్యయనానికి మొదట, చివరకూడా “'ఓమ్‌' ఉచ్చరించడం విధి. 'ఓమ్‌' అంటే ప్రణవం. ఆ ప్రణవానికి 
ప్రకృతియైన అకారం చేత వాచ్యుడు భగవానుడు. “అకారేణోచ్యతే విష్ణుః సర్వలోకేశ్వరో హరిః'-(స్మృతి). 
“అక్షరాణా మకారో౭స్మి” (భ.గీత.) “అకారార్థో విష్ణుః”. 'అ' శబ్దం యొక్క సప్త విభక్తుల ఏకవచనాంత 
రూపాలు ఈ శ్లోకంలో ఉన్నాయి. 

“అః, అం, ఏన, ఆయ, ఆత్‌, అస్య, ఏ”- వీటితో ఏడువాక్యాలు కల్పింపబడినాయి. 

“వాన్యా”:- “వన షణ- సంభక్తా” అనిధాత్వర్థం. “బుహలోర్ల్యత్‌' అనే వ్యాకరణ ప్రక్రియ వల్ల “ణ్యత్‌ 
ప్రత్యయం చేరగ ఏర్పడిన రూపమిది. 'భజనీయ' అనే అర్థం కలిగిన ఈ పదం పాదుకకు విధేయ వివేషణంగా 
ఉంది: 


“వివక్షితానేక నామ వంచనం” అనే శబ్దచిత్రమిది. ఈ వంచన సార్వ విభక్తికం. ఏడువాక్యాల్లో చెప్పగోరిన 
పదాలు స్పష్టంగా తెలియక, చెప్పగోరని వేరే పదాల భ్రాంతిని కలిగిస్తుంది కదా ఈ శ్లోకం. “ప్రతిభాయాః” అనే 
ఆరవ శ్లోకం కంటెను, విచ్చిత్తి విశేషశాలియైన మరొక ప్రహేళిక ఇది. అనుష్టప్‌ ఛందం. 


6 


918 _ చర్వానఃశౌరి పాదు! త్వంప్రాయబిత్తేవునుత్తమా। 
నివేళ్ళుసే తతః నద్భిః (ప్రాయ బ్చిత్తేవునుత్తమా॥-8 
అర్థం :- హేశౌరిపాదు=ఓ భగవత్సాదుకా! త్వం=నీవు; నః=మా యొక్క; ప్రాయశ్చిత్తేషు= పాపాలను తొలగించే 
కర్మల యందు; అనుత్తమా= ఉత్కష్టతమమైన; చర్యా=క్రియా రూపవు, తతః=అందువల్ల; అనుత్త, మా=నిరసింపబడని; 
_లక్ష్మిగల, నీవు; ప్రాయః=తరచుగా; సద్భిః=సాధుజనులచేత; చిత్తేషు=మనస్సులందు; నివేశ్య సే=ప్రవేశింప బడుతుంటావు. 


తౌ॥ ఓ శౌరి పాదుకా! నీవు అనాది సంసారం వల్ల ప్రవర్తించిన పాపాలు గల మా యొక్క పాపాలను తొలగించే 
కర్మలయందు సర్వోత్కృష్టమైన ప్రాయశ్చిత్త క్రియారూపవు. కాబట్టి, భగవంతుని చరణాలకు వరిచరణ (సేవ) 
చేసే సమయాలలో లక్ష్మీదేవిని ఆదరించే నీవు ప్రాయశ్చిత్త పరులైన సత్పురుషులచేత బహుశః హృదయాల్లో 
ప్రవేశింపబడుతావు. 
వ్యాఖ్య :- నత్పురుషులు ప్రాయశ్చిత్తం కోసం పాదుకను ధ్యానిస్తారు. 

పాపాలను చేసి శిక్షలను తప్పించుకొనే వారికి పాపపరిహారం కానే కాదు. నిత్తనైమిత్తిక కర్మలను చేస్తుంటే 
మంత్రలోపం గానీ, స్వర, వర్ణలోపంగానీ, కర్మలోపంగానీ- మంత్రపఠనం చేస్తూ దానికి విధించిన క్రియను 
ఆచరించక పోవడంగానీ సంభవిస్తే దోషం చుట్టుకొంటుంది. . 


“ఫలంకతక వృక్షస్య యద్యప్యంబు ప్రసాదకం। 
ననామగ్రహణాదేవ తస్యవారి ప్రసీదతి”॥ (ప్రాయశ్చిత్తకాండ) 


కతకమంటే చిల్లజంజ పండు (గింజ). దీన్ని నూరి నీళ్ళల్లో వేస్తే నీళ్ళు నస్వచ్భ పడుతాయి. కాని 'కతక 
మనే పేరుచెప్పినంత మాత్రాన నీళ్ళు స్వచ్భ (తేట) పడవుకదా! కాబట్టి మంత్రపఠనంతో పాటు విధ్యుక్త కర్మను 
ఆచరించాలి. లేనిచో పాపం అంటుకొంటుంది. ఈ విధమైన పాపాలను తొలగించుకోవడానికి ప్రాయశ్చిత్తకర్మ[ల)ను 
సజ్జనులు ఆచరిస్తారు. 


“ప్రాయోనామ తపఃప్రోక్రం, చిత్తం సంయమ ఉచ్యతే! 
తపస్సంయమ సంయుక్తం ప్రాయశ్చిత్తం విదుర్చుధాః॥ (ప్రా.కాండ.) 


“ప్రాయః అంటే తపస్సు, “చిత్త మంటే నిగ్రహం. ఈ రెండు శబ్దాల కలయికయే “ప్రాయశ్చిత్తం' అని 
నిర్వచింపబడినది. 'తపస్సు' అంటే జ్ఞానం గల వ్యక్తి ఫలాపేక్షలేకుండా ఏకాగ్రతతో ఆచరించే కర్మ; “తపసాకిల్చిషంహంతి' 
' అనే మనువాక్యం, తపళ్శబ్దం కర్మవాచకమనడానికి ప్రమాణం. కాబట్టి, పాదుక పాపాపనోదనమైన కర్మరూప. 
ఈ చర్య అనుత్తమమైనది. (ఉత్తమం నవిద్యతే యస్యాఃసా) దీని కంటే ఉత్తమమైనది లేదని అర్థం. 


పాదుకాదేవి, లక్ష్మీదేవి భగవంతుని పాదసేవచేస్తుంటారు. అందు వల్ల ఒండొరుల పై అసూయలేనేలేదు. 
కాబట్టి, పాదుకాదేవి (చతుర్ధపాదంలో) “అనుత్తమి' అనబడినది. లక్ష్మీదేవిని గౌరవించేదని అర్థం. 


“నుద-పేరణే” అనే ధాతువువల్ల, కర్మార్థకమందు "క్త ప్రత్యయం చేరగా 'నుత్తా' రూపమేర్చడింది. నత్వం 
వికల్పితం, నత్వం కల్పిస్తే 'అనుత్తా' రూపం సిద్ధిస్తుంది. న+నుత్తా=అనుత్తా। 'మా' అంటె లక్ష్మీదేవి. “ఇందిరాలోకమాతామా” 
(అమరకోశం) “అనుత్తా, మా; యయాసా=అనుత్తమా! అని విగ్రహవాక్యం. లక్ష్మీచేత ఆదరింపబడేది. పాదుక, 
అని భావం (“అం నుదతీతి=అనుత్‌। అతిశయేన, అనుత్‌=అనుత్తమా।” అని శ్రీమాన్‌ ఉత్తమూర్‌ వీరరాఘవాచార్య 
స్వామివారి ద్రమిడవ్యాఖ్యానంలో ఉంది.) 


శుతులూ, స్మృతులూ భగవంతుని ఆజ్ఞారూపాలు. శాస్త్రంలో చెప్పబడిన రీతిగా-ధర్మనిర్వహణకోసం- 
కర్మలను ఆచరించాలి... భగవంతుని అనుగ్రహం కలుగుతుంది. తత్ఫలితంగా సుఖశాంతులు లభిస్తాయి. 
విధ్యుక్తమైన స్వధర్మాన్ని చక్కగా నెరవేర్చని వారు భగవంతుని నిగ్రహానికి (గురి) పాత్రులవుతారు. తత్ఫలితంగా 
ఆధివ్యాధులతో బాధపడుతారు. దుస్థితి ఏర్పడుతుంది. 


“గౌరవాద్యదపిజాతు మంత్రిణాం 

దర్శనం ప్రకృతి కాంక్షితం దదౌ। 

తద్గవాక్ష వివరావలంబినా 

కేవలేన చరణేన కల్పితమ్‌॥ (రఘువంశం) 


ఉత్తమ చరిత్రగల సూర్యవంశపు రాజులలో కడపటివాడైన అగ్నివర్దుడు ప్రజారంజకంగా తన ధర్మాన్ని 
నిర్వహించలేదు. “రాజా ప్రకృతి రంజనాత్‌”- ప్రకృతి అంటె ప్రజ. ప్రజలను రంజింపచేసే రాజకార్యాలను 
వదలి, అంతఃపురంలో ప్రియురాండ్రతో కాలం గడిపేవాడు. ప్రజలు రాజును దర్శించడానికి ఎంతోకాలం నుంచి 
అపేక్షించినా, దర్చారుకు వచ్చి తన దర్శనాన్ని వారికి కలిగించనే లేదు. ప్రజల కోరికను త్రోసివేయడం అసాధ్యమని 
అందరు మంత్రులు రాజుకు తెల్పినప్పుడు, ఆయన “కిటికీలో నుంచి బయటకు చాచిన తనకాలును దర్శించి 
పాండు” అని ప్రజలను ఆదేశించాడట. ఇంత దుఃస్థితికి దిగజారిన అగ్నివర్ణుడు స్రీలోలుడై క్షయవ్యాధితో 
మరణించాడు. కర్మఫలానుభవమే కదా ఇది. 

“పరమ పురుషారాధన, తద్విపర్యయ రూపే కర్మణీ పుణ్యపాపే; తదనుగ్రహ నిగ్రహయత్తేచ తత్ఫలే” 
(శ్రీభాష్యం.) 

భగవంతునికి ప్రీతికరమైన కార్యం పుణ్యమనీ, భగవంతుని నిగ్రహానికి హేతువైన కార్యం పాపమనీ, 
భగవద్రామానుజులవాణి. “యత్‌త్వత్రియం తదిహ పుణ్యమపుణ్యమన్యత్‌'- అని “అతిమానుషన్తవం”లో ఈ 
విషయాన్నే శ్రీ కూరేశులు తెలిపారు. కాబట్టి, శాస్త్రంలో చెప్పినట్లు ఆచరించినా, హరినామాన్ని స్మరించినా 
పాపంపరిహారమవుతుంది. 1 


“సాంకేత్యం పరిహాస్యంవా స్తోభం హేళనమేవవా। 
వైకుంఠనామగ్రహణమశేషాఘహరం విదుః॥” (అజామిళో పాఖ్యానం) 


ఇతరులకు చూపడానికైనా, నవ్వులాటగానైనా, దుఃఖంతోనైనా, దెప్పడానికైనా నారాయణుని నామాన్ని 
స్మరిస్తే సర్వపాపాలు తొలగుతాయి. ఇతరులకు భగవంతుని పేరు పెట్టి పిలిస్తే సాంకేత్యం” అని సంజ్ఞ. 

అజామిళుడు తన పుత్రుణ్ని 'నారాయణ' అని పిలిచిముక్తుడయ్యాడు. నత్పురుషులు ప్రాయశ్చిత్తానుష్టాన 
మూవికలమైనప్పుడు, ఆప్రాయశ్చిత్తం కోసం పాదుకాదేవిని ధ్యానిస్తారు. విశ్వానికాధారుడైన శ్రీరంగనాథునికీ 
ఆధారమైన పాదుకాదేవిని సత్పురుషులు తమ హృదయంలో నిల్పుకొని అంతర్ముఖులై ఏకాగ్రతతో ధ్యానించడం 
వల్ల, పరబ్రహ్మోపాసనకు ప్రతిబంధకంగా ఉండే సర్వపాపాలు నశిస్తాయి. 


ఇది “పాదావృత్తి యమకం” అనే శబ్దాలంకారం. 
“యమ ఏవ ప్రకృతి; యస్యతత్‌=యమకం” స్వరవ్యంజనాల జంటయే ప్రకృతిగా కలది యమకమని వ్యుత్పత్తి. 
“సమానార్థకత్వాభావవత్‌ సమానాను పూర్వికానేక వర్గావృత్తిర్యమకం” సమానార్థకాలు కానట్టి సమానవర్గాల 
ఆవృత్తి యమకం. యమకాలంకారం అనేక భేదాలు కలది. 

“అవ్యపేతవ్యపేతాత్మాయావృత్తిర్వర్ణసంహతేః। యమకం తచ్చ పాదానా మాదిమధ్యాన్తగోచరమ్‌। ఏక 
ద్విత్రిచతుష్పాదయమకానాం వికల్పనాత్‌। ఆది మధ్యాన్త మధ్యాద్య మధ్యమాద్యన్త సర్వతః। అత్యంత బహవస్తేషాం 
భేదాః సంభేదయోనయః॥” 


ఈ శ్లోకంలో రెండవపాదమే నాల్గవపాదంగా ఆవృత్తి అయింది. కాబట్టి ఇది “సందష్టయమకం”. పదాలు 
ఒక్కరీతిగానే ఉన్నా, అర్థం వేర్వేరుగా ఉంటుంది. అలాగా ఉండకుంటే పునరుక్తి దోషం కలుగునుకదా! 
అనుష్టుప్‌ ఛందం. 


919. రామవాదగతాభానా, నాభాతాగదవామరా।! 
కొదువొనజ్వుకొనవ్యో, హోనకొఇునపాదుకా॥-9 
అర్థం :- రామపాదగతా=శ్రీరాముని పాదాలయందుండు నట్టిది, భాసా=కాంతిచేత; భాతా=ప్రకాశిస్తున్నది. గద 
పామరా/గద=వ్యాధులనుంచి; ప=రక్షింపబడే; అమరా=దేవతలు కలిగినది/అగదపామరా=రోగాలులేని పామర 
జనులు గలది; సా=ఆ; కాంచనపాదుకా=బంగారు పాదుక; కాత్‌=బ్రహ్మనుంచి; ఉప+ఆనంచ=(అయోధ్యకు) 
వచ్చెను. క+అసహ్యా=సూర్యునికి సహింప శక్యం కానిదై; ఆన=(ప్రకాశిస్తు) ఉండెను. హి=ప్రసిద్ధంకదా! 


తౌ॥ శ్రీరాముని పాదాలను ఆశ్రయించిన బంగారు పాదుక స్వీయకాంతిచే మిక్కిలి ప్రకాశించేది. దేవతలను 
వారి విరోధుల వల్ల కలిగే మానసిక వ్యాధుల నుంచి రక్షించేది. ఆగదపామరులు కలది-పాదుకను ఉపాసిస్తూ 
జ్ఞానానుష్టానాలు లేని పామరజనులకు వ్యాధులు రాకుండా సుఖాన్ని కలిగించేది. చతుర్ముఖ బ్రహ్మచేత, 


9 


ఆరాధింపబడే శ్రీరంగనాథుడు సూర్యవంశస్థుడైన ఇక్ష్వాకు మహారాజుకు ప్రసాదించబడడం వల్ల పాదుక అయోధ్యకు 
/ 
చేరుకొన్నది. అయోధ్యలో సూర్యునికన్న ఉజ్జ్వలంగా ప్రకాశిస్తూ ఉండింది. 
వ్యాఖ్య :- భగవత్స్పాదుకా మహిమ వర్ణితం. 
శ్రీరంగనాథునితో పాదుక, సత్యలోకం నుంచి అయోధ్యకు చేరుకొన్న విషయం “శ్రీరంగనాథ మాహాత్మ్యం'లో 
ప్రసిద్ధమే. 'క' అంటే నానార్థాలున్నాయి. ఇక్కడ “సూర్యుడు, బ్రహ్మ రెండర్థాలనే గ్రహించాలి (కః=పులింగమందు.) 

“మారుతే వేధసి బ్రధ్నే పుంసికః, కంశిరో౭.౦బునోః” (అమరకోశం) 
అన్వయభేదాలు :- 

ఆగదపామరా/(గదం=వ్యాధిని; పాంతి=రక్షించేవారు;) గదపాః=దోషరూపమైన మనోవ్యాధిని కలిగించే విరోధులు. 
న, గదపాః=అగదపాః: విరోధులులేని; అమరాఃయస్యాఃసా। దేవతలు కలది, పాదుక, అని అర్థం. బహువ్రీహి 
సమాస పదం ఇది. దేవతలకు విరోధులైన వారిని నివర్తింపచేసే మహిమకలది పాదుక; అని భావం. 'భాసా=కాంతిచేత; 
(కస్య ఆసహ్యా) క+అసహ్యా=సూర్యునికి సహింపశక్యంకానిది. సూర్యుని కన్న మిక్కిలి తేజస్సుతో కూడినది, 
పాదుక। 
ఉప+ఆనంచ=(లిట్‌) భూతకాలాక్రియా పదం, ప్రథమ వురుషైక వచనాంతం. (ఉఫపూర్వాదంచతేర్షిట్‌)। 
భాతా=తెలియబడినది; ఆస=ఆయెను. (తిజన్తప్రతి రూపకమైన అవ్యయం ఇది.) ఇలాగా, శ్రీ భారద్వాజ శ్రీనివాసా 
చార్య వ్యాఖ్యకలదు. ' 

ఇక, శ్రీమాన్‌ ఉత్తమూర్‌ వీరరాఘవాచార్య వ్యాఖ్య ఇలాగా ఉంధి. 

“సాభాతాగదపా మరా” అనేది నమాసవదం. న+అభ=ప్రకాశంతో కూడిన; అత=సంచారమందు; 
అగద=రోగం లేకుండా; వ=రక్షించే; అమరా=దేవతలు కలది, పాదుక। కాత్‌=[బహ్మను పొందినది. చతర్ముఖ 
బ్రహ్మచే ఆశ్రయింవబడినది పాదుక, అనిభావం/ఉపా/ఉం=రుద్రుణ్ని; పా=రక్షించేది. (932 శ్లోకం రీతిగా 
ఉంది ఇది)! లేదా; కాత్‌=నుఖహేతువుగ; ఉం=అయోధ్యా రాజ్యలక్ష్మిని; పా=కాపాడేది। “అనంచకా సహ్యా, 
ఆస” అని మరొక వాక్యం! ఆనంచకైః అసహ్యా=అనంచకానహ్యా, అని విగ్రహ వాక్యం! అనంచక=ఆరాధించని 
వారిచే నహింపశక్యం కానిదై; ఆన= ఉండెను. 

పాండిత్య ప్రకర్షచేత కలిగిన ఆన్వయభేదాలవల్ల, పాఠకులకు చాలా లాభమేకదా! 


ఇది “పాదానులోమ ప్రతిలోమ యమకమ్‌” అనే శబ్దచిత్రం ఈ శ్లోకంలోని మొదటి పాదాన్ని క్రింది 
నుంచి మీదికి చదివితే, రెండవ పాదం అవుతుంది. అలాగే అనులోమంగ ఉన్న మూడవ పాదం ప్రాతిలోమ్యంగా 
ఆవృత్తి అయితే, నాల్గవ పాదం అవుతుంది. 


“ప్రాయశో యమకే చిత్రే రసపుష్టిర్నదృశ్యతే” “బహుశః 'యమకం'లో రసపుష్టి లేదు, ఉండదు”- అన్నాడు శ్రీ 


10 


విద్యాధరుడు. 
“ఆవృత్తి: ప్రాతిలోమ్యేన పాదార్ధశ్లోకగోచరా। 
యమకం ప్రతిలోమత్వాత్‌, ప్రతిలోమ మితిస్మృతమ్‌॥” అని ఈ “ప్రతిలోమ యమక' లక్షణం. అనుష్టుప్‌ 
ఛందస్సు. 
920. బాఢా మాలీరూటతుబ్చే గాధాభానాయవుల్లఖే! 
నమాధౌళఠజిచ్యూడాం వృణోషివారిపాదు కే॥-10 
అర్థం ;- హే హరిపాదుకే=ఓ హరిపాదుకా। బాఢాఘాళీయూటతుచ్చే। బాఢ=దృఢమైన; అఘ+ఆలీ=పాపాల 
కా రూట=అడవిచేత; తుచ్చే=శూన్యమైన; పుల్ల=వికసించిన; ఖే=మనోరూపమైన ఇంద్రియం గల; 
సమాధౌ=మానససాక్షాత్కారమనే యోగ నిష్టయందు; గాధా+ఆభానాయ=దివ్యప్రబంధంలోని పద్యాల (పాశురాల)ను 
ప్రకాశింపజేయడానికి; శఠజిత్‌+చూడాం=న మ్మాళ్వారు యొక్క తలను; వృణోషి=ఎన్నుకొంటున్నావు. 


తౌ॥ ఓ భగవత్సాదుకా। దృఢమయిన పాపసముదాయమనే అడవిలేనట్టి, వికసించిన మనస్సుగల సమాధి 
యోగమందు దివ్యప్రబంధాన్ని ప్రకాశింప జేయడానికి నీవు శఠకోపసూరి శిరస్సును వరిస్తున్నావు. 
వ్యాఖ్య :- యోగనిష్ణుడైన శఠకోపసూరి, తన శిరస్సున పాదుక(ల)ను ధరించాడు. 


శఠకోపసూరి అవతరించినప్పటి నుంచి యోగనిష్టలోనే కాలం గడిపారు. వారికి పూర్వాఘాల, ఉత్తరాఘాల 
సంనర్గమే లేదు.. అంటే వారూ పాపకర్మలనే అడవిలో సంచరించలేదు. యోగాభ్యాసంలో (అష్టమ) చివరి 
అంగం “సమాధి. 'మా' అంటే లక్ష్మి మాతోకూడి యుండేవాడు “సమః”. సముడంటే శ్రియఃపతి.. “సమః 
ఆధీయతే అత్ర”= సమాధిః. యోగనిష్టయందు పుష్పించిన మనస్సు భగవంతుని సాక్షాత్కారాన్ని పొందుతుంది. 


పాదుకాదేవి శఠకోపసూరి యొక్క ఉత్తమాంగమందు (తలమీద) చేరి ద్రమిడవేదాంతమనే దివ్యప్రబంధాన్ని 
ప్రకాశింప జేసింది. 


“శెళుమృటజవై తానేజి త్తిరివాన తాళిబైయెన్‌ తలైమేలే” (తిరువాయ్‌ మొళి. 10.6.5) “నుందరుడైన 
గరుత్మంతుని మీద తానెక్కి సంచరించే శ్రియఃపతి యొక్క పాదయుగళి నా తల మీద ఉన్నది”. 


“తలైమేల తాళిటైగళ్‌ తామరైక్కణె న్నమ్మాన్‌ 
నిలైపేరా నెన్నెంజత్తు ఎప్పాళుదు మెమెరుమాన్‌” (10-6.6.) 


“భగవంతుని రెండు పాదాలు నా శిరస్సు నందున్నాయి. పుండరీకాక్షుడు, నా స్వామి నా మనస్సులో 
తొలగక సర్వదా నివసించాడు. ఆయన తన మహిమనూ కనబరచాడు” అన్నారు నమ్మాల్వార్లు. 


ఒకే సమయాన తలమీద, మనస్సులోనూ భగవంతుడు ఎలా ఉంటాడు? అంటే; “సౌభరి” అనే బుషి 


11 


యాభైరూపాలను దాల్చినాడు. శ్రీకృష్ణుడు (16) పదారువేల గోపికలకు పదారువేల రూపాలతో వెలసినట్లు, 
భగవంతుడు ఆల్వార్లను అనుభవించడానికి అనేక రూపాలను దాల్చాడు, అని శ్రీనంబిళ్లగారి వ్యాఖ్య. 

ఈ శ్లోకమందున్న 'అఘ' శబ్దానికి “దుఃఖం, పాపం, వ్యసనం, అని అనేకార్థాలున్నాయి. “దుఃఖైనో 
వ్యసనేష్వఘం” (అమరకోశం). 'రూట' పదానికి “పొదరిల్లు, అడవి, వ్రణ సంమార్జనం' అని అర్థాలు. “రూటోనికుంజే 
కాంతారే ప్రణసంమార్గానే ౭_పిచి (విశ్వనిఘంటువు). 'ఖం' అంటే “ఇంద్రియం”. “ఇంద్రియే 2. పిఖం” (అమరం) 

భగవత్సాదాలను ధరించే పాదుకయే శఠకోపసూరి యొక్క దివ్యస్వరూపమనీ, పాదాలున్న చోటు శిరస్సు 
అనడం వల్ల “శరారి” స్మారితం, అని శ్రీ భారద్వాజ శ్రీనివాసాచార్య వ్యాఖ్య. 

పాదుకా మూర్త్యంతరమే శఠకోపసూరి. (నమ్మాళ్వార్లు) దివ్యప్రబంధంలో, నమ్మాళ్వార్గు పాదుక(ల)ను 
ధరించినట్లు లేదు. పైగా, 'వృణోషి అని (లట్‌) వర్తమానకాలక్రియా వదం యొక్క మధ్యను పురుషైక 
వచనాంతంకదా! 


శ్రీమన్నాథమునులు యోగనిష్ణులైప్పుడు, పాదుకాదేవి దివ్యప్రబంధాన్ని ప్రకాశింపజేయడం కోసం, శ్రీ 
శఠకోపసూరి యొక్క రూపాన్ని దాల్చి నాధమునులకు సాక్షాత్కరించింది. శ్రీమన్నాథమునులు ఆ శరారిని 
హరాతిరేకంతో శిరస్సున ధరించాడు. తత్ఫలితంగా, ఈనాడు కూడా ప్రతిభక్తుని తలమీద పాదుక (శరారి) చేరే 
వేడుక కలిగి ఉంటున్నది. ఈ సంప్రదాయార్థం న్వరసంగా ఉంటుందని శ్రీ ఉత్తమూర్‌ వీరరాఘవాచార్యుల 


వారి సంస్కృతటిప్పణి. 

ఈ శ్లోకంలో “అపునరుక్త వ్యంజనమ్‌” అనే శబ్దచిత్రం ఉంది. చెప్పిన అక్షరాన్ని తిరిగి-మళ్ళీ-చెప్పక 
శ్లోకాన్ని రచిస్తే అది 'అపునరుక్తవ్యంజనం' అనే శబ్దచిత్ర లక్షణం. 

“స్వరాణాం వ్యంజనానాం వాయత్రావృత్తిర్నలక్ష్యతే। 

అనావృత్తార్ణకం తజ్ఞాః శబ్ద చిత్రం ప్రచక్షతే॥” 

921. నాభూవా రామవారన్దా, విభూవాన్తీ నవారతా! 
తారవా నక్ళపా దుర్గి వూరపారామపాదుకొ॥-11 

అర్థం :- భూపా=భూమిని పాలించేది; రామపారస్థా=రామరూపమైన మర్యాద యందు ఉండేది; విభు+ఉపాస్తి, 
సపారతా=భగవదుపాసనకు ఎల్ల అయినట్టిది; తారపా=ప్రణవార్థమైన పరబ్రహ్మను కాపాడేది; సకృపా=దయతో 
కూడిన; సా=ఆ (ప్రసిద్ధమైన); రామపాదుకా=శ్రీరాముని పాదుక; దుష్టి పూరపా=దోషప్రవాహాన్ని త్రాగుతుంది; 
దోషాలను నశింపజేసేదని భావం. 


తా॥ పాదుకాదేవి భువనాన్ని పాలిస్తుంది. రాముడు అనే మర్యాదా స్థాపకుని యందు ఉంటుంది. భగవదుపాసన 


యొక్క ఫలరూప (0) పాదుక. పరమాత్ముణ్ని సంచరించేవేళల్లో కంటకాదుల నుంచి కాపాడుతుంది. దయావతి 
కాబట్టీ ఆశ్రితుల దోషాలను సహిస్తుంది శ్రీరామపాదుక. 
వాఖ్య :- పాదుక ఆశ్రితాపరాధసహిష్టువు. 


అర్బావతారాల్లో మధ్యమలోకాన్ని రక్షిస్తుండేది పాదుక. శ్రీరాముడు భూపాలుడు. మర్యాదాపురుషోత్తముడైన 
శ్రీరాముని ఆనతిచేత పాదుక ఆయన కంటె ముందే భూమిని (కోసలదేశాన్ని) పాలించింది. కష్టాల కడలికి గట్టు 
అవడంచే శ్రీరాముడే పారం. “పారం పరం విష్ణురపారపారే” అని బ్రహ్మపారస్తవం. 


“పరిగత వృషశైలం పాఠరమ్‌” అనే ప్రకారంగా శ్రీరామరూపపార మందు ఉండేది పాదుక. పరబ్రహ్మోపాసనకు 
ఫలరూపయైనది కూడా పాదుకయే. ప్రణవప్రతిపాద్యుడైన పరమాత్ముడు పయనించే సమయంలో ఆయన 
పాదాలకు రాయి-రప్పతగులకుండా వాటిని రక్షిస్తుంది. తనను ఆశ్రయించిన వారి దోషాలు కననేబడవు, ఒక 
వేళ కనబడినా, వాటిని దిగమింగుతుంది అంటే క్షమిస్తుంది. కాబట్టి శ్రీరామపాదుక ప్రసిద్ధమయినది కదా! 


ఈ శ్లోకంలో “రామపారస్టా, రామపాదుకా” అని రామళబ్దం రెండుసార్లు ఉంది. కాబట్టి, “ఆరామపారస్థా' 
'అని పదవిభజన జేస్తే “పునరుక్తి” లేకుండా సరిపోతుంది కదాః అన్నారు శ్రీ ఉత్తమూర్‌ వి. రాఘవాచార్యస్వామి 
వారు. (ద్రమిడవ్యాఖ్య) దీని రీతిగా, “ఆరామం” అంటే జీవునికి భోగ్యమైన వస్తువు. “ఆరామమస్య పశ్యంతి 
నతం పశ్యంతి కశ్చన” అని ఉపనిషద్వాణి. ఆరామమనే పారమందు ఉండేది పాదుక. భగవంతుని చరణయుగళిని 
ఆశ్రయించి పాదుక ఉంటుందని అర్థం. పాదుకాసంబంధం లేకుంటే భగవదుపాసన పూర్ణం కాదనడం వాస్తవం. 


“మురజ బంధ” మనే శబ్దచిత్రం ఉన్న శ్లోకం ఇది. అనుష్టుప్‌ ఛందం. 
“'మురజం' అంటె మద్దెల. మురజ చిత్ర లక్షణం ఇలా ఉంది 
“తిర్యగ్రీఖా లిఖేత్‌ పంచ నవవా తత్ర పంక్తయః। 

అష్టకోష్టాళ్చతస్రఃస్యు స్తాసుళ్లోకం లిఖేత్‌ క్రమాత్‌॥” 


13 


TON, 


pl 
TAD 


గ 
లా జ్‌! 


42 
భౌ 


క వంక 22 
PIN FT 


LLM 


Ese 7 a 


స 3 mi als SE DEE 
TFPI TDI NTS రత ADH FE 


యథారీతిగా చదువ తగిన ఈ శ్లోకాన్ని కోష్టాల్లో కూర్చిన అక్షరాల ప్రకారం చదివితే, అదేశ్లోకం రెండుసార్లు 
ఆవృత్తమవుతుంది. 

“మురజ బంధ” శబ్దచిత్రోద్ధారం :- 

“ఆద్యాంఘ్రి రాద్యయోః పంక్ష్యోర్వాచ్యో గోమూత్రికాక్రమాత్‌। 

కించైకం ద్వితయం ద్వెతం ద్వయమేకద్వయోరపి। 

స్వపంక్తి ప్రక్రమాదేవం విన్యాస ద్వితయంభవేత్‌। 

ఎవం తృతీయతుర్యాంఘీ స్వపంక్ష్యోస్తదనుక్రమాత్‌॥” 


ఈ శ్లోకం యొక్క పూర్వార్థంలోని అక్షరాలను గోమూశ్రికాబంధంవలె, కొంచెం భేదంగా, కూర్చినట్లెతే 
రెండుపాదాలు పూర్తియవుతాయి. అలాగే ఉత్తరార్థంలోని అక్షరాలను కూర్చగా రెండు విన్యాసాలవుతాయి. 
అంటే, మొదటి పాదంలోని మొదటి అక్షరాన్ని మొదటి వరుసలో, రెండవ, మూడవ అక్షరాన్ని రెండవ వరుసలోనూ; 
నాల్గవ, ఐదప అక్షరాన్ని మళ్ళీమొదటి వరుసలోనూ, ఆరవ, ఏడవ అక్షరాన్ని మళ్ళీ రెండవ వరుసలోనూ; 
ఎనమిదవ అక్షరాన్ని మళ్లీ మొదటి వరుసలోనూ కూర్చి ప్రథమ పాదాన్ని చదువవలెను. అలాగే రెండవ 
పాదంలోని మొదటి అక్షరాన్ని రెండవ వరుసలోనూ, రెండవ, మూడవ అక్షరాన్ని మొదటి వరుసలోనూ; నాల్గవ, 
ఐదవ అక్షరాన్ని మళ్ళీ రెండవ వరుసలోనూ, ఆరవ, ఎడవ అక్షరాన్ని మళ్లీ మొదటి వరుసలోనూ; ఎనమిదవ 
అక్షరాన్ని మళ్లీ రెండవ వరుసలోనూ కూర్చి ద్వితీయ పాదాన్ని పఠించవలెను. 


14 


ఇలాగే మూడవ వరుసలోని మొదటి అక్షరం మొదలుకొని నాల్గవ పంక్తిని కూడా, ప్రథమ పాదం వలె 
పూరిస్తే, తృతీయ పాదం చదువవచ్చును. నాల్గవ వరుసలోని ప్రథమాక్షరం మొదలు మూడవ వరుసలోనూ 
ద్వితీయ పాదం వలె అక్షరాలను సంకీర్ణం చేస్తే, చతుర్ధపాదం చదువనగును. 
మరొక విధంగా పఠించే నియమం :- 
1 “ఆద్వాం(మీః వథమాదౌన్వాత్‌ ద్విద్విన్తీ స్రీన్తురీయకే। 
బతుర్గ్ణం వంచమంబ (త్రివన్షం బాథద్వినవ్త మమ్‌ః 
దప్రథమాయాం తతః వంక్తౌ దష్టవ్య్వంచరమాక్షరమ్‌/” 
అర్థం :- మొదటి వరుసలోని మొదటి అక్షరాన్ని, రెండవ వరుసలోని రెండవ అక్షరాన్ని, మూడవవరునలోని 
మూడవదాన్ని, నాల్గవ వరుసలోని నాల్గవ, అయిదవ అక్షరాన్ని, మళ్ళీ మూడవ వరుసలోని ఆరవ అక్షరాన్ని, 
రెండవ వరుసలోని ఏడవ అక్షరాన్ని, మొదటి వరుసలోని ఎనిమిదవ అక్షరాన్ని గ్రహించి ప్రథమపాదం చదువదగినది. 


ద్వితీయ పాదం :- 
2. “ద్వతీయాంమ్రర్హ్రితీయాదావాద్యో ద్విత్రీ ద్వితీయ కే। 

తృలీయే తుర్వకే ద్విత్రీ తృతీయాద్యంచ వాభయేత్‌॥” 
అర్థం ;= రెండవ పంక్తిలోని మొదటి అక్షరాన్ని, మొదటి పంక్తిలోని రెండవ, మూడవ అక్షరాన్నీ, రెండవ 
పంక్తిలోని నాల్గవ మరియు మూడవ పంక్తిలోని నాల్గవ అక్షరాన్ని, నాల్గవ పంక్తిలోని మూడవ, రెండవ అక్షరాన్నీ, 
మూడవ పంక్తిలోని మొదటి అక్షరాన్ని గ్రహించి, ద్వితీయపాదం చదువదగినదని నియమం. 
తృతీయ పాదం:- 
3. “తృతీయోఒం౦(మ్రర్హితీయాంతే ఆద్యనప్రమషన్షయోః। 

ద్వితి వంచమయోన్తుర్వ షష్ట నన్తమయోః క్రమాల్‌ 

తృతీయాంత్యేోచ లక్రాయాం బంధో మురజనంజ్ఞికః॥ 
అర్థం :- రెండవ పంక్తిలోని ఎనిమిదవ అక్షరాన్ని, మొదటి పంక్తిలోని ఏడవ, ఆరవ అక్షారాన్నీ, రెండవ 
పంక్తిలోని ఐదవ అక్షరాన్ని మూడవ వంక్తిలోని అయిదవ అక్షరాన్నీ, నాల్గవ పంక్తిలోని ఆరవ, ఏడవ అక్షరాన్ని, 
మూడవ పంక్తిలోని ఎనమిదవ అక్షరాన్నీ గ్రహించి, తృతీయ పాదంచదువదగినది. .ఈ విధంగా ద్వితీయ, 
తృతీయ చరణాలు వృత్తాకారంగ౧*నూ చదువ శక్యమైనవి. 
చతుర్ధపాదం ఫం 
4. “తుర్వాం(న్తు తదాదౌన్వాత్‌ (తిద్విద్వత్రాద్య తుర్వ్యకే॥ 

తత్పంచమే ద్విషష్టే త్రినవ్రమే తుర్భకొంతిమే॥” 


15 


అర్థం = నాల్గవ వరుసలోని ప్రథమాక్షరాన్ని, మూడవ వరుసలోని ద్వితీయాక్షరాన్ని రెండవవరుసలోని తృతీయాక్షరాన్ని, 
మొదటి వరుసలోని చతుర్ధ, పంచమాక్షరాలనూ, రెండవ వరుసలోని షష్టాక్షరాన్ని, మూడవ వరుసలోని సప్తమాక్షరాన్ని, 
నాల్గవ వరుసలోని అష్టమాక్షరాన్నీ గ్రహించి, చతుర్ధపాదం పఠించదగినది. 

ఈ 921 శ్లోకం, మురజ బంధవిన్యాస ప్రకారంగా రచింపబడినది. 


922. కొరికొనన యాత్రాయా యాగేయా న్యన్యభానుభా 

పాధపా వావా నిద్దానీయజ్ఞాయ మమనాంజనా/-72 
అర్థం ;= యాత్రాయాః=సంచారానికి; న, కారికా,న=కారణమైన దానవుకాదనేది కాదు. భానుభా=సూర్యుని 
ప్రకాశంలాంటి ప్రకాశం గల; యా=ఏ నీవు; గేయా=గానయోగ్యురాలవై; అసి= ఉన్నావో; అస్య=ఈ భగవంతునియొక్క; 
పాదపా=పాద రక్షిణివైన; సా=ఆ, నీవు; అంజసా=శీఘ్రంగా; మమ=నా యొక్క; (నేను చేసే); యజ్ఞాయ=పూజకోసం; 
సిద్ధా+అసి=అనుకూలవై ఉన్నావు. హ, హ,=ఆహా! నా భాగ్యం. 
తౌ॥ భగవంతుని లీలా విహారానికి కారకురాలవుకాదనేది లేదు. భగవత్పాద సంబంధం వల్ల సర్వదా కీర్తింప 
దగినదానవు. సూర్యుని తేజస్సులాంటి తేజస్సు గల నీవెక్కడ? నేనెక్కడ? నేనాచరించే భగవదారాధన కోసం 
నీవు భగవత్సన్నిధిలో సిద్ధంగా ఉన్నావు. అహో! నా భాగ్యం. చాలా ఆశ్చర్యం. 

వ్యాఖ్య :- భగవంతుని సంచారానికి కారకురాలైన పాదుకొదేవి, 

కవి చేసే భగవదారాధనకు కూడా సిద్ధంగా ఉంటుంది. 

ఎక్కడెక్కడ భగవదారాధన జరిగితే అక్కడక్కడ భగవత్సంచారానికి కారణభూతయైన పాదుక, కవి కర్తృక 
పూజయందు అమిత తేజస్సుతో కూడా సిద్ధంగా ఉంటుంది. “ద్రాక్‌ రుటిత్యం జసా౭_హ్నాయ”. (అమరం). 
ఇది “ అనతిరిక్త పద పదర్గానులోమ ప్రతిలోమం” అనే శబ్దచిత్రం. అనులోమ పాఠంలాగా ప్రతిలోమ 


పాఠంలో కూడా అవేపదాలు, అవే అర్థాలు ఉంటాయి. 
“సాజ్ఞసా మమ యజ్ఞాయ సిద్ధాసి హహపాదపా। 
భానుభాస్యస్య యాగేయా యాత్రాయానన కారికా॥” అని, ఈ శబ్దచిత్ర లక్షణం. 
923. సరాభువా శ్రుతొదృషాపాదుకా నన్ఫపాననా। 
సరాభువాగతౌ శ్లిష్ఞా స్వాదుర్మే నదుపానగా॥-13 
అర్థం :- ప్రతౌ=వేదమందు; దృష్టా=కనబడేది; సరాఘవా=శ్రీరామునితో కూడి యుండేది; స నృపాసనా=రాజాసనం 


కలది; గతౌ=నంచారమందు; నరావువా=లావువం-వేగం-కలది; శ్లిష్టా=వరన్పరం కలిని ఉండేది; 
సత్‌+ఉపాసనా=నత్పురుషులచే ఉపాసింపబడే; పాదుకా=పాదరక్షిణి; మే=నాకు; స్వాదుః=భోగ్యమైనది. 


16 


తౌ॥ శ్రుతిగోచరయైై, శ్రీరామసహితయై రాజసింహాసనమందు అధిష్టించేది. భగవంతుని చరణ సంగతయై 
గమనమందు వేగం కలది. సత్పురుషులకు ధ్యానరూపయైన పాదుకాదేవి నాకు ఇష్టమైనది, 


వ్యాఖ్య :- పాదుకా మహిమ ప్రశంసితం. 


భగవత్పాద సంబంధాన్ని బట్టి, పాదాలలాగా పాదుకలుకూడా వేద ప్రతిపాదితాలు. పాదుకాదేవి శ్రీరామునితో 
కూడి యుంటుంది, ఆయన రీతిగా, లోకహితాన్ని కాంక్షిస్తుంది. భగవంతుని పాదాలతో అన్యోన్యంగా ఉండి 
శీఘ్రగమనం కలది. సజ్జనులకు ధ్యాన రూపయైన పాదుకాదేవి యందు దేశికులకు చాలా ఆదరాభిమానాలున్నాయి. 
ఈ శ్లోకంలోని ఉత్తరార్థమందలి మొదటి పదంలో నాల్గక్షరాలున్నాయి. అందులోని రెండవ అక్షరం రను “ల” 
గా ఉచ్చరించ వచ్చును. “రలయో రభేదః” అనే శబ్దశాస్త్రవాక్యప్రకారం, అది 'సలాఘవా' అవుతుంది. అనుష్టుప్‌ 
ఛందస్సు ఇది “శరబంధం౦”. 


ఉద్దారం :- బాణంలాగా చిత్రం గీయాలి. పూర్వోత్తరార్థాల్లోని మొదటి నాల్గు అక్షరాలు ఒక్కరీతిగా ఉన్నందు 
వల్ల, బాణంలో మొదట కూర్చాలి. తర్వాత పూర్వార్థంలోని బేసిఅక్రరాలను క్రింది రేఖ వెంట వ్రాయాలి. 
మధ్యనున్న గళ్ళల్లో (సరి) శ్లిష్టాక్షరాలను పూరించాలి. చివరి మూడక్షరాలను, రెండు పంక్తుల్లోనూ ఒకే విధంగా 
ఉన్నాయి కాబట్టి, బాణపు మొనలో కూర్చాలి. 

“యత్రార్థయోశ్చతుర్వర్థా ఆదా వన్తే పునస్త్రయః। 

మధ్యేశ్లిష్టాళ్చతుర్యుగ్మా శరబంధో ౭_యముచ్యతే॥' అని లక్షణం. 


924. కొవన్యాయా న్థీత మావర్గ వ్యాజయాతగమార్గకా, 
కొముదాజగతఃన్థితై రంగవుంగవ పాదుకా॥-14 
అర్థం :- మా వర్గవ్యాజ యాతగ మార్గకా। మా=శోభను; ఆవర్గ=కలిగించడానికి; వ్యాజ=నిమిత్తమైన; యాత=సంచారాన్ని; 
గ=పాందే; మార్గకా=అల్పమార్గం కలిగినట్టిది. మా=ధనధాన్యజ్ఞానాది వివిధ సంపదలను; ఆవర్గ=ఆర్థించే; వ్యాజ=నిమిత్తమై; 
యాత=సంచరిచే జనులను; గ=పొందిన; మార్గకా=దారులు కలది. మా=రాజ్యలక్ష్మిని; వర్గ=వర్ణించిన; వ్యాజ=కారణంచేత; 
యాత=వెళ్ళిన భరతుణ్ని; గ=పొందిన; మార్గకా=మార్గం కలది. కామదా=కోరిక దీర్చునట్టిది; రంగపుంగవ 


17 


పాదుకా=శ్రీరంగనాథుని/శ్రీరాముని పాదుక; జగతః=ప్రపంచం యొక్క; స్థిత్యై=రక్షణ కోసం; కావ్యాయ=కవులచే 
రచింపబడిన గ్రంథవిషయంగా; అస్థిత= ఉండింది. (ఆత్మనేపది) 


తౌ॥ పాదుక సంచరించే మార్గం స్వల్పమార్గమే అయినా, దాన్ని ఘంటాపథం-రాజమార్గంలాగా శోభింపజేసేది. 
ధనధాన్యజ్ఞానాది నానాసంపదలను ఆపాదించే జనులు ప్రవర్తించే అనేక మార్గాలు కలది. రాజ్యలక్ష్మిని వదలి 
వెళ్ళిన భరతుని మార్గాన్ని స్వయంగా పాొందినట్టిది. సర్వాభీష్టాలను నెరవేర్చే భగవత్పాదుక, జగద్రక్షణార్థం 
“రామాయణ, పాదుకాసహస్ర' గ్రంథ విషయంగా, ఆత్మప్రకాశనం కోసం ఉండింది. 


వాఖ్య :- లోకాల యోగక్షేమం కోసం భగవత్సాదుక రామాయణాది కావ్య విషయంగా ప్రకొశిస్తున్నది. 


పాదుక (సంచరించే)ది సకల సంపదలను సమకూర్చుతూ, తన నాశ్రయించిన వారి కోరికలనీడేర్చుతూ, 
సర్వలోక రక్షణ కోసం మహాకవులు నిర్మించిన గ్రంథ విషయంగా ప్రవర్తించే మార్గమే కదా! ఇది “గరుడ గతి 


చక్రబంధం” అనే శబ్దచిత్రమున్న శ్లోకం. 


లక్షణం :- 


“మధ్యస్థ ప్రధమాదిశ్చాంతర పంక్ష్యం తరస్పృగేకార్డమ్‌। గరుడ గతిచక్రమేతత్‌ ద్వ్యర్థాద్యం తైకగం త్రిమండలగమ్‌॥” 


అర్థం :- మూడు పంక్తులు ఉండేరీతిగా నాలుగు వృత్తరేఖలను గీయాలి. మొదటి పంక్తిలో పది గదులను; 
రెండవ మూడవ పంక్తులలో ఐదేసి గదులనేర్పరచాలి. మధ్యమ పంక్తిలో ఒక గది యందు ప్రథమ పాదప్రథమాక్షరాన్ని 


18 


దాని క్రింద మూడవ పంక్తిలో ప్రదక్షిణంగా రెండు గదులలో వరుసగా రెండక్షరాలను, మళ్ళీ మధ్యమ పంక్తిలో 
ప్రథమాక్షరమున్న ప్రక్కగదిని వదలి, తర్వాతి గదిలో ఒక అక్షరాన్ని, మూడవ పంక్తిలో రెండక్షరాల చొప్పున 
వ్రాస్తే రెండువృత్తాలలో పూర్వార్థం ఆరంభించిన అక్షరమందే సమాప్తం. ఇక ఉత్తరార్థం, అక్కడనే మొదలై 
మొదటి పంక్తిలో వరుసగా రెండు గదులలోనూ రెండక్షరాలను, మధ్యమ పంక్తిలో వరుసగా రెండు గదులలోనూ 
రెండక్షరాలను, మధ్యమ పంక్తిలోని అక్షరం శ్లిష్టిమై, మళ్లీ మొదటి పంక్తిలో రెండేసి అక్షరాల చొప్పున వ్రాస్తే 
మీది రెండు వృత్తాలలోనే ఆరబ్బాక్షర మందే పూర్తి అవుతుంది. 
925. _నురకార్వళరీ దేవీ రంగనాథను (న్య) పాదుకా! 
కొమదా కలితాదోశా బరంతీసాధువర్త్మను॥ 15 
అర్థం :- సురకార్యకరీ=దేవతల కార్యాలను నెరవేర్చేది; దేవీ=కాంతికలది, కలిత+ఆదేశా=చేయబడిన ఆజ్ఞకలది; 
సాధు వర్మ్మసు=సన్మార్గాల యందు; చరంతీ=సంచరించేది; రంగనాథ సుపాదుకా=శ్రీరంగపతి యొక్క, శోభనమైన 
పాదుక; కామదా=కోరికలను ఒసగునట్టిది. 
తౌ॥ దేవతలకు ఇష్టమైన, అనిష్ట నిరసన రూపమైన ఆజ్ఞను వ్యాపింపజేస్తుంది. సన్మార్గాలలో సంచరిస్తూ 
శ్రీరంగనాథుని పాదుక, ఆశ్రితుల కోరికలను నెరవేరుస్తుంది. 
వ్యాఖ్య :- శ్రుతిస్పృతిరూపమైన ఆజ్ఞను ప్రసరింప జేసే భగవత్సాదుక లోకహితకారిణి. 
దేవతలకు ఇష్టప్రాప్తిని కలిగిస్తుంది, అనిష్టాలను తొలగిస్తుంది. స్వయంగా దీప్తిమతి. తన ఆజ్ఞారూపాలైన 
వేదశాస్తాలను వ్యాపింపజేస్తుంది. లోకాలను హితకరమైన మార్గాల్లో సంచరిస్తూ, ఉపాసకుల సకలాభీష్టాలను 
సిద్ధింపజేస్తుంది భగవత్సాదుక. కాబట్టి సుపాదుక. విశేషణ పదాలన్నీ పాదుకకు అన్వయించేవే కాబట్టి, సుపాదుక 
“'సమాసోక్తి' అనే అలంకారంగా వర్ణింపబడింది. 


“ద్విశ్చంగాటక చక్రబంధం” గా ఈ శ్లోక రచన సాగింది. 

లక్షణం :- 
“ప్రక్రాంతాంతం లిఖేద్వర్థాన్‌ క్రమాదేకత్రమండలే। 
అన్యతైకాంతరం ద్వౌచేత్‌ ద్విశ్ళంగాటక ఉచ్యతే॥ 


అర్థం :- రెండు పంక్తులుండే రీతిగా మూడు మండలరేఖలను 
గీసి, రెండు పంక్తులందు పండ్రెండు గదులను ఏర్పరచాలి. మీది 
పంక్తిలోని గదులలో పూర్వార్థంలోని పండ్రెండు అక్షరాలను క్రమంగా 
వ్రాయగా, ప్రథమాక్షరం శ్లిష్టమవుతుంది. ఆరంభించిన అక్షరం 
క్రింద ఉన్న రెండవ పంక్తిలోని రెండు గదులలో క్రమంగా రెండు 


19 


అక్షారలను వ్రాయగా, మీది పంక్తిలో ఆరబ్బాక్షరం తర్వాతి గదిని విడిచి మరొక గదిలో ఉన్న అక్షరం శ్లిష్టమై 
పూర్వార్థం సమాప్తం. ఉత్తరార్థం అక్కడనే మొదలై, దాని క్రింద ఉన్న రెండవ పంక్తిలోని రెండు గదులలో 
క్రమంగా రెండక్షరాలనూ వ్రాసి, మీది పంక్తిలోని అక్షరాన్ని శ్లిష్టంగా ఉపయోగించి, మళ్ళీ క్రింది పంక్తిలోని 
రెండు గదులలో రెండేసి అక్షరాల చొప్పున వ్రాస్తే, ఈ విధంగా మీది పంక్తిలోని ఆరబ్బాక్షరం శ్లిష్టమై, ఉత్తరార్థమూ 
పూర్తి అవుతుంది. మీది పంక్తిలోని ప్రథమాక్షరమూ, తృతీయాక్షరమూ రెండుసార్లు శ్లిష్టంగా ఉంటుంది. అక్కడి 
నుంచి ఏకాంతరితకోష్టాలలోని అక్షరాలు శ్లిష్టమవడం గమనీయం. 


926. భరతారాధితాంతారాం వందే రాఘవపాదుకొమ్‌॥ 
భవతాపాధితాంతానాం వంద్యోం రాజీవమేదురామ్‌॥-16 
అర్థం వా భరత+ఆరాధితాం=భర్తతుని చేత పూజింపబడిన; తారాం= ఉత్కృష్టమైన; భవ తాప+ఆధి తాంతానాం=సంసార 
తాపమనే మనోవ్యాధిచేత ఆయాసపడేవారికి; వంద్యాం=స్తుతింపదగిన ; రాజీవమేదురాం=తామరపూలచే నిండియున్న; 
రాఫువపాదుకాం=శ్రీరాముని పాదుకకు; వందే=నమస్కరిన్తున్నాను. 


తౌ॥ భరతుడు పూజించిన ఉత్కృష్టమైన పాదుకను సంసార తాపత్రయమనే మనోవ్యాధితో బాధపడే జనులు 
తమతాపాన్ని పోగొట్టడానికి స్తుతిస్తారు. పూజయందు సమర్పిత కమలాలచే సాంద్రమైన శ్రీ రాఘవపాదుకకు 
వందనమాచరిస్తున్నాను. 
వ్యాఖ్య :- ఆర్తులచే పుష్పార్చితయైన పాదుకాదేవికి వందనం 
భగవత్సంబంధం చేత పాదుక ఉత్కృష్టమైనది. భరతుని ఆరాధ్య దేవత శ్రీరాఘవపాదుక. సాంసారిక 


తాపమనే ఆధిచే పీడితజనులు ఆర్తితో స్తుతింపగా వారి బాధలను అపనయిస్తుంది పాదుక. ఆశ్రితులు అర్చించిన 
తామరపూలతో పూర్ణంగా ప్రకాశించే పాదుక అభిలలోకాలకూ వందనీయ. అనుష్టుబ్బందం. 


ఇది “ద్విచతుష్కచక్రబంధం౦”. 
లక్షణం :- 
బవారంతర్మండలన్ధ మవ్టకోన్ట విహోరియత్‌। 
కోణాష్టక యుతంతల్‌ ద్విభతువ్బం బక్రముచ్యతే॥ 
తత్రాయుగ్మాక్షరాళిష్ణా యదిగోమూతత్రికొభవేత్‌ । 
ఆనులోమ్యేనరచితా దువ రేష్వాయముబ్యతే॥ 
అర్థం :- దిబ్ముఖకోణమూ, విదిబ్ముఖకోణమూ గల రెండు 
చతురస్ర చక్రాలను వ్యత్యయంగా గీసి, రెండుబహిరంతర్మండల 
రేఖలను గీయగా ఎనిమిది గదులేర్పడును. బేసి అక్షరాలను 


20 


అంతర్మండలంలోని ఎనిమిది గదులలోనూ, సరి అక్షరాలను 
బహిర్మండలంలోనూ వ్రాస్తే, పూర్వార్థం పూర్తి అవుతుంది. 
గదులలోని ఎనిమిదక్షరాలు శ్లిష్టమై, ఉత్తరార్థంలోని 
సరిఅక్షరాలను గదుల క్రింది వృత్తరేఖలో వ్రాస్తే, ఉత్తరార్థమూ 
పూర్తి అవుతుంది. ఇది 'ఆయుగ్మాక్షర శ్లిష్టానులోము 
గోమూత్రికాబంధం'. సురాసురా (913) శ్లోకం యుగ్మాక్షర 
శ్లిష్టమైనందు వల్ల దాన్నీ ఈ చక్రమందు వ్రాయవచ్చును. 
మండల స్పర్శతోపాటు కోణస్పర్శ మాత్రమే భేదం కదా! 
927. కొదుపాన్యనదాలోకొ కొలోదాహృతదామకా?। 
కొముదాధ్యరిరంసాకొ కొసా రం గేళపాదుకా॥-17 
అర్థం :- క+అత్‌+ఉపాస్య, సత్‌+ఆలోకా=జలపానంచేసే బుషులచేత ఉపాసింపదగిన మంచి ప్రకాశం 
కలిగిన; కాల+ఉత్‌+ఆహృత, దామకా=(పూజా) సమయమందు ఎత్తి సమర్పింపబడిన పూలమాలికలు కలిగిన; 
కామదా=కోరికలను తీర్చునట్టి; అధ్వరిరంసాకా=దారిలో క్రీడించే కోరికగల; రంగేశపాదుకా= శ్రీరంగనాథుని పాదుక; 
అ,కాసా=విష్ణుభగవానుని గమనంలాంటి గమనం కలది. 


తా॥ నీటిని మాత్రం త్రాగుతూ తపమాచరించే బుషులు ధ్యానించదగిన సత్రకాశం కలిగి, పూజా సమయాల్లో 
అర్చకులు ఎత్తి సమర్పించిన పూలమాలికలూ కలిగి, సేవించేవారి కోరికలను దీర్చేదీ, సంచారమార్గంలో ఒయ్యారంగా 
నడిచే శ్రీరంగనాథుని పాదుక విష్ణుమూర్తి నడక లాంటి నడక కలది. 
వ్యాఖ్య:- పాదుక గొప్ప మహిమ కలది. 

నీటినీ, గాలినీ ఆహారంగా తీసుకొంటూ తపస్సుచేసే బుషులుంటారని “అబ్బక్షా వాయుభక్షాశ్ళ” అని 
స్మృతి చెబుతుంది. “కంశిరో ౬ం౦బునోః” అని నిఘంటు ప్రకారం 'క' అంటే నీరు. “ఆది భక్షణే; అనే ధాతువుకు 
“అదో౭నన్నే అని “విట్‌ ప్రత్యయం వల్ల “అత్‌ అనే రూపమేర్చడుతుంది క+అత్‌=కాత్‌, అంటే 'బుషి' అని 
అర్థం. “అవ-రక్షణే” అనే ధాతువు వల్ల 'అః' అంటే రక్షకుడు; “అకారార్థో విష్ణుః” అనీ, “అక్షరాణాం అకారో౬స్మి' 
అనే “అకారం' విష్ణువాచకంగా శాస్త్రం చెబుతుంది, “కస-గతౌ” అనే ధాతువుకు “భావి మందు “ఘణ” 
ప్రత్యయం చేరడం వల్ల “కాసః” అవుతుంది. అస్య కాస ఇవకాసః యస్యాః సా=అకాసా, అని పాదుకకు 
విధేయ విశేషణ పదం. మూడుపాదాలలోని విశేషణ పదాలు కలది “కా”=ఎవరు? అంటే 'సా'=అది, రంగేశపాదుక, 
అని అన్వయం చేయవచ్చును. (ఇది ఉత్తమూర్‌ వారి టిప్పణి.) అనుష్టుబ్బందం. 


21 


ఇది చతురర చక్రబంధం. లేదా, అష్టదళ పద్మబంధం. 


చతురరచక్ర లక్షణం :- 
“నకలోముభపాదోషు యద్యాద్యంతాక్షరై కతా! 
గతాగతాను కూల్వౌన న్య స్తేయే షన్షనప్తమే॥ 
తే ద్వితీయ తృతీయాభ్యా మభిన్నే చరణాన్త రే। 
తదాచతురరం చక్ర మన్దవర్గాంబుజాదినత్‌॥” 
అర్థం ;- మండలాకారంగా రెండు గీతలు గీయాలి. దాని మధ్యన నిలువుగానూ, అడ్డంగానూ రెండేసి 
గీతలూగీయాలి. మండలంలో నాలుగు విదిగ్రోఖలను గీయాలి. నాభిమధ్యన మొదటి అక్షరాన్ని, దాని మీద 
రెండవ అక్షరాన్ని, దానిపైని మండల నేమివద్ద మూడవ అక్షరాన్ని, వరుసగా విదిశలలో నాల్గవ, ఐదవ అక్షరాలను, 
మండలనేమివద్ద ఆరవ అక్షారాన్ని, దీనికీ మొదటి అక్షరానికీ నడుమ ఏడవ అక్షరాన్ని వ్రాయాలి. ఆరునుంచి 
నాభిలోని అక్షరం వరకున్న మూడూ ప్రవేశ నిగ్గమాక్షరాలుకాగా, మళ్ళీ విదిశలలో వరుసగా రెండేసి, నేమివద్ద 
ఒకటి, దాని కింద మరొక అక్షారాన్నీ వ్రాస్తే, ఆశ్లిష్టాక్షర పూర్వకంగా మొదటి పాదంలోని మొదటి అక్షరమందే 
శ్లోకం పూర్తి అవుతుంది. ఇది నాలుగు అరలతో కూడిన శ్లోకమయినందువల్ల, “చతురచక్రబంధి సంజ్ఞ దీనికేర్చడింది. 
ఈ శ్లోకాన్ని “అష్టదళపద్మం' లోనూ నిబద్ధించవచ్చును. 
అష్టదళపద్మబంధ లక్షణం :- 
“కర్ణికాయాంన్యసేదేకం ద్వేద్వే దిక్షు విదిక్షుచ। 
ప్రవేశనిర్గమౌ దిక్షుకుర్యా దష్టదళాంబుజే॥” 


22 


అర్థం :- కర్ణికతో కూడిన ఎనిమిది రేకుల పద్మాన్ని చిత్రించాలి. కర్ణికలో మొదటి అక్షరాన్నివ్రాసి, దళం 
మొదట రెండవ అక్షరాన్ని, చివరమూడవ అక్షరాన్ని, తర్వాతి దళం చివర నాల్గవ అక్షరాన్ని, మొదట ఐదవ 
అక్షరాన్ని, ఇలా ప్రతిదళంలోనూ రెండేసి అక్షరాల చొప్పున వ్రాస్తే, కర్ణికాక్షరంతో కూడిన ప్రతిమూడవ దళంలోనివి 
అనులోమ ప్రతిలోమాక్షరాలుగా లేదా ప్రవేశనిర్గమాక్షరాలుగా ఉంటాయి. ప్రథమ దిగ్గళమందు కర్ణికాక్షరంతో 
శ్లోకం పూర్తి అవుతుంది. 
928. పాపాళూపారపాలీవా తైపాదీ పాదపాదపా। 
కోపా రూపా జపాలాపా న్వావా మావా న్నృ్రపాధి వా॥- 18. 

అర్థం :- పాప+అకూపార, పాళీ,పా=పాపమనే సముద్ర' పంక్తిని పానం చేయునట్టి; త్రిపాదీ, పాద, పాదపా= 
పరమపదమందు ఉండే విష్ణుపాదాలను కాపాడునట్టి; కృపారూపా=దయామూర్తియైనట్టి; జప+ఆలాపా=మంత్రజపం 
వలె సంకీర్తన కలిగినట్టి; సు+ఆపా=సుఖంగా పొందదగినట్టి; నృప+అధిపా=రాజులను పాలించే మహారాజ్జియైన 
పాదుకాదేవి; మా=నన్ను; అపాత్‌=రక్షించెను. 


తౌ॥ పాపసముద్రమునంతటినీ పానంచేసేది, వైకుంఠుని చరణాలను కాపాడేది, దయాప్రచురయైన, జపంలాగా 
తన కీర్తన కలిగిన,- సుఖలభ్యయైన, రాజులకు రాజ్జ్ఞియైన పాదుకాదేవి నన్ను కాపాడింది. 
వ్యాఖ్య :- పాదుకా ప్రశంస. 


ప్రకృతి మండలంకంటె మూడు రెట్లు ఉండడం వల్ల పరమ పదానికి త్రిపాద్విభూతి అని. సంజ్ఞ. 
పాదత్రయ సమాహార రూపం కాబట్టి త్రిపాదీ అని ద్విగు సమాస పదం. (జ్టీప్‌-స్రీలింగరూపం) “త్రిపాదస్యామృతందివి” 
శ్రుతి. త్రిపాదీం పద్యతే, ఇతి=త్రిపాదపాదః విష్ణువు అని అర్థం. 


అధిపాతి, ఇతి=అధిపా, స్వామిని అని అర్థం. 


'మాపాత్‌' అనే చోట 'మా+అపాత్‌, అనే పదచ్చేదనకంటే, తకారం (ద్విత్వన కారం) లేకున్నా, “మాపా' 
అనే పాఠమూ ఉండవచ్చు. “మాంపాతి 'ఇతి=మాపా; లక్ష్మిని కాపాడే పాదుక, స్వాపా=సుఖలభ్య, అని శ్రీ 
ఉత్తమూర్‌ వారి టిప్పణి. అనుష్టుబ్బందం. 


“సకర్ణిక షోడశ దళ పద్మబంధం"” ఇది. 
లక్షణం :- 
“ఏకం సర్వం యదిభవే దేకాంతరిత మక్షరమ్‌। 
తత్‌ షోడళదళం పద్మం శ్లిష్టార్థాధారకర్ణికమ్‌॥ 


23 


ఈ శ్లోకంలో ప్రతియుగ్మాక్షరం “పా” కాబట్టి 'పొను పద్మకర్ణికలో వ్రాయాలి. “ఎకాంతరితాక్షరం' అంటే, 
ఒక అక్షరాన్ని విడిచి మరొక అక్షరం చొప్పున-(బేసి) అయుగ్మాక్షరాలను పదహారు (రేకుల్లో) దళాల్లో వ్రాయాలి 
కర్ణికాక్షరం శ్లిష్టం కాబట్టి దానితోనే శ్లోకం సమాప్తమవుతుంది. 

929. న్థీరాగసాం నదా రాధ్వా వివాతౌ కతతామతా। 
నత్సాదుకే నరాసామా రంగరాజు వదం నయ॥ 
అర్థం ;- హే సత్సాదుకే=ఓ భగవత్సాదుకా! స్థిర+ఆగసాం=దృఢమైన పాపాలుగల సంసారులకు; సదా+ఆరాధ్యా=ఎల్లప్పుడు 
పూజింపదగినట్టి; విహత+అక, తత+అమతా=పోగొట్టబడిన దుఃఖ విస్తారమైన అనిష్టాలు కలిగినట్టి; సరాసా=నాదంతో 
కూడిన నీవు; మా=నన్ను; రంగరాజ పదం=శ్రీరంగరాజ స్థానానికి (పాదాల వద్దకు) నయ=తీసుకొని పొమ్ము, 


తౌ॥ ఓ భగవత్న్సాదుకా! స్థిరమైన పాపాలుకల జనులకు సర్వదా ఆరాధ్యవై దుఃఖభూయిష్టమైన అనిష్టాలను 
తొలగించే దానవు. నాదసహితవైన నీవు శ్రీరంగపతి పాదసన్నిధికి నన్ను చేర్చుము. 
వ్యాఖ్య :- శ్రీరంగనాథుని స్థానానికి తనను చేర్చుమని పాదుకాదేవిని కవి ప్రార్థించే శ్లోకమిది. 

“ఓం, తత్‌, సత అనే మూడు పదాలు పరబ్రహ్మవాచకాలు. 

“ఓంతత్సదితినిర్దేశో బ్రహ్మణ స్రివిధఃస్పృతః” (భ.గీత) కాబట్టి, 'నత్పాదుకి అంటే భగవత్సాదుక. 'ఆగః” 
అంటే పాపం. “ఆగో౭. పరాధో మంతుశ్చ"(అమరం) 'కం' అంటే సుఖం “సుఖ శీర్షజలేషుకం”(విశ్వని) “కం 
లేనిది “అకం' అంటే దుఃఖం. “రాస-శబ్దే” అనడం వల్ల 'నాదం' అని అర్థం. 

930. స్థితా నమయరాజత్‌పా గతరా మాదకోగవి! 
దురంవానాం నన్నతాదా సాధ్యా తావకరానరా/-20 
అర్థం :- సమయరాజత్‌ పా=శిష్టా చారమందు శోభిస్తున్న జనులను కాపాడు తున్నట్టిది; ఆగత రాః=పాందిన 
సువర్ణం - ఐశ్వర్యం కలది, మాదకే=ఆనందకరమైన; గవి=సూర్యుని యందు/కిరణమందు; స్థితా= ఉన్నట్టిది; 
దుర్‌+అంహసాం=మిక్కిలి పాపిష్ణుల యొక్క; సన్నతా, దా=దీన భావాన్ని పోగొట్టునట్టిది; సాధ్య+అతాప, కరా=సాధింపదగిన, 
తాపంలేని కిరణాలు కలది; ఆ సరా=అంతట సంచరించే నీవు, (పాదుక) రంగరాజపదం= రంగరాజస్థానానికి; 
నయ=చేర్చుము 


తా॥ ధర్మ మార్గమందు రాజిల్లే వారిని రక్షిస్తున్నట్టి; స్వర్ణమయివైన, సరతోషకరమైన సూర్య మండల మందున్న 
భగవంతునితో సంబంధం కలిగిన, మిక్కిలి పాపాత్ములైన వారి దైన్యాన్ని నివారించునట్టి, మణుల కిరణాల 
కాంతి వల్ల నమ్రులైన జనుల తాపాన్ని శాంతింప జేసే నీవు శ్రీరంగనాథుని స్థానానికి నన్ను చేర్చుమని పూర్వశ్లోకంతో 
అన్వయం. 
వ్యాఖ్య :- ఆదిత్యమండల మధ్యవర్తిమైన శ్రీమన్నారాయణుని సన్నిధికి చేర్చుమని పాదుకను 


ప్రార్థించే శ్లోకం. 
24 


“సమయఃశపథాచారః” అని 'సమయ' శబ్దానికి ఆచారమనే అర్థమూ ఉంది. 'రై'శబ్దం ధనద్రవ్యార్థకం. 
కాబట్టి పాదుక స్వర్ణమయి. 'గో' శబ్దానికి అనేకార్థాలున్నాయి. “గౌర్నా౭_దిత్యే బలీవర్దే క్రతు భేదర్ని భేదయోః। 
స్త్రీ తుర్యాం దిశి భారత్యాం భూమౌచ సురభావపి। నస్త్రియాం స్వర్గ వజ్రాంబు రశ్మి దృగ్బాణలోమసు” (విశ్వనిఘంటువు) 
“గవి' అనే విశేష్యపదానికి “మాదకే' అనేది విశేషణం. కాబట్టి గో శబ్దం వుంలింగం. సన్నతా=అవసన్న భావాన్ని, 
దా=ఖండించేది. “దో2._వఖండనే” అని ధాత్వర్థం వల్ల “సన్నతాదా” అని రూపనిష్పత్తి “ఆ=సమంతాత్‌, సరతి 
ఇతి=ఆసరా. సకలలోకాల్లోనూ చరించేది పాదుక. 

929 మరియు 930 రెండు శ్లోకాలను ఒక్క వాక్యంగా అన్వయించి, “తురంగపదక్రమంగా- రెండుళ్లోకాల 
నుంచి అక్షరాలను ఉద్ధరించి-కూర్చడం సంప్రదాయం. 

ఇట్టి రచనకు “చతురంగ తురంగ పదబంధం” అని సంజ్ఞ. 
లక్షణం :- “చతురంగ పదన్యస్తే శ్లోకే శ్లోకాంతరం యది। 

ఉద్భ్ధార్యం హయగత్యా స్యాత్తత్తురంగ పదం విదుః॥” 


స్థిరాగసాంసదారాధ్యా 


25 


929వ శోకాన్ని 4 పాదాలుగా వ్రాయాలి. 930వ శ్లోకం లోని అక్షరాలను అంకెలలో అశ్వగతిని చూపినట్లు 
పరిస్తే, మొదటి శ్లోకంలోనే రెండవ శ్రోకమూనిబద్ధమని. గ్రాహ్యామవుతుంది. 


ధానం ఎన ఇది తురంగ గతిక్రమం. 


3 త 


వేసిన అంకె మొదలు ప్రతి నాల్గవ ప్రక్క అక్షరంగమనీయం. 
937 లోక తారా కొమదారా కవిరాజదురావబా! 
తారాగతే పాదరామ రాజతో రొమపాదుకా॥ -27 
అర్థం :- లోకతార+ఆకామచారా=లోకాన్ని తరింపజేసే కోరదగిన సంచారం కలిగినట్టి; కవిరాజ దురావచా=కవీశ్వరులచే 


వర్ణింప శక్యం కానట్టి; గతే=గమనమందు; తారా=తారస్థాయి ధ్వని కలిగినట్టి; పాదరా=కిరణకాంతిని ఇచ్చునట్టి, 
లేదా భగవత్సాదాలను మన కోసం తెచ్చి ఇచ్చునట్టి; రామపాదుకా=శ్రీరాముని పాదుక; ఆమ=ఇట్లు; రాజతే= ప్రకాశిస్తుంది. 


(930 శ్లోకం పూర్వార్థం) 


తౌొ॥ ఆశ్రిత జనులకు సంతారకమైన అభిలషణీయ సంచారం కలిగినట్టి, వాల్మీకి వ్యాసాది కవి రాజుల చేత 
సమగ్రంగ వర్ణింప శక్యం కానట్టి, సంచరించు వేళ ఉచ్చెర్నాదం కలిగినట్టి, మణుల కిరణాల కాంతిని ప్రసరింపజేసే 
శ్రీరామచంద్ర స్వామి పాదుక ఇలాగా ప్రకాశిస్తుంది. 

వ్యాఖ్య :- లోక సంతారకమైన భగవత్సాదుక నాద, కాంతులతో శోభిస్తుంది. 


“తార' శబ్దానికి అనేకార్థాలున్నాయి. “కలోమంద్రస్తు గంభీరేతారో ౬ త్ప్చుచ్చెస్రయగ్రీషు” (అమరం) కల, మంద్ర, 
తారశబ్దాలు మూడూ మూడు లింగాలలో వర్తిస్తాయి. “తారో నామౌక్తికే శుద్ధే గురునుగ్రీవ భార్య యోః। 
బౌద్ధదేవ్యాంతారకయోస్తారాదౌ రూప్యవర్ణయోః। తారమత్యుచ్చ్భనిధ్వాన తరీసంబంధ యోస్తిషు” అని శేషనిఘంటువు. 
“పాదరా' అనే చోట “రా-దానే”ధాతువు వల్ల “ఇచ్చుట” అని అర్థం. “ఆమేవం, ఆమైవం” (అమరం) “ఇట్లు, 
అలాగే, జ్ఞాననిశ్చయ” మనే అర్థమిచ్చే అవ్యయం “ఆమ”. అనుష్టుబృందం. 

ఇది “అర్థభ్రమకం” అనే యమకం. 


లక్షణం :- “ఆహురర్ధభ్రమంనామ శ్లోకార్థభ్రమణం యది! 
తదిష్టం సర్వతోభద్రం భ్రమణం యది సర్వతః” 


అర్థం :- శ్లోకం యొక్క ప్రతిపాదంలోని సగం భాగమే తిరుగును కాబట్టి ఇది “అర్ధభ్రమకం' అనే దుష్కరమైన 
చిత్రబంధం. పాదాలు అంతట ఒకే రీతిగా భ్రమించినచో “సర్వతోభద్రం” అనే చిత్రబంధమేర్పడును. 


26 


విన్యాసం :- అడ్డంగా ఐదుగీతలు గీయాలి. నిలువుగా తొమ్మిది గీతలు గీయగా ముప్పది రెండు గదులేర్పడుతాయి. 
ఒక్కొక్క గదిలో ఒక్కొక్క అక్షరం చొప్పున నాలుగు వరుసలలో నాలుగు పాదాలను యథాక్రమం వ్రాయాలి. 
ప్రతి పాదంలోని మొదటి అక్షరాలనూ, చివరి అక్షరాలనూ నిలువున మొదటి గదులలోనూ, చివరి గదులలోనూ 
ఉన్నట్లు అనులోమంగా చదువగా మొదటిపాదం పూర్తి అవుతుంది. రెండవ వరుసలోనూ, ఏడవ వరుసల్లోనూ 
ప్రతిపాదంలోని రెండవ మరియు ఏడవ అక్షరాలనూ; అలాగే మూడవ, ఆరవ వరుసలో మూడవ, ఆరవ 
అక్షరాలనూ; నాల్గవ, ఐదవ వరుసలోని అక్షరాలనూ అనులోమంగా చదివితే శ్లోకం సమాప్తమవుతంది. నాలుగు 


వరుసలలో ప్రతిపాదం యొక్క అర్ధభాగం, అడ్డంగానూ, నిలవుగానూ చదివితే, ఒక్కరీతిగనే ఉంటుంది. కావున 
“అర్ధభ్రమకం” సంజ్ఞ. 


MODE 
so [an [oo [am [on [se 


[wef eof wef కామా కానా 


932. జయామవాపామయా జయామ హేదుదు హేమయా;। 
మ హేళకొకొళ హేమపాదుకొ మముకొదుపా॥-22 
అర్థం :- జయామపా=జయ=ఉత్కర్ష ఆమ=పక్వంకాని జనులను; పా=రక్షించునట్టి; అప+ఆమయా=పాగొట్టబడిన 
రోగాలు కలదైన; అమము,క+అత్‌+ఉ,పా=మమకారంలేని, బ్రహ్మను, పీడించిన, రుద్రుణ్ని, కాపాడినట్టి; 
మహేశక+అక+అశ,హేమపాదుకా=ఇంద్రాదుల, దుఃఖాన్ని, (మింగే (నశింపజేసే) విష్ణువు యొక్క, బంగారు 


పాదుక; మయా=నాచేత; అజ, యా, మహే=భగవంతునికి జరిగే ఉత్సవ మందు; దుదుహే=(కోరికలను 
దీర్చునట్లు) పితుకబడును. 


తా॥ ఉత్కర్షం పరిణతిని పొందని ముముక్షువులను కాపాడునట్టి, వ్యాధులను పోగొట్టునట్టి, తనది కాని 
వస్తువు నందు తనది అనే బుద్ధి లేని బ్రహ్మ శిరస్సును ఛేదించి గురుపాతకానికి గురియైన రుద్రుణ్ని రక్షించినట్టి, 
ఇంద్రాది దిక్సాలుర కష్టాలను తొలగించే విష్ణువు యొక్క స్వర్ణమయ పాదుకను శ్రీరంగనాథుని బ్రహ్మోత్సవమందు 
అభీష్టసిద్ధికోసం ప్రార్థిస్తాను. 

వ్యాఖ్య :- అశ్రిత రక్షిణియైన భగవత్సాదుకను శ్రీరంగనాథుని ఉత్సవంలో ప్రార్థిస్తానని కవి ప్రకటన. 
*“ఆమం' అంటే పక్వంకాని-వండని-పండని-పదార్థం. “ఆమయం'ిఅంటే రోగం. 'కం' అంటే సుఖం, అది లేనిది 
“'అకం' అంటే “దుఃఖం”, “నామ్నా అకంభవతి” (శ్రుతి). బ్రహ్మదేవుని తలను కొట్టిన శివుని చేతికి అంటిన 


27 


కపాలాన్ని వదిలించే భిక్ష పెట్టి రక్షించినవాడు శ్రీహరి అని పురాణాలలో ప్రసిద్ధం. 


“మహేశకాకాశహేమపాదుకా”, మహా+ఈశ=లోకపాలకులైన ఇంద్రాది దేవతల యొక్క, క=శిరస్సు మీద; ఆకాశ= ప్రకాశించే; 
హేమపాదుకా=స్వర్ణమయమైన పాదుక” అని శ్రీమాన్‌ డి.టి.తాతాచార్యస్వామి (తిరుపతి) వారి ద్రవిడ భాషలో 
ఉన్న అర్థమిది. 


ఇది “సర్వతో భద్రబంధం"” 


పైన “అర్ధభ్రమకబంధ'” లక్షణ శ్లోకంలోనే “సర్వతోభద్రబంధ” లక్షణం “అంతట పాద భ్రమణం ఉంటుంది' ' 
అని చెప్పబడింది. 


“సర్వతో భద్ర బంధ” ప్రస్తారక్రమం :- 


మొదట “చతురస్రం” గీయాలి. దాని మధ్యన అడ్డంగా నిలవుగానూ ఏడు రేఖలను సమానంగా గీస్తే 
64 గదులు ఏర్పడుతాయి. ఎనమిది వరుసలు ఉంటాయి. మొదటి నాలుగు వరుసలలో గదికి ఒక్క అక్షరం 
చొప్పున, శ్లోకం యొక్క నాల్గుపాదాలను యధథాక్రమం వ్రాయాలి. తర్వాత ఉన్న నాలుగు వరుసలలో శ్లోకాన్ని 
వ్యుత్కమంగా అంటే, వరుసగా 4,3,2,1 పాదాలను వ్రాయాలి. 


శ్లోకం యొక్క ప్రతిపాదంలోని నాలుగు అక్షరాలు అనులోమ, ప్రతిలోమంగా ఉండడం వల్ల, ఏ ప్రక్కనుంచి 
ఒక్కొక్క పాదం చదివినా, శ్లోకం ఎనమిది సార్లు ఆవృత్తమవుతుంది. చిత్ర కవితలో “సర్వతో భద్ర బంధంగా 
శ్లోకాన్ని రచించడం దుష్కరమూ, ఆశ్చర్యజనకమూ అయిన ప్రయోగం. 
933. పసాపాదసా వొదవావా వొదవాద దవాదవా। 
దపాదపా వొదవాద వొదవాద దపాదవా॥ 23. 


28 


పదచ్చేదం :- 1. పాపాత. 2. అపాపాత 3.అపాపా. 4.అపాదపాదద పాదపా 5. దపాదపా పాద పాద పాదపా. 6. 
దదపాదపా. 


అర్థం :- 3. అపాపా=పాపం లేనట్టి; 4. అపాదపాదదపాదపా। అ=విష్ణువు యొక్క; పాద=చరణాలకు; పాద=కాంతిని; 
ద=ఇచ్చే; పాద=కిరణాలను; పా=కాపాడు నట్టి; 6. దదపా దపా! దద=(పాదుకా) సమర్పకుల విషయమై; 
పాత్‌=రక్షించే; అపా=జలాలను కలిగినట్టి; 5. దపాదపాపాదపాదపాదపా।ద=రక్షణను; పాద=సంపాదించునట్టి, 
పాప+ఆ,ద=పాపాలను పూర్తిగా తొలగించునట్టి, పాద=చరణాలుకల శ్రీరంగనాథుని యొక్క; పాద=పాదాలను, 
పా=రక్షించే పాదుక; 1. పాపాత్‌=పాపం నుంచి; 2. అపాపాత్‌=కాపాడెను. 


తౌ॥ పాపంలేనట్టి, భగవత్సాదాలకూ (పాదభూతులైన జీవులకూ) కాంతినిచ్చే కిరణాలను కాపాడు నట్టి, అభిషేకాన్ని 
సమర్పించే వారి విషయమై రక్షించే అభిషేక తీర్థం కలిగినట్టి; రక్షణాపాదకమూ, పాపాపనోదకమూ అయిన 
పాదాలుకల శ్రీరంగనాథుని పాదుక (నన్ను) పాపం. నుంచి కాపాడింది. 
వ్యాఖ్య :- పాపరహితయైన భగవత్సాదుక పాపం నుంచి రక్షిస్తుంది. 

“పాదోస్య విశ్వాభూతాని” శ్రుతి వల్ల జీవులు భగవత్పాద భూతులు “దేజ్‌-రక్షణే” ధాతువును బట్టి 'ద' అంటే 
రక్షణ. అభిషేకించే వారికోసం అభిషేక తీర్థాన్ని రక్షిస్తూ, పాపాలను తొలగించి ఆశ్రితులను రక్షించే భగవంతుని 
పాదాలను రక్షించే పాదుక మనలనూ కాపాడుతుంది. 
ద్వ్యజ్బల్‌ విషయ యమకసర్వతో భద్రబంధం (932 శ్లోకం వంటిదే ఇది) (ద్‌+అ; ప్‌+ఆ=ద,పా) హ్రస్వ 
దీర్జాచ్చులతో కూడిన రెండు హల్లులు గల యమకమున్న “సర్వతో భద్రం” ఇది. దీని లక్షణమూ, ప్రస్తారమూ 
చెప్పబడింది కదా! 

934. _కోవోద్రీవళ పాపేఒవీ కృవపాపాకోవపాదికొ! 

వూద పాదోదకొపాదోద్ర్దీ వికొకొ౭_వీ వొదుకొ/-24 

అర్థం వా కోప+ఉద్దీపక, పాము అపి=కోపాన్ని రగిలించే పావం కల వ్యక్తి యందు కూడా; కృపా 
పాక+ఉపపాదికా=నిండుదయను సంపాదించునట్టి; పూద-పికా। పూద=పవిత్రతను కల్పించే, పాద+ఉదక=చరణ 
తీర్థం కలిగిన; అ=విష్ణువు యొక్క, పాద=పాదానికి, ఉద్దీపికా=బాగాదీప్తిని కలిగించునట్టి; పాదుకా=పాదరక్షిణి; 
కా+అపి=అవాజ్మా నసగోచర వైభవ. = 


తౌ॥ భగవంతుని కోపాన్ని తీవ్రంచేసే పాపకర్మలు చేసిన వ్యక్తిపట్ల కూడా భగవంతునికి కృపా పూర్ణతను 
కలిగించేదీ, పావనత్వాన్ని కలిగించే (గంగారూప) పాదతీర్థం కలిగిన భగవత్పాదానికి (తన మణులతో) ఎక్కువ 
కాంతిని ప్రసరింప జేసేదీ అయిన పాదుక మాటలతో. వర్ణించరానిది, మనస్సుకూ గోచరించనిది. 


వ్యాఖ్య :- పాదుకా వైభవాన్ని ప్రశంసించే శ్లోకం. 


29 


“పూజ్‌-పవనే” ధాత్వర్థాన్ని 'ద'=ఇచ్చేది కాబట్టి 'పూదం' అనేది పాదోదకానికి విశేషణం. “క,ద,ప” అనే 
మూడు అక్షరాలతో కూర్చబడిన ఈ శ్లోకం “త్ర్యక్షర యమకం”, అనుష్టబ్భందం. 


935. తలాతల్తా తితత్తేతా తాత లీతేతి తాతితుల్‌! 
తత్తత్తతౌత తితతా తతేతాతేత తాతుతా/-25 
పదచ్చేదం :- 1. తతాతత్తా 2. అతి తత్తేతా 3. తాతతి 4. ఇతేతితాతితుత్‌ 5, తత్తత్తత్తాతతితతా 6. ఆతతా. 
7.ఇతాతే తతాతుతా. 


అన్వయం:- 1. తతాతత్తా 2. అతితత్తేతా 4. ఇతేతి తాతితుత్‌ 5. తత్తత్తత్తా తతితతా 6. ఆతతా 7. ఇతాతేత 
తాతుతా 3. తాతతి. 


అర్థం :-1. తతాతత్తా! తతా=విసృతమైన, అతత్తా=సతతం సంచరించే ధర్మం కలిగిన; 2. అతితత్తేతా। అతి= అతిక్రమించిన, 
తత్‌+తా=పరబ్రహ్మ కలిగిన భావంతో, ఇతా=కూడినట్టి; 4. ఇతేతి తాతితుత్‌। ఇత=పాందిన, ఈతి, తా=ఈతిబాధలుకల 
(వారి) భావాన్ని, అతి=మిక్కిలి; తుత్‌=నశింపజేయునట్టి; 5. తత్తత్తత్తా తతి తతా। తత్‌+తత్‌=ఆయావస్తువు 
యొక్క; తత్‌+తా=ఆయాధర్మం యొక్క; తతి=సముదాయంతో; తతా=విస్తరింప బడినట్టి; 6.ఆ తతా=పలుదెసల 
వీణాది వాద్య(నాద)ం కలిగినట్టి; 7. ఇతాతేతతాతుతా!। ఇ=మన్మథుని యొక్క, తాత=తండ్రియైన విష్ణువుతో, 


ఇత=కూడిన, తాతుతా=పాదుక; 3. తాతతి=తండ్రిలాగా ఆచరిస్తుంది. 


_ తొ॥ జగద్రక్షణార్థం విస్తార గతిశీల యైనట్టి, భోగ్య, ప్రాప్యత్వాదుల చేత పరబ్రహ్మను మించినట్టి; సర్వవస్తువులను 
స్వాధీనపరుచుకొన్న సత్తా కలిగినట్టి, సర్వత్ర వీణాది వాద్యనాదం కలిగినట్టి, ఈతిబాధలను నివారించునట్టి, 
మన్మథుని తండ్రియైన శ్రీ మహావిష్ణువుతో కూడిన పాదుకాదేవి ప్రజలను తండ్రిలాగా కాపాడుతుంది. 
వ్యాఖ్య :- పాదుకొదేవి ప్రభావాన్ని 'ఒకే హల్లుతో' వర్ణించే శ్లోకం. 

(2) 'తత్‌' శబ్దం “ఓం తత్సదితి నిర్దేశో బ్రహ్మణస్త్రి విధఃస్కృతః” (భ,గీత) అనే స్మృతి ప్రకారంగా పరబ్రహ్మ 
వాచకం. (1) “అత-సాతత్యగమనే” అనే ధాత్వర్థం వల్ల 'అతత్తా' సతతగమనశీలం కలది పాదుక. (4) “తుద- 
వ్యథనే” ధాత్వర్థంకల పదం “తుత్‌” (6) “తతం వీణాదికం వాద్యం” (అమరకోశం) 'తౌతాతిత” అనే పదప్రయోగం 
వల్ల-అచ్చుల సామ్యంతో హల్లులను మరుగు పరచినందువల్ల- “కౌమారిల, దౌవారిక' ఇత్యాది పదాలను 
గ్రహించడం సంప్రదాయమే. కాబట్టి, హల్గ్లోపనం చేత 'పాదుకా' రూపంగా ఉన్న “తాతుతా” పదంతో అంతమైన 
“ఏకాక్షర” శ్లోకమిది. “ఉత్సవేషుచ సర్వేషు పితేవ పరితుష్యతి” అనే న్యాయంగా వసంతాద్యుత్సవాలలో 
పాదుక తండ్రివలె అందరినీ రక్షిస్తుంది. దుష్కర చిత్రబంధాలలో చెప్పిన పదాన్ని మళ్ళీ చెప్పినా “పౌనరుక్ష్య 
దోషం” ఉండదని ఆలంకారికులంటారు, అని వ్యాఖ్యాతలన్నారు. 


30 


936. యాయా యాయా యాయా యాయా॥ 
యాయా యాయా యాయా యాయో! 
యాయా యాయా యాయా యాయాః 
యాయా యాయా యాయా యాయో। 26 
పద విభాగం:-1యాయాయా 2.ఆయ 3.ఆయాయ 4.అయాయ 5.అయాయ 6.అయా య 7.అయాయ 
8.అయాయా 9.యాయాయ 10.ఆయాయాయ 11.ఆయాయా 12. యా 13.యా 14.యా 15.యా 16.యా 
17.యా 18.యా 19.యా॥ 


అర్థం :- 1. యా యా యా=దేశాంతర ప్రాపణకు సాధనమైన పాదుక; 2. ఆయ=విష్ణువు కోసమే, ఉంది. 12. 
యా=ఏపాదుక; 3. ఆయాయ=రామాదులచే గ్రహింపదగిన కోసలదేశ భాగం కోసమో; 13. యా=ఏపాదుక; 4. 
అయాయ=శుభావహవిధి కోసమో14. యా=ఏపాదుక. 5. అయాయ=జ్ఞానం కోసమో. 15. యా=ఏపాదుక; 6. 
అయాయ=ఇచ్చకోసమో; 16. యా=ఏపాదుక 7. అయాయ=(విరోధి) నిరసన కోసం; 8. అయాయా=విష్ణువును 
పొందిందో 17. యా=ఏ పాదుక; 9.యా యా య=సంచారం కోసమో 18. యా=ఏపాదుక; 10. ఆయాయాయ=భగవంతుడు 
మన దగ్గరికి రావడానికో; 19. యా=ఏ పాదుక. 11. ఆయ+ఆయా= సమంతాత్‌ గతికి అంటే సర్వలోక 
సంచారానికి ప్రాప్తియో; (సా=ఆపాదుక, ఆయ=విష్టువు కోసమే ఉంది, అని (పూర్వంతో అన్వయం) 


తౌ॥ భగవంతునికి ఇష్టమైన స్థలానికి తీసుకొనిపోయే పాదుక భగవంతునికి శేషభూతయే. అయోధ్యానగర 
సింహాసన మధిష్టించింది పాదుక. ఆశ్రితులకు మంచి అదృష్టాన్ని కలిగించి శుభాన్ని ఆవహింపజేస్తుంది. తన 
ఉపాసకులకు మంచి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ప్రజలకు “ఈ పాదుకయే మాదేవత” అనే ఇచ్చను జనింప 
జేస్తుంది. భక్తుల విరోధులను ఎదుర్కోవడానికి భగవంతునిచే గ్రహింపబడుతుంది. భగవంతుని లీలా విహారానికీ 
ఉపయోగ పడుతుంది. ఆశ్రితుల రక్షణ కోసం భగవంతుడు రావడానికీ ఉపకరిస్తుంది. ముక్తుల కోసం 
సర్వలోకాల్లోనూ యథేచ్చగా సంచరిస్తుంది శ్రీరంగనాథస్వామి పాదుక. 
వాఖ్య :- భగవత్సేవికయైన పాదుక, సర్వలోకాలను సంచరిస్తూ భగవదనుగ్రహాన్ని భక్తులకు 
ప్రాప్తింపజేస్తుందని ప్రశంసించే శ్లోకం. 

1. “యా-ప్రాపణే” అని ధాత్వర్థం. 2.విష్ణువు అనే అర్థమిచ్చే 'అ' (కార) శబ్దం యొక్క చతుర్ధీ విభక్త్యే 
వచనాంతం “ఆయ” 3. గ్రాహ్యభాగమనే ఆయ” శబ్ద చతుర్ధీ విభక్త్యేక వచనాంత రూపం “ఆయాయి”, 
4. “అయఃశుభావహో విధిః” (అమరం) 5. “ఇణ్‌-గతౌ” అనే ధాతువు వల్ల “భావి మందు '“ఏరచ్‌' ప్రత్యయం. 
గత్యర్థాలు అన్నీ జ్ఞానార్థకాలు. 6.“ఈ-గతి పూజన కాంత్య సనఖాదనేషు” అనే ధాతువునకు, ఇచ్చా పరమైన 
కాంత్యర్థక పర్యాయపదం వల్ల “ఏరచ్‌” ప్రత్యయం చేరగా “అయః” పద చతర్ణీ విభక్ష్యేకవచనాంతం “ఆయాయ” 
7. అయాయజ=విరోధులను నిరసించడం కోసం, 8. అ, యాయా=విష్ణువుచే గ్రహింపబడినది పాదుక, అని 
అర్థం. 


31 


ఈ శ్లోకం, ప్రతిపాదానికీ రెండు మ గణాలూ, రెండు గురువులూ ఉండే, “విద్యున్మాలా” వృత్తం. 
“మోమోగోగో, విద్యున్మాలా” అని లక్షణం. 


'ఆి కారంతో కూడిన 'య' కారంతో రచితమైన ఈ శ్లోకం “ఏకన్వరచిత్రం” “ఏకవర్ణచిత్రం” సర్వవిషయాల 
సముచ్చయమైన ఈ శ్లోకం “మహాయమకం”. గోమూత్రికాబంధం, సర్వతో భద్ర, కంకణబంధ, మురజ బంధ, 
పద్మ బంధాలూ, అనులోమ ప్రతిలోమ గతిచిత్రమూ, అర్థ యమక, పాద చతురావృత్తి యమక, పాదార్థాష్టావృత్తి 
యమక, పాదషోడశా వృత్తియమక, ఏకాక్షర ద్వాత్రింశత్‌ (32) అవృత్తి యమకాలూ, ఇందు ఉండడం వల్ల ఈ 
శ్లోకానికి “మహాయమకత్వం”. (పాఠకులకు కలిగే వ్యామోహన భయం చేత అర్భాంతరమున్నా, ఉపేక్షితమన్నాడు 
వ్యాఖ్యాత.) 

937. రఘమువతి చరణావనీ తదా 
విరచిత నంచరణావనీ వధే! 
కత వరిభరణావనీ పక 

ర్నిగమ ముఖైళ్ళరణావని గతౌ॥-27. 
అర్థం :- తదా=విశ్వామిత్రునితో పయన మైనప్పుడు; వనీపథే=అడవి దారియందు; విరచిత సంచరణా=చేయబడిన 
సంచారం కలిగినదీ; రణ+అవనీ గతా=సుబాహుమారీచుల యుద్ధభూమిని పొందినదీ; రఘుపతి చరణ+అవనీ= శ్రీరాముని 
పాదాలను కాపాడేదీ అయిన పాదుక; వనీపకైః:=యాచకులచేత; నిగమముఖైః చ=వేదముఖులైన వారి చేతనూ; 
కృత పరిచరణా=చేయబడిన సేవకలది. 


తౌ॥ విశ్వామిత్రునితో సిద్ధాశ్రమానికి పోయే సమయాన శ్రీరాముడు అడవిలో పాదుకలతో పాటు సంచరించాడు. 

యాగ రక్షణార్థమై మారీచ సుబాహులతో పోరుసలిపి నప్పుడు రణభూమిలో శ్రీరాముడు పాదుకలతో ప్రకాశించాడు. 

రక్షార్థులైన యాచకుల చేతనూ, వేదవిదులైన గౌతమ, శతానందాది మహర్షుల చేతనూ పాదుక సేవింపబడింది. 
వ్యాఖ్య :- రఘుపతి పాదుకా ప్రశంన 

శ్రీరాముడు విశ్వామిత్రుని వెంటపోయినప్పుడూ, యాగరక్షణకోసం మారీచ సుబాహులతో పోరాడిన రణభూమిలోనూ 

పాదుక శ్రీరాముని చరణాలను కాపాడింది. అహల్యాశాప విమోచన మప్పుడు గౌతమ మహర్షియు, రక్షార్థులైన 


యాచకులూ, మిథిలానగరంలో అహల్యానందనుడైన శతానందుడూ, ఇంకెందరో మహర్షులూ శ్రీరాముని పాదుకలను 
సేవించారు. 


సంగ్రామ విషయమై “కుంజరేణ రథేన వా” అన్నట్లు బహుశః లక్ష్మణునితో కూడి శ్రీరాముడు సంచరించాడనీ 
గ్రహింపదగును, అన్నది శ్రీ ఉత్తమూర్‌ వారి సంస్కృతటిప్పణి. 


32 


ఇది “పాదచతుష్టయ భాగావృత్తి యమకం”.  “చరణావనీ” అనే అక్షరాలు నాల్గు చరణ భాగాలలోనూ 
ప్రయోగింపబడినాయి. 


“త్రిష్ణుప్‌” మరియు “జగతీ” ఛందస్సులతో మిశ్రితమైన శ్లోకం. 
“ “ననరలగురుభిశ్చ భద్రికా” అనీ “భవతి నజావిహ “మానినీ జరౌ” అనీ “భద్రికా, మానినీ'వృత్తాల 


సంకీర్ణ శ్లోకమిది. “ఇత్సం కిలాన్యాస్వపి మిశ్రితాను వదంతి జాతిష్విదమేవనామ” అన్నట్లు ఇలాగా (రెండేసి) 
వృత్తాల మిశ్రమళోకాన్ని “ఉపజాతి” వృత్తం అంటారు. 


938. దత్తకేళిం జగత్కల్పనా నాటికొ 
రంగిణా రంగిణా రంగిణా రంగిణా। 
తొద్భళే గాధి వుత్రా ధ్వరే త్వాంవినా 
పాదుకొపాదుకొపాదుకొపాదుకా॥-28 
పదచ్చేదం :- దత్తకేళిం, జగత్కల్పనా నాటికా రంగిణా, అరంగిణా, రంగిణా, రంగిణా, తాదృశే, గాధి పుత్రాధ్వరే, 
త్వాం, వినా, పాదుకా, అపాత్‌, ఉ, కో, పాదు, కాపాదుకా॥ 


అర్థం ;- హేపాదు=ఓపాదుకాదేవీ! జగత్‌, కల్పనా, నాటికా, రంగిణా=విశ్వసృష్టియనే నాటకాన్ని నడిపించే; 
అరంగిణా=(తన కంటె మించిన) నటుడు లేనట్టి; రంగిణా=యుద్ధరంగ ప్రవేశంచేసే; రంగిణా=శ్రీరామరూపంలో 
ఉన్న నటుని చేత; దత్తకేళిం=ఇవ్వబడిన ఉల్లాస విహారం కలిగిన; త్వాంవినా=నిన్ను విడిచి (నిన్నుకాక) కా, ఉ, 
పాదుకా=ఏపాదుక; తాదృశే=అలాంటి (ప్రసిద్ధమైన); గాధిపుత్ర+అధ్వరే=గాధిరాజ పుత్రుడైన విశ్వామిత్రుని యాగమందు; 
క+ఆపాదుకా=సుఖాన్ని ఆపాదించినదై; అపాత్‌=కాపాడెను? 


తౌ॥ ఓపాదుకాదేవీ! చరాచరప్రపంచాన్ని సృజించడమనే నాటకాన్ని నడిపించునట్టి, తనకన్న గొప్పనటుడేలేని, 
యుద్ధరంగమందు ప్రవేశించే శ్రీరామరూపంతో ఉన్న శ్రీరంగనాథుడనే నటుడు కల్పించిన లీలా విహారంకల 
నీవు తప్ప వేరే ఎ పాదుక సుబాహుమారీచులు చెడగొడుతున్న విశ్వామిత్రుని యాగాగ్నిని (విశ్వామిత్రుణ్ని) 
సుఖా పాదకంగా రక్షించింది? 


వ్యాఖ్య :- శ్రీరామరూపంతో ఉన్న శ్రీరంగనాథుని పాదుకయే గాథేయుని యాగాన్ని రక్షించిందని 
సంకీర్తితం. 


తాత్పర్యం స్పష్టం. “రగి-గతౌ”- ధాత్వర్థం. “రంగితుం (గంతుం) శీలం అస్య అస్తి, ఇతి=రంగీ”. జగన్నాటక 
గతియే స్వభావం కలవాడని అర్థం. “రంగం (నృత్తస్థలం) అన్య అస్తి, ఇతి=రంగీ”. నటుడని అర్థం. “నవిద్యతే 
రంగీ యస్య సః=అరంగీ”. “ఉ' శబ్దానికి 'ఏవ' కారార్థం ఉదా:- “తదేవాగ్ని స్తద్వాయుస్తదు చంద్రమాః (శ్రుతి) 
“కా,ఉ,పాదుకా” అంటే “కైవపాదుకా” అని యే కదా! “కి ఆపాదుకా” అనేచోట “కా, పాదుకా” అనీ 
చెప్పవచ్చును. 'కా' పదం 'ఈషత్‌' అర్థకం. కాబట్టి, భగవత్సాదుకాగతి కంటే వేరే పాదుకాగతి స్వల్పమే, అని 


33 


అర్థం. “పా-రక్షణే” ధాతువు యొక్క “లజ్‌' ప్రథమ పురుషైక వచనాంత రూపమే “అపాత్‌”. ఇది “పాదభాగ 
చతురావృత్తి యమకం”. “రంగిణా, పాదుకా” అనే పదాలు నాల్గుసార్లు రెండవ, నాల్గవ పాదాలలో ఆవృత్తియైనవి. 
“రైశ్చతుర్భిర్యుతా స్రగ్విణీయంమతా”- నాల్గు రగణాలున్న “స్రగ్విణీ” వృత్తమిది. 
_ 939. వాదవా వొదవా పాదసా వొదవా 
వొదవా వొదవా వొదవా సాదసా 
వొదవా ్వపాదవా వొదవా వొదవా 
వొదవా వొదవా ్వపాదసా వొదవా/- 29 


పదచ్చేదం :- 1. పాదపాపాదపాపాదపాపాదపా 2. పాదపా 3.అపాదపా 4. పాదపాపాదపా 5. పాదపాపాదపాపాదపా 
పాదపాపాత్‌ 6. అపాపాదపాపా 7. ఆదపాపాదపా. 


అర్థం ;= 1. పాదపా పాదపా పాదపా పాదపా। పాదప=స్థావరాలనూ; అపాదప=జంగమాలనూ; ఆపాద=పొందుతున్న; 
పాప=పాపాలను; అత్‌=నశింపజేసే; అపా=అభిషేక జలం కలిగినట్టిది. 


2. పాద, పా=లీలా విభూతియైన ప్రకృతిమండలాన్ని రక్షించేది. 
3. అపాద, పా=పాదభిన్నమైన నిత్యవిభూతిని కాపాడేది. 


4. పాదపాపాదపా। పాద=పదసంబంధులైన వారు పాదులు, అంటే పదాధికారులైన ఇంద్రాదులను; ప=రక్షించే; 
అ=విష్ణువు యొక్క; పాద=చరణాలను; పా=కాపాడే పాదుక. 


5. పాదపా పాదపా పాదపా పాదపాపాత్‌। పాద=రక్షింపదగిన మాతా పిత్రాదులను; పాపాత=మిక్కిలి రక్షించే వారి 
విషయమై; అపాపాత్‌=మిక్కిలి రక్షకులునూ కాని వారి విషయమై; అపాపాత్‌=శుభాన్ని కల్పించేది; అపాప+అత్‌=సుకృతాన్ని 
నశింపజేసేది; 

6. అపావి'దపాపా।ః అ=విష్ణువును; పాపా=మిక్కిలి పానం చేసే (అనుభవించే) సత్పురుషులను; ద=ళోధించే 
శమదమాదిగుణాలను; పాపా=పునః పునః వృద్ధియగునట్లుకాపాడేది. 7.ఆదపాపాదపా! ఆద=(ఆశ్రితులను) ఖండించే 
వారిని; పా=శుష్కింప' జేసే; పాద=కిరణాలను; పా=కాపాడేది పాదుక. 


తౌ॥ స్థావర జంగమాలకు కలిగే దోషాలను తొలగించే అభిషేక తీర్థం కలది పాదుక. పరవ్యూహ విభవాదులందు 
భగవంతుడు ధరించిన పాదుక సంచారం చేత ఇహపరలోకాలను రక్షిన్తుంది. భగవన్నిష్ట నిగ్రహానుగ్రహజనకమైన 
పాదుక అవశ్యంగా రక్షింపదగిన మాతాపిత్రాదులను రక్షించే వారి పట్ల శుభాన్నీ, రక్షించే దక్షత కలిగి ఉన్నా 
రక్షింపక ఉపేక్షించే వారి విషయమై అశుభాన్నీ సంకల్పిస్తుంది. భగవదనుభవ శీలురైన సాధుజనుల శమదమాది 
గుణాలను వృద్ధి పరచేది ఇంద్రాది లోకపాలకులను రక్షించే భగవత్సాదుకయే. స్వాశ్రితజనవిరోధులను శోషింపజేసే 
కిరణాలను కాపాడేదీ పాదుకయే. 


34 


వ్యాఖ్య :- పాదుకా వైభవాన్ని ప్రశంసించే 'పాదపా”పదరచిత శ్లోకం. 

ఇందు “వది శబ్దానికి ఉన్న అనేకార్థాలతో రచింపబడిన పదాలున్నాయి. 

“పదం వ్యవసిత త్రాణ స్థాన లక్ష్మాంఫ్రివస్తుషు” (అమరకోశం) 
1. “అపా”-“బుక్‌ పూరబ్బూః పథా మానక్షే” అనే వ్యాకరణ సూత్రం చేత సమాసాంత మందు 'అప్‌” శబ్దానికి 
“అ' ప్రత్యయం. 
2. పాద- “పాదో2.స్య విశ్వాభూతాని” అనే శ్రుతి వల్ల నాల్గవ భాగమైన '“ఇహలోకం' అని అర్థం 3. అపాద- 
“తిపాదస్యామృతం దివి” అనే శ్రుతి రీతిగా మూడుపాదాలు (భాగాలు) కల్గిన “పరలోకం”. 5. పాద-పదం 
అంటే రక్షణం. “తస్యేదమ్‌” అనే సూత్రం వల్ల “అణ్‌' ప్రత్యయంచేరగా (పాదులు) రక్షణకు సంబంధించినవారు 
(మాతాపిత్రాదులు) “పాపాత్‌, అపాపాత్‌”- ఇవి రెండు శత్రాంత శబ్దాలు “పా-రక్షణే' ధాత్వర్థం వల్ల “రక్షకులు, 
అరక్షకులు' అని అర్థం కలవి. 

అపాపాత్‌- “పాపం, అతతి”- “అతసాతత్యగమనే” అనడం వల్ల 'క్విప్‌' ప్రత్యయంగా “పాపాత్‌' రూపం. 
“పాపాత్‌' కానిది “అపాపాత్‌' శుభసంకల్పం చేసేది. మరొకటి “అపాపాత్‌- “అపాపం, అత్తి”- “అద భక్షణే”- 
అదో౭నన్నే” అని “విట్‌” కల్గిన రూపం. 'పుణ్యనాశిని" అర్థంకలది. 
6. 'అం పాపాన్తి' ఇతి “అపాపాః=విష్ణువును అనుభవించేవారు. “అపాపాన్‌ దాయంతి' ఇతి “అపాపాదాః. అపాపులను 
- శోధించే శమదమాదులు. “దైప్‌-శోధనే” ధాత్వర్థం. “అపాపాదాన్‌, పాపాతి=(పునఃపునఃరక్షతి) ఇతి “అపాపాదపాపా”. 

“శాంతోదాంత ఉపరతస్తి తిక్షుః సమాహితో భూత్వా ఆత్మన్యే వాత్మానం పశ్యేత్‌' (శ్రుతి) పాదుకా 
సబంధం వల్ల శమదమాదులు వృద్ధి చెందుతాయి. వాటి వల్లనే కదా భగవంతుని గుణ, విభూతులను 
అనుభవించే వీలుకలుగుతుంది. 


7. ఆద్యంతి (ఖండయంతి) ఇతి 'ఆదాః” విరోధులు, అని అర్థం. ఆదాన్‌, పాంతి (శోషయంతి) ఇతి 'ఆదపాః' 
“పె-శోషణే” ధాత్వర్థం. ఆద పాళ్చతే పాదాశ్చ “ఆదపాపాదాః' (పాదశబ్దంకిరణార్థకం) ఆదపాపాదాన్‌ పాతి ఇతి 
“ఆదపాపాదపా'. పాదుకా మణుల కిరణ ప్రసారం వల్ల విరోధులు పరాభూతులవుతారు. 


ఇది “షోడశావృత్తి యమకం” 


“పాదపా' అనే ఒక్క పదమే 16 సార్లు ప్రయుక్తమైన శ్లోకం. రెండు (ఆ,అ) అచ్చులు; రెండు (ప్‌,ద్‌) 
హల్లులు మాత్రమే ఉన్నందువల్ల ఇది 'దర్తతతాల్కం, అనేక (బంధాల) శబ్ద చిత్రాల సంసృష్టి, సంకరంగానూ 
ఉన్న విచిత్ర శ్లోకం. న్రగ్విణీ వృత్తం. 


35 


1. షోడళశదళ పద్మబంధం: దళమందలి “పాను 
ఉపవక్రమోపసంహారంగా, కర్ణికలోని “దిను మధ్య 
మాక్షరంగానూ, “పాదపా చదువాలి 


2. అష్టదళ పద్మ బంధం: కర్ణికలోని “పా'ను ప్రవేశ 
నిర్గమాలతో చదువాలి. 


3. చతుర్థళ పద్మబంధం : ఒకదానిలో మరొకటి 
చొప్పున అయిదు వృత్తరేఖలను గీసి, నాలుగు దిక్కుల 
నాలుగు (రేకుల) దళాలను చిత్రించాలి. ఒక్కొక్కదళంలో 
ఐదేసి గదులలో పై నుంచి “పాదపాపాది అయిదక్షరాలను, 
కర్ణికలో “పాను వ్రాస్తే ప్రశేశ నిర్గమాలతో, దళానికి 
ఒక పాదం చొప్పున నాల్గు దళాలలో (శ్లోకం) నాల్గుపాదాలు 
పూర్తి అయ్యే విన్యానం గల బంధమిది. 


940 సాకేత త్రాణవేలాజునిత తతనిజ ప్రాంకణ శ్రీ వ్రభాసా 
సాభావ్ర శ్రీరట వ్యామియమమమయమి వ్యావదుబ్బేదిలాసా। 
సొలాదిబ్చేద తిగ్మాహవరురురునవా (హీకరస్వా మరాసా 
సారామస్యాం (మీ మభ్యాజతినననతిజన్థూల ముత్రాతకేసా -30 
అర్థం ;- సాకేత-ప్రభాసా। సాకేత=అయోధ్యా నగరం యొక్క; త్రాణ,వేళా=పాలన సమయ మందు; జనిత= ఉదయించిన 
(కలిగిన); తత=విస్తరించిన; నిజ ప్రాంకణ=స్వీయ ఆస్థానమంటపమందు; శ్రీ ప్రభాసా=సంపత్తి ప్రకాశం కలిగినట్టి; 
స+ఆభా=కాంతితో కూడినట్టి; ప్రశ్రీః=ప్రకృష్ణమైన త్రయీరూపశోభ కలిగినట్టి; అటవ్యాం=తాటకావనమందు; 


36 


అమమ-లాసా। అమమ=మమకారంలేని; యమి=మునుల యొక్క; వి+ఆపత్‌=వివిధ ఆపదలను; ఉచ్చేది=తొలగించే; 
లాసా=విలాసంకలిగినట్టి; ఆమ రాసాసా। ఆమ=అపక్వమైన; రాస=శబ్బ్దాన్ని; అసా=అణచివేసే; సా=ఆప్రసిద్ధమైన; 
ఇయం=ఈ పాదుక; సాలాది-కరస్య। సాల (ర)+ఆది=బలాన్ని, ధనుస్సును ('అది” శబ్దంచేత ధనుర్గహణం), 
ఛేద=భంగపరచే; తిగ్మ=తీక్షణమైన; ఆహవ=యుద్ధ మందలి; రు=హుంకార (శబ్ద)ం చేత; రురువహ=మృగధారియైన 
శివునికి; ప్రీకరస్య=సిగ్గును కలిగించిన, రామస్య=రాముడుగా అవతరించిన శ్రీరంగనాథుని యొక్క; ఉత్‌ 
త్రాతకే=ఉత్కర్షతో రక్షింప వలసిన దీనుల పట్ల; నతి, జ=(వారుచేసిన) నమస్కారం వల్ల ఏర్పడే; స్థ్టూలం=ఉల్బణం 
కలిగిన; అంఫ్రం=భగవత్స్పాదాన్ని; న, అభ్యాజతి, న=ట్రేరేపించక ఉండదు; ప్రేరేపిస్తూ ఉంటుంది. 


తౌ॥ అయోధ్యానగరాన్ని పాలించే సమయాన రత్నకాంచనాది ద్రవ్యశోభతో కూడిన సభామంట పంకలది, 
స్వయంగా కాంతితో కూడినది, బుగ్యజుస్సామలనే వేదత్రయ ప్రతిపాద్యమైన తేజస్సు కలది, తాటకాటవిలో 
మమతారహితులైన మునులను వివిధాపదల నుండి కాపాడే శీలం కలది, ఆశ్రితులకు పరిణతి చెందని 
శబ్దజాలాన్ని నిరసింపజేసి చక్కని సారస్వతాన్ని ప్రదానంచేసేదీ అయిన ఈ ప్రసిద్ధపాదుక, మృగధారియైన శివుని 
బలాన్నీ, ధనుస్సునూ భంగం చేయడానికి హుంకారశబ్దం చేత శివుడు సిగ్గుపడే రీతిగా చేసిన శ్రీరామావతారుడైన 
శ్రీరంగనాథుని పాదాలకు, రక్షింప వలసిన వారిచే నమస్కరింపజేసి, సంతోషంతో స్వయంగా ఉబ్బిపోయే 
భగవత్సాదాలకు సాథనంగా ఉండి టేరేపిస్తూ నిత్యసంశ్లిష్టయై విరాజిల్లుతుంది. 
వ్యాఖ్య :- కల్యాణ రాముని రూపంలో ఉన్న శ్రీరంగనాథుని పొాదుకొమహిమ. 


“ప్రశ్రీః-ప్రకృష్ణా శ్రీః యస్యాఃసా'. “బుచఃసామానియజూంషిసా హిశ్రీరమృతా సతామ్‌”. శ్రుతి. త్రయీరూప- 
వేదప్రతిపాద్య-యైన పాదుక, అని అర్థం. అస్యతి ఇతి అసా “అసు-క్షేపణే” ధాతువు. “ఆమరాసస్య అసా = ఆమరాసాసా' 


“వేంకటపతి కమలం” అని కవినామాంకితమైన “అష్టదళపద్మం”గా చిత్రితమైన శ్లోకం ఇది. 
“మరభనయయయ'” గణాలున్న “స్రగ్ధ రావృత్తం” 


లక్షణం :- అష్టదళ పద్మం గీయాలి. శ్లోక పాదంలో 
21 అక్షరాలుంటాయి. ప్రతిపాదం యొక్క మొదటి, 
చివరి అక్షరం ఒక్కటే కాబట్టి దాన్ని కర్లికలో వ్రాయాలి. 
రెండవ అక్షరం నుంచి పదవ అక్షరం వరకు, దళాలలో 
అక్షరాలను ప్రదక్షిణ క్రమంగా వ్రాయాలి. ఎనిమిది నుంచి 
పదివరకున్న మూడక్షరాలు అవరోహణారోహణ క్రమంగా 
ఉంటాయి. కర్ణికాక్షరాన్ని త-ళక, పదవ అక్షరమైతే 
మూడుసార్లు పలుకుతుంది. దళాల్లో ఇలాగా వ్రాస్తే, 
దళాగ్రాలలో 


37 


“వేంకటపతి కమల' మని ఎనిమిది అక్షరాలు సమకూరుతాయి. ప్రతిపాదాంతమందున్న నాలుగక్షరాలే తర్వాతి 
పాదంలో మొదట ప్రతిలోమంగా ఉన్న శ్లోకమిది. ప్రతిపాదంలోని 6,16వ అక్షరాలతో, వేంకటనాథకవి పాదుకాదేవికి 
సమర్పించిన పద్మమని స్పష్టమవుతుంది. 
లక్షణం :- “పాదేషు ప్రథమాం త్ర్యైక్యపాదోపాంత్యాక్షర త్రయమ్‌। 

పాదాంతర ద్వితీయాది త్రితయం చేద్వి పర్యయాత్‌॥ 

అష్టమాది త్రయం వాచ్యం గత్యాగత్యోర్భవేద్యది। 
దశమస్యాధికా వృత్తి రుదయంచేద్దళాగ్రకమ్‌॥ 
యదికోణా పరిస్పృష్ట కర్ణికాక్షర వాచనమ్‌। 


ఇదమష్టదళం పద్మం కవి సంజ్ఞాంకితం తదా॥” 


941. _ రమ్యేవేళ్ళని పావరాక్షనభిదా స్వానక్త ధీనాయికొ 

నంతుం కర్మజ దుర్శదాలనధియాం సావాంతనాధీకృతా। 

నద్వాట (భ్రమికొనుతావన తవో వనంభభూయంతతికొ 

కొచిత్సైర గమేన కేళలినమయే కొమద్రతాపాదుకా॥-31 
అర్థం :- పాప-నాయికా! పాపరాక్షస=క్రూరరాక్షసుల యొక్క; భిదా=వధయందు; సు+ఆసక్త=చాల పట్టుదల 
గల; ధీ=బుద్ధిగల శ్రీరాముణ్ని; నాయికా=నడిపించుకొని పోవునట్టి; కేళినమయే=క్రీడావేళలో; స్వైరగమేన=తన 
ఇష్టప్రకారం సంచరించడం చేత; కామవ్రతా=(ఆశ్రితుల) కోరికలను తీర్చు నియమం కలిగినట్టి; సత్‌+వాట, 
భ్రమికాను=మునుల ఆశ్రమాల్లో సంచరించునప్పుడు; తాపస-యంత్రికా। తాపస=మునులకు; తపః=తపస్సు 
విషయంలో; విన్రంభ=విశ్వాసాన్ని;ి భూ=పుట్టించే; యంత్రికా=రేఖాత్మక ముద్రలను వేయకలిగిన; సా=ఆ; 
కాచిత్‌=అనిర్వాచ్య వైభవం కలిగిన; పాదుకా=పాదుక; కర్మజ, దుర్మద, అలస, ధియాం=దుష్కర్మల వల్ల కలిగే 
దురభిమానం చేత మందబుద్ధి కలవారికి; రమ్యే=అందమైన; వేశ్మని=(శ్రీరంగ) మందిరమందు; నంతుం=నమస్కరించ 
(సేవించ) డానికి; నాథీకృతా=స్వామినిగా చేయబడినది. హంత=ఆశ్చర్యమే. 
అర్థం := సుబాహు మారీచాదిక్రూర రాక్షసుల వధ కోసం మిక్కిలి పట్టుదలకల శ్రీరాముణ్ని విశ్వామిత్రుని 
సత్రభూమికి తీసుకొనిపోయినట్టి, లోకరక్షణార్థం విలాసంగా సంచరిస్తూ తనను సేవించే వారి కోరికలను దీర్చే 
నియమం కలిగినట్టి; తాపసుల ఆశ్రమాలలో శ్రీరామపాదుకా ముద్రల దర్శనం వల్ల మునులకు తపోభంగం 


కలుగదనే నమ్మకం కలిగించే భగవత్సాదుక, సత్కర్మ, జ్ఞాన యోగాలను అనుష్టించలేని బుద్ధి మాంద్యంకల 
జనులు తనను సేవించి ఉజ్జీవించడం కోసం శ్రీరంగధామ మందు దేవతగా వెలసి ఉంది. 


వ్యాఖ్య :- ఆజ్ఞానులూ సేవింపదగిన 'దేవత పాదుక. 
సుమతులనే కాదు, మందమతులనూ తరింపజేయడం ఆశ్చర్యకరమే. శార్గూల విక్రీడిత వృత్తం. కవి, కావ్యనామాంకితమైన 


38 


'మహాచక్ర బంధం. 


లక్షణం :- “కోణషట్కసమాక్రాంత మండలీనవమాత్మకే। 

చక్రే నేమీతరాయాంతు మండల్యాం యత్రకుత్రచిత్‌। 

మండలీగతి రిత్యేవ యద్వివక్షిత ముచ్యతే 

తుర్యపాదశ్చ నేమిస్థస్తన్మహాచక్రముచ్యతే॥” 
ఉద్ద్భారం :- ఒకదానిలోపల ఒకటి చొప్పున పది వృత్త రేఖలను గీయాలి. తొమ్మిది మండలాలుగల నాభి నుంచి 
నేమివరకు ఆరు రేకులు గల మూడు వీథుల నేర్పరచాలి. ప్రతివీథి యందు నాభితోపాటు పందొమ్మిది 
గదులలో, నేమి నుంచి పందొమ్మిది అక్షరాలను వ్రాయగా మూడు వీథులలో మూడు పాదాలు పూర్తి అవుతాయి. 
మూడు పాదాలలోని పదవ అక్షరం నాభిలో శ్లిష్టాక్షరం అవుతుంది. మూడవ పాదంలోని చివరి అక్షరం మొదలు 
ప్రదక్షిణగానేమి ఉన్న మండలంలోని గదులలో నాల్గవ పాదంలోని అక్షరాలను, మూడు పాదాల ఆద్యంతాక్షరాలు 
శ్లిష్టంగా, వ్రాయగా శ్లోకం పూర్తి అవుతుంది. మూడవ పాదాంతాక్షరంతో నాల్గవ పాదం యొక్క మొదటి, చివరి 
అక్షరాలు శ్లిష్టమవుతాయి. 


మూడవ మండలంలో 'వేజ్కటనాధీయం' అనీ, ఆరవ మండలంలో “పాదుకొసహసస్రం” అనీ కవి, 
కావ్యనామోద్ధారమూ ఉంది. 


39 


942. శ్రీ నంవేదన కర్శళృద్వాను తవస్వామృద్ధథై ర్యన్స్రుట(ః) 

శ్రీపాదావని! వినతానీ నుఖినీ త్వం గేయయాతాయనా। 

వేదాంతానుభవాతిపాతి నుతను స్పాంద్రెఢడ్యభావవ్రధో౭. 

జ్కస్థాబాభ్యుత దివ్యదాన్యనుమతిఃప్రాణన్థ నీతాధన॥ 32 
అర్థం :- శ్రీ, సంవేదన, కర్మకృత్‌+వసు=త్రయీరూపవేదం తెలియ జేసే కర్మలను ఆచరించే వారి ధనమైనట్టి; 
.(నపుంపక “వసు శబ్దం యొక్క సంబోధన రూపం) సాంద్ర+ఈడ్య, భావ, ప్రథే=ఘనమైన స్తుతింపదగిన 
ధర్మంతో కూడిన, ప్రసిద్ధి కలిగినట్టి; ప్రాణస్థసీతా ధన=ప్రాణంవలె ఉన్న సీతమ్మకు సంపత్తెనట్టి; శ్రీపాదావని=సంపత్కరమైన 
ఓపాదుకా! గేయ, యాత+అయనా=గానయోగ్యమైన సంచారమార్గం కలిగినట్టి; వేదాంత+అనుభవ+అతి పాతి, 
సుతనుః=వేదాంతమందలి అనుభవాన్ని అతిక్రమించే శీలంకల మంచి రూపం కలిగినట్టి; అంక, స్థా=(భగవంతుని 
యొక్క) బిరుదువలె ఉన్నట్టి; అచ్యుత దివ్వదాస్య సుమతిః=భగవంతునికి చేసే ఉత్కృష్టమైన కైంకర్యమందు 
శోభనమైన బుద్ధిని కలిగి యున్నట్టి; చ=మరియు; సుఖినీ=నిరతిశయసుఖం కలిగి ఉన్న; త్వం=నీవు; విస్తృతా=(నానా 
వతారాలయందు బహురూపవతిగా) వ్యాపించిన దానవై; అసి= ఉన్నావు. బుద్ధ, ధైర్య,స్ఫుటః=సమృద్ధమైన 
ధైర్యంచేత వికసితబుద్ధి కలిగిన నేను; తవ=నీకు; స్యామ్‌=(శేషభూతుడనై) ఉంటాను. (ఇది “భారద్వాజ వారి 
వ్యాఖ్యాను సారమైన అర్థం) 


తౌ॥ వేదబోధిత ధర్మానుష్ణాతలకు ధనంగా ఉన్నట్టి, స్తుతింపదగిన భావంచేత జగత్రసిద్ధి పొందినట్టి, ప్రాణంలాగ 
ఉన్న సీతాదేవికి సంపత్తు వలె ఉపాదేయవైన ఓ శ్రీపాదుకా! నీ సంచారమార్గం కీర్తనీయం. వేదంతశాస్రం 
బోధించే నీ అనుభవాన్ని మించిన చక్కని రూపం కలిగి యున్నట్టి, శ్రియఃపతి' అనే బిరుదు ఉన్న భగవంతునికి 
శ్రీదేవిలాగా సమీపమందున్నట్టి, అచ్యుతునికి చేసే దివ్యదాస్య మందు శోభించే ప్రజ్ఞకలిగి, నిరతిశయసుఖాన్ని 
పొందేనీవు, భగవంతుని అనేకావతారాలకు తగినట్లు విస్తరించిన నానా రూపవతివి. నిన్నాశ్రయించిన ధైర్యంతో 
ఉన్న నేను మాత్రం నీ సొత్తునే సుమా! 

వ్యాఖ్య :- భగవదవతారానురూపయైన పాదుకొదేవికి తాను దాసుడని కవి ప్రకటించాడు. 

“అయనం వర్మ” (అమరం) పాదుకా సంచారమార్గాన్ని లోకులు స్తుతిన్తుంటారు. 


ఈ శ్లోకంలో మొదటి పాదంలోని పదాలకు అన్వయభేదాన్ని చూపించారు శ్రీమాన్‌ ఉత్తమూర్‌ వీరరాఘవాచార్య 
స్వామి వారు. “ధైర్యస్స్రుటశ్రీపాదవని” ఒకటే పదం. ఇక్కడ టి కారం విసర్గతో ఉంటే, ఈ శ్లోక గర్భమందున్న 
మరొక శ్లోకంలోని “వినర్గరహిత టకారం” కుదురదు. ద్వితీయ పాదమందున్న మొదటి అక్షరమైన 'శ్రీకి 
శావత్తూ (౭) కుదురదు కదా! 


హేస్ఫుట, శ్రీ,పాదావని=వికసితకాంతి గల ఓపాదుకా! శ్రీ సంవేదన కర్మకృత్‌=వేదంబోధించే కర్మలను 
చేయునట్టి; బుద్ధధైర్యః=వృద్ధిని పొందే ధైర్యం కలిగిన నేను; తవ=నీ యొక్క; వసు=సాత్తుగా; స్యామ్‌=ఉంటాను. 


40 


ఇది '“అనుష్టుప్‌' శ్లోకగర్భితమైన “శార్దూల విక్రీడిత వృత్తం” 
“చతురంకాష్టార చక్రబంధం” ఇది 
అంకచతుష్టయం :- 
“లీ శ్రీవేజ్బటనాథేన, వేదాన్తాచార్యతావతా!। 
కవివాది మృగేన్దేణ, కృతా పాదావనీనుతిః॥” 


(చతుష్పాది.) 


+ : 


[వక 5 


ళ్‌ 


లక్షణం :- “కోణాష్టక సమాక్రాంత నవమండలచక్రగే। 
చతుర్వీథీ గతే పద్యే మండలేషు యథేప్పితమ్‌॥ 
పద్యం పద్య ద్వయం వాపి యథాశక్తి సముద్ధరేత్‌। 
మండలీ గతిరి త్యేత దష్టారం చక్రముచ్యతే॥ 


ప్రస్తారం :- పది వృత్తరేఖలు కలిగిన తొమ్మిది మండలాలున్న చక్రం చిత్రించాలి. దానియందు ఎనిమిది రెకులు 
గల నాలుగు వీథులను ఏర్పరచాలి. ప్రతివీథిలో నాభితోపాటు పందొమ్మిది గదులుంటాయి. నేమి ఉన్న 
మండలం నుంచి ఆరంభించి, నాలుగు వీథులలో నాలుగు పాదాల అక్షరాలను దిగ్విదిక్కుల యందు వ్రాయాలి. 
ప్రతిపాదంలోని దశమాక్షరం నాభిస్థానమందు శ్లిష్టమవుతుంది. “శార్జూల వృత్తం” (శ్లోకపాదాలు) నాలుగు వీథుల 
యందు పూర్తి అవుతుంది. దీనిలోని మొదటి మండలంలో ప్రాదక్షిణ్యంగా “శ్రీ శ్రీవేజ్కిటనాధేన” మూడవ 
మండలంలో “వేదాన్తా చార్యతావతా” ఆరవ మండలంలో “కవివాది మృగేంద్రేణ” ఎనమిదవ మండలంలో 
“కృతా పాదావనీనుతిః” అని నాలుగు పాదాల “అనుష్టుప్‌' శ్లోకం ఉంది. ఇది గర్భకవిత. కవినామ, స్వరూప, 
గుణ, క్రియాబోధకమైనది. 


943. కనక పీఠనివిష్టతనున్త దా 
నుమతిదాయినిజానుభవన్ముతా। 
విధి శివవముఖైరభినందితా 

విజయతే రఘువుంగవపాదుకొ/-33 
అర్థం :- తదా=అధికారకాలంలో; కనకపీఠ, నివిష్టతనుః=స్వర్గ సింహాసనమందు ఉంచబడిన స్వరూపం 
కలిగిన; సుమతి-స్మృతా। సుమతిదాయి=మంచిబుద్ధిని ఇచ్చే; నిజ=తనవిషయమై; అనుభవ=దర్శనమూ; స్మృతా=స్మరణమూ 
కలిగిన; విధి, శివ, ప్రముఖైః=బ్రహ్మరుద్రాదులచేత; అభివందితా=నమస్కరింపబడిన; రఘుపుంగవపాదుకా=శ్రీ 
రాఘవుని పాదుక; విజయతే=విశేషంగా ప్రకాశిస్తుంది. 


_ తా॥ అయోధ్యానగర కనకమయ సింహాసనమందు ఉండి అధికారాన్ని నిర్వహించినప్పుడు స్వీయసాక్షాత్కారం 
చేతనూ, స్మృతిచేతనూ చక్కని బుద్ధిని ప్రసాదించ కలిగిన, బ్రహ్మరుద్రాదుల చేత నమస్కరింపబడిన శ్రీరామచంద్రస్వామి 
పాదుక; విశేషంగా ప్రకాశిస్తుంది. 
వ్యాఖ్య :- శ్రీరాముని పాదుక రాజ్యాన్ని పాలించినప్పుడు బ్రహ్మదిదేవతల చేతనూ వందనీయయై 
ప్రకాశించింది. 
రఘువంశరాజుల స్వర్ణమయ సింహాసనమందున్న శ్రీరాముని పాదుకను మనుజులూ, దివిజులూ దర్శించారు, 
స్మరించారు, నమస్కరించారు. ఇది భిన్న వృత్తమున్న అనులోమ గోమూత్రికాబంధరచనలో మొదటి శ్లోకం 
ద్రుతవిలంబిత వృత్తం. 
944. దీనగోవీజని క్లీన్టభీనుత్సదా 
రామవాదావని/ న్వానుభావస్థితా! 
ఎధి మేఒవళ్ళ ముత్తారభావ శ్రితా 
తేజసా తేన ఘుష్టిం గతౌపాలికొ ॥-34 


42 


అర్థం :- హే రామపాదావని=ఓ రామపాదుకా! దీనగోపీజని, క్లిష్ట, భీ,నుత్‌=దీనులైన గోపికల సంసారాన్నీ, 

కష్టాలనూ, భయాన్నీ పాగొట్టినట్టి; సదా=ఎల్లప్పుడు; స్వ+అనుభావ, స్థితా=స్వీయ మహిమ యందు ఉన్నదానవు; 
ఉత్తార భావశ్రితా=తరింపజేసే కారణాన్ని పొందినట్టి; తేన=ఆలాంటి; తేజసా=కాంతిచేత; ఘుష్టిం=ప్రసిద్ధిని; 
గతా=పాందినట్టి నీవు; అవశ్యం=తప్పకుండా-నిజంగా; మే=నాకు, పాలికా=ఏలికవై; ఏధి=ఉండుము. 


తౌ॥ ఓ శ్రీరామపాదుకా! శ్రీకృష్ణావతారంలో దీనులైన గోపికలకు (చింతయంతి, రాధలాంటి వారికి) పునర్జన్మనూ, 
కంసునిలాంటి దర్జ్దనుల వల్ల కలిగే పీడనూ, ఇంద్రాదుల వల్ల కలిగే భయాన్నీ పోగొట్టిన దానవు. నిత్యం నీ 


మహిమయందే ప్రతిష్టితవు. సంసారం నుంచి తరింపజేసే కారణభూతవు. అలాంటి అనిర్వాచ్యమైన తేజస్సు 
చేత ప్రసిద్ధిని పొందిన నీవు నాకు అవశ్యంగా రక్షకురాలవై ఉండుము. 


వ్యాఖ్య :- ఆగ్రితుల సంసార బంధాన్ని తొలగించి కాపాడేది పాదుకాదేవి. 
నుత్‌- “నుద-ప్రేరణే” ధాతువునకు 'క్విప్‌' ప్రత్యయం. ఉత్తార-“తారయతి” అనే ధాతువునకు 'కరణ' మందు 
“ఏరచ్‌' ప్రత్యయం. “ఘుష్టి' శబ్దం- “ఘుషిర్‌-విశబ్దనే” ధాతువు వల్ల స్రీలింగమందు "క్తిన్‌' ప్రత్యయం. 'ఏధి'- 
“అస-భువి” ధాతువు యొక్క 'లోట్‌ మధ్యమ పురుషైక వచనం. 
ఇది స్రగ్విణీ వృత్తం. 943 ద్రుతవిలంబిత వృత్తం కదా! వేర్వేరుగా ఉన్న ఈ రెండు వృత్తాలతో, 
పూర్వార్థంలోనూ, ఉత్తరార్థంలోనూ ఒక అక్షర భేదం చేత-ప్రతి రెండవ అక్షరాన్ని శ్లిష్టంగా కూర్చి-“అనులోమ 
గోమూత్రికాబంధం” చిత్రింపబడింది. 


is కర విత సృ సుత యి జోబ్ల సు -3ఏం డువృత్తాల- 
COELOMIC "హాల ఇ: 
YEDDA తం పాళవ ఇ సహ్హా ల్ల స / 


(శ్లో 943,944) “భిన్న వృత్తానులోమ గోమూత్రికాబంధం"” 


945. _ధామని రాకృత తామనలోకొ 
ధాతృమువైర్విన తానిజ దాసైః 


43 


పావమతశేష మపాకురుషే మే 

పాదు!బిభూషీత రొభువపాదా॥-35 
అర్థం :- హేపాదు=ఓపాదుకా!ధామ నిరాకృత తామస లోకా=తేజస్సుచేత నిరాకరింపబడిన తమోగుణమయులైన 
జనులు కలిగినట్టి; నిజదాసైః=(తన) నీ దాసులైన; ధాతృముఖైః=బ్రహ్మాదులచేత; వినతా=నమస్కరింపబడినట్టి; 
విభూషిత రాఘవపాదా=అలంకరింపబడిన శ్రీరాముని చరణాలు కలిగిన నీవు; మే=నాయొక్క; పాపం=దురితాన్ని; 
అశేషం=పూర్తిగా; అపాకురుషే=పోగొట్టుము. 


తా॥ ఓ పాదుకాదేవీ! ఆసుర ప్రకృతి కలవారిని స్వీయతేజస్సుచేత నిరసించినట్టి, నీకు దాసులైన చతుర్ముఖ 
బ్రహ్మాదులచే నమస్కరింపబడినట్టి, శ్రీరాముని పాదాలను అలంకరించిన నీవు, నా పాపాన్ని పూర్తిగా పోగొట్టుము. 
వ్యాఖ్య :- మహాతేజస్విని శ్రీరామపాదుక పాపహారిణీ. 

ఇది “దోధక వృత్తం” (దోధకవృత్తమిదం భభభాద్గా!!) 

భిన్న వృత్తమున్న ప్రతిలోమ గోమూత్రికాబంధంలో మొదటి శ్లోకమిది. ప్రతిలోమంగా వ్రాసే శ్లోకం 
తర్వాతది. 

946. కృవానథుత్రాత నుభూరదువ్షా 
మేధ్యా రుబా పారిషదామభూపా! 
పాదావని! స్తాన నుఖైర్నతృషపా 
రొంత్వా నమేతా ధికృతాఒ నిరోధా॥-36 

అర్థం ;= హేపాదావని=ఓపాదుకా! కృపా+అనఘ,త్రాత, సుభూః=దయచేత దుఃఖం (దోషం) లేకుండా రక్షింపబడిన 
పుణ్యభూమికల్లిన; అదుష్టా=దోషరహితయైన; రుచా=కాంతిచేత; మేధ్యా=పరిశుద్ధయైనట్టి, పారిషదా=పరిషత్తునందు 
సాధువైనట్టి; భూపా=భూమిని పాలించునట్టి; స్తాన సుఖైః=అధిక సుఖాలచేత; న, తృప్తా=తృప్తి లేని దానవు; 
(కాబట్టి) కాంత్యా=భగవచ్చరణ సంగమేచ్చతో; సమేతా=కూడుకొన్నట్టి; అధికృతా= అధికారయుక్షవెనట్టి; అనిరోధా=అడ్డులేని 
నీవు; అమ=రమ్ము, 
తా॥ ఓపాదుకాదేవీ! ఆర్యావర్తంమొదలైన పుణ్యభూమిని బాధపడకుండా కాపాడునట్టి; నిరవద్యవైనట్టి, పావన' 
రత్నకిరణకాంతి కలిగినట్టి, సాధుసభా పరిష్కారికయైనట్టి, అర్బావతారమందు భూలోకాన్ని రక్షించునట్టి, భగవంతుని 
పాదాల సంగమం వల్ల కలిగే అధిక సుఖాలతో తృప్తిపడని దానవు కాబట్టి భగవత్సాదాల యందు నిత్య 
సంశ్లిష్టవైనట్టి, కోసలదేశ రక్షణ సమయాన అధికారయుక్తవైనట్టి, అప్రతిహత సంచారంగల నీవు పూజా సమయాల్లో 
సన్నిధానానికి రమ్ము, 


వాఖ్య :- గుణగరిష్టయైన పాదుకొదేవి పూజనీయ. 


44 


“పరిషది సాధుః”- పారిషాదా! ణో౭_పీష్యతే” అని సాధ్వర్థమందు పరిషచ్భబ్బ్దానికి 'ణఐ' ప్రత్యయం- 
“ఆమ”- “అమ-గత్యాదిషు' అని ఆజ్‌ పూర్వకమైన “అమి ధాతువు యొక్క 'లోటో మధ్యమ వురుషైక 
వచనం. 

పారిషద+అమ, భూపా=తనను చేరిన భరతుడు మొదలైన సభాజనులను ఆశ్రయించిన సకల సంపత్సమృద్ధి 
గల భూపతులు కలది-పాదుక-అని ఒకే పదంగానూ చెప్పవచ్చును. ఇది, ఉపజాతి వృత్తం. (ఉపేంద్రవజ్రా, 
ఇంద్ర వజ్రావృత్తాల సంకీర్ణం) 


“945వ శ్లోకాన్ని అనులోమంగా వ్రాయాలి “946వ శ్లోకాన్ని ప్రతిలోమంగా వ్రాయాలి. (బేసి) అయుగ్మాక్షరాలు 
శ్లిష్టాలు. కాబట్టి '946'వ శ్లోకం భిన్నవృత్తం, ప్రాతిలోమ్యం (తలక్రిందు) గా వాచ్యమానం. 
947. సారస సౌఖ్యనమేతాఖ్యాతా పదపాభుబి స్వాజ్ఞా! 

సావానకొర్య వనాళాధీరా వనుదానవ న్యాసా॥-37 : 
అర్థం :- సారస సౌఖ్య సమేతా=పద్మాలచే సుఖంకలిగి యున్న; ను+ఆజ్ఞా=చక్కని ఆజ్ఞను చేసే; 
సాహసకారి+అవన+ఆశా=పిడివాదం చేసే భరతుణ్ని కాపాడే కోరిక కలిగిన; ధీరా=ధైర్యం కలిగియున్న; వసుదా=ఐశ్వర్యాన్ని 
ఇచ్చునట్టి; నవన్యాసా=కొత్త సన్నివేశాలు కలిగిన; పదపా=పాదుక; భువి=భూలోకమందు; ఖ్యాతా= ప్రసిద్ధమయినట్టిది. 
తా॥ పూజలో సమర్పింపబడిన తామర పూవులచే సుఖవతియైన, హితమైన ఆజ్ఞనొసగునట్టి, సాహసకారియైన 
భరతుణ్ని రక్షించే ఇచ్చకల్లిన, ధీరయైన, ధనదాయినియైన, కొత్త కొత్త, నవరత్నా లమరియున్న పాదుకాదేవి 
భూలోకంలో పేరు గాంచినట్టిది. 

వ్యాఖ్య :- పాదుక, ఆగ్రితులను రక్షించే అధ్యవసాయం కలది. 

సార ససౌఖ్య సమేతా-సారమైన సౌఖ్యంతో కూడిన భగవంతునితో చేరియుండేది, పాదుక-అన్న అర్థమూ ' 

ఉంది. “భరతుడు సాహసకారి' అనడానికి “శ్రీరామచంద్ర స్వామి అయోధ్యకు తిరిగి రానంతదాకా పర్ణశాల 


45 


ముందు ప్రాయోపవేశం చేస్తాను.”- “శేష్యేవురస్తాచ్చాలాయా యావన్న ప్రతియాస్యతి” రామాయణం ప్రమాణం. 
ఆర్యాభేదళ్లోకమిది. భిన్న వృత్తానులోమ ప్రతిలోమంగా ఉన్న రెండు శ్లోకాలలో ఇది మొదటి శ్లోకం. 
అనులోమంగా ఉన్న ఈ శ్లోకంలోని ఉత్తరార్థం, తర్వాత ఉన్న ప్రతిలోమళ్లోకానికి పూర్వార్థమవుతుంది. 
948. _సొన్వావనదా నువరా ధీళానా వర్యకొనహాసా। 
జ్ఞాన్వా విభువొాదవతాఖ్యాతా మేనఖ్యనా నరనా/-3౩8. 
అర్థం వ్‌ సాన్యా=బాగాభజింపదగిన; అవనదా=రక్షణ నిచ్చే; సహసా=శీఘ్రంగా; సువరా=సుఖంగా వరింపదగిన; 
అధీశానా=ఈశ్వరియైన, వర్యకా=శ్రేష్ణమైన సుఖం కలిగిన; జ్ఞా=జ్ఞానమున్న; స్వ+అ=తనవాడైన విష్ణువు కలది; 
విభు, పాదపతా, ఖ్యాతా=శ్రీరంగనాథుని చరణాలను రక్షిస్తున్నదవడం చేత ప్రసిద్ధమైన; అసౌ=ఈ పాదుక, 
మే=నాకు; సరసా=స్నేహంతో కూడిన; సఖి=హితాహితాలను ఉపదేశించే అప్పరాలు. 


తౌ॥ ఆశ్రితులకు భజింపదగినదై శ్రీఫ్రుంగా రక్షించేదీ, సుఖంగా కోరదగినదీ, స్వయంగా మంచి సుఖం కలదీ, 

సర్వజ్ఞయైనదీ, భగవంతుణ్ని వశపరచుకొన్నదీ, మనకందరకు ప్రభ్విణియై, భగవత్పాద రక్షణమనే తన్మయత్వం 

చేత ప్రసిద్ధి పొందినదీ అయిన ఈ పాదుక వాత్సల్యంతో నాకు యుక్తాయుక్తాలను బోధించే ఆప్షురాలు. 

వ్యాఖ్య :- శ్రీరంగనాథుని పాదుక హితాహితో పదేష్టియైన వాత్సల్యవతి. 

“షణ-నంభక్తౌ” ధాతువు. కర్మార్థకమందు “బుహలోఃణ్యత్‌' వల్ల “సాన్యా” పదం ఏర్పడింది. “వృహ్‌- 

వరణే” ధాతువు. “సు పూర్వక 'ఖల్‌' ప్రత్యయం వల్ల “సువరా” పదం నిష్పన్నం. వర్యం కం యస్యాఃసా=వర్యకా. 

ఆర్యాభేద వృత్తమిది. 

(947)పూర్వళ్లోకాన్నే ప్రతిలోమంగా పఠింపదగిన శ్లోకమిది. 


949. _తారస్సార తర న్వర రనభరరా సా వదావని సారా! 
ధీర స్వైరచరస్థిర రఘువురవాన రతిరామ నవా/-39. 
అర్థం :- ధీర-నవా। ధీర=దృఢ బుద్ధికల; స్వైరచర=ఇష్టమైనట్లు నంచరించే; న్థిర=చలించని; 
రఘుపురవాస=అయోధ్యానగరవాసమందు; రతి=అభిలాషగల; రామ= శ్రీరాముడు; సవా=(ేర్యుడుగా కలిగిన; 
తార-భరరా। తార= ఉచ్చెస్తరమైన; స్భారతర=అధికమైన; స్వర=నాదం చేత; రస భర=పూర్ణానందాన్ని; రా=ఇచ్చునట్టి, 
సా=ఆ, పదావనీ=పాదుక; స+ఆరా=గమనంతో కూడింది. 


తా॥ ధీరుడైన స్వేచ్చాచారియైన సాకేతనగరమందు నివసించే ఆసక్తి గల శ్రీరాముణ్ని పేరేపింప కలిగిన, 
తారస్థాయి గల తన గొప్ప నాదంచేత సంపూర్ణానందాన్ని ప్రసాదించే పాదుక ఆశ్రితులను కాపాడడానికి అంతట 


సంచరిస్తుంది. 


46 


వ్యాఖ్య :- శ్రీరంగనాథుని పాదుక ఆగ్రిత రక్షణకోసం సంచరించే శీలవతి. 


“షూజ్‌-ట్రేరణే” ధాతువుకు “ఏరబ్‌' ప్రతయం వల్ల “సవా” పదం - “సారం భూయశ్చ భూరిచ” 
(అమరకోశం). “బు-గతౌప్రాపణేచ” అనే ధాతువుకు భావార్థక మందు “ఘణ ప్రత్యయం చేరడం వల్ల 
“ఆరం” పదం। “ఆరేణ సహితా=సారా” ఆర్యావృత్తం. 


“పాదుకా యుగళ గర్భకర్ణిక మష్టదళ పద్మబంధం” ఇది. 


అష్టదళపద్మబంధ చిత్రమందే పాదుకాయుగళాన్ని కర్ణికగా వేదాంత దేశికులు చిత్రించినారు. ఒక 
చిత్రబంధమందు మరొక చిత్రాన్ని నిబంధించడం అపూర్వం. పాదుకాబంధం చిత్రకవితలో ఇంతకు ముందు 
లేదు. ఈ ప్రజ్ఞ నాన్యతో దర్శనీయం. 


ఉద్భారం వం 


అష్టదళ పద్మమందు రెండు పాదుకలను 
కర్ణికగా చిత్రించాలి. కర్ణికలో “ర అక్షరాన్ని వ్రాయాలి. 
మొదటి, మూడవ పాదాలలోని 1,3,5,7. అక్షరాలను 
క్రమంగా ఎనిమిది దిగ్గళాలలో వ్రాయగా, కర్ణిక 
యందున్న రేఫం వాటికి రెండవ అక్షరంగ 
శిష్టమవుతుంది. రెండవపాద ప్రథమాక్షరమైన 
కర్ణికారేఫానికి కుడి ప్రక్కన ఉన్న పాదుక యందు 
ద్వితీయ, తృతీయ, పంచమాక్షరాలను, చిటికెన 
వ్రేలునందు షష్టాక్షరాన్నీ, తర్వాత అంగుష్టం నుంచి 
నాలుగు వ్రేళ్ళల్లోనూ క్రమంగా నాలుగక్షరాలను- 
పదావనీ-వ్రాయాలి. మళ్ళీ కనిష్టికలోని అక్షరమూ, 
పంచమాక్షరమూ శ్లిష్టమవుతాయి. 


అలాగే ఎడమపాదుక యందు నాల్గవ పాదమందలి ద్వితీయ, తృతీయ, పంచమాక్షరాలను వ్రాసి, దాని చిటికెన 
వ్రేలు నుంచి బొటనవ్రేలు వరకు క్రమంగా (6 నుంచి 10) అయిదక్షరాలను-సరతిరామ-వ్రాయాలి. కనిష్టకలోని 
అక్షరమూ, పాదుక మీది పంచమాక్షరమూ వ్యుత్కమంగా శ్లిష్టమవుతాయి. పది అంగుళాల్లో క్రమంగా “సరతి 


47 


రామపదావనీసా” వాక్యముంటుంది. ఈ శ్లోకరచనతో పాదుకా యుగళ సన్నివేశం దేశికోపజ్జకం. 


950. చరమ చరంచ నియంతు 

శృరణా వనిదం వరేతరా లౌరేః। 

భరమ వురుషార్థ చిత్రా 

బరణావని/ దిళనీ చత్వరేమ నతామ్‌॥-40 
అర్థం := హే చరణావని=ఓపాదుకాదేవీ! అనిదం పరేతరా=అదేఅభిప్రాయం కలదానివై; చరం=జంగమాన్ని; 
ఆచరం, చ=స్థావరాన్నీ; (ఈ రెండింటిని కూడా) నియంతుః=నియమించే; శౌరేః= శ్రీరంగనాథుని యొక్క; చరమ 
పురుషార్థ, చిత్‌+త్రౌ=చివరి పురుషార్థమైన మోక్షం యొక్క జ్ఞానాన్ని రక్షించే; చరణౌ=పాదాలను; సతాం=యాథాత్మ 
జ్ఞానం కలవారియొక్క; చత్వరేషు=గృహాంగణాల యందు; దిశసి=ఇస్తున్నావు-ప్రదర్శిస్తున్నావు. 


తౌ॥ ఓ పాదుకాదేవీ! శ్రీరంగనాథుని పాదప్రదానమే ముఖ్యమైన ఉద్దేశ్యం కలదానివై చరాచరాలను రెంటినీ 

నియమించే శీలంకల శ్రీరంగనాథుని మోక్షజ్ఞానాన్ని కాపాడే పాదాలను సజ్జనుల ముంగిళ్ళలోనికి తెచ్చి ప్రదర్శిస్తుంట'ఎ. 
వ్యాఖ్య :- పాదుకొనుగ్రహం వల్ల సత్పురుషులు ముంగిళ్ళలోనే శ్రీరంగనాథుణ్ని సేవిస్తారు. 
భగవంతుని పాదాలను సేవించేడమే మోక్షం. “చితీ-సంజ్ఞానే”. “త్రెజ్‌-పాలనే” ధాతువుల వల్ల ఇక్కడ 


“చిత్ర” శబ్దం నిరూపితం. భగవత్సాద దర్శన సేవనాదులన్నీ పాదుకాధీనమని ప్రకటిస్తూ, ఈ “చిత్ర” ప్రదర్శనం 
పాదుకాదేవి చేత చేయబడుతుందని (వర్ణించి) ముగించారు దేశికులు. ఆర్యావృత్తం. 


“పాదద్వ్యయ భాగద్యయావృత్తి యమకమ్‌” ఇది. మొదటి పాదంలోనూ, మూడవ పాదంలోనూ 
“చరమ” పదావృత్తి, రెండవ, నాల్గవ పాదాలలో “చరణావని” ఆవృత్తి; నాలుగు పాదాలలోనూ “చరి అనే 
రెండక్షరాల ఆవృత్తి సంభవించడం వల్ల ఇది యమకానుప్రాసల సంకరంకదా! 


చిత్ర పద్ధతి సమాప్తం. 


48 


31. నిర్వేద పద్దతి 


951. వ్రవద్వే పాదుకొందేోవీం పరబిద్యామివ న్వయమ్‌! 
యామర్పయతి దీనానాం దయమానోజుగద్దురుః॥-1 
అర్థం "= జగత్‌+గురుః:=చరాచరప్రపంచానికి ఆచార్యుడైన శ్రీరంగనాథుడు; దయమాన:=కృపాళువై; 
దీనానాం=గతిలేనివారికి; పరవిద్యాం, ఇవ=పరభక్తిని వలె; దేవీం=క్రీడాపరురాలైన, సకల గుణాలచే ధీప్యమానయైన; 
యాం=ఏ పాదుకను; స్వయం=తానే; అర్వయతి=ప్రసాదించునో; (తాం=ఆ) పాదుకాం=పాదుకాదేవిని; ప్రపద్యే=శరణం 
పొందుతున్నాను. 


తౌ॥ జగదాచార్యుడైన శ్రీరంగనాథ భగవానుడు సంసారబంధం చేత ఖిన్నులైన వారికి దయాళుడై పరవిద్యను 
వలె, సర్వగుణాలచే ప్రకాశిస్తున్నఏ పాదుకను నమర్పిస్తున్నాడో, ఆ పాదుకాదేవిని ప్రపత్తి చేస్తున్నాను. 
వ్యాఖ్య :- పాదుకొదేవిని ప్రపదన పూర్వకంగా కవి స్తుతించే శ్లోకం. 
“చిత్ర పద్ధతిలో నలుభైళ్లోకాల చేత పాదుకాదేవి మంగళమూర్తినీ, గుణాలనూ వర్ణించారు. బంధకవిత్వం. 
అంటే శబ్దాలను ఎర్చికూర్చి చిత్రించడం ప్రజ్ఞాపాటవాలకు నికషోపలమే, చమత్కారజనకమే. అయినో, అక్షర 


నియమబద్ధమైన గతులలో సాగే చిత్రకవిత్వం సరసంగా ఉండదని విజ్ఞులమాట. కాబట్టి, చిత్ర కవితా భ్రమవల్ల 
కలిగిన ఖేదంతో తన అపరాధాన్ని కవి, పాదుకాదేవికి నివేదించుకొంటూ స్తుతించే ఈ పద్ధతి “నిర్వేద పద్ధతి. 


మానవుడు శాస్త్రం వల్ల పొందవలసిన విషయాలు మూడు. తత్త్వం, హితం, పురుషార్థం. ఇంత వరకు 
తత్త్వం-పాదుకాదివ్య మంగళ స్వరూప గుణవైభవం-చిత్రితం. ఈ పద్ధతిలో మనమందరం హితాన్ని, పురుషార్థాన్ని 
పొందడం కోసం, దేశికులు పాదుకాదేవిని ప్రార్థిస్తున్నారు. 


ఈశ్లోకం లో పాదుకాదేవి పరవిద్యగా ఉపమింపబడింది. పరవిద్యను బోధించే వాడు ఆచార్యుడు. 


“యో బ్రహ్మాణం విదధాతి పూర్వం, యోవైవేదాంశ్చ ప్రహిణోతి తస్మై” (శ్రుతి) “తేనే బ్రహ్మహృదాయ 
ఆది కవయే” (భాగవతం) తొలుత శ్రీమన్నారాయణుడు చతుర్ముఖ బ్రహ్మను సృజించాడు. అతనికి వేదాలనూ 
ఉపదేశించాడు. కాబట్టి, వేద సంప్రదాయ ప్రవర్తకుడై జగత్తుకే గురువుగ భజనీయుడైన వాడు భగవానుడే. 


సంసారతాపత్రయం వల్ల ఖిన్నులైన ఆశ్రితజనులకు ఆచార్యులు భగవత్మృపా పరతంత్రులై పరవిద్యను 
ఉపదేశిస్తారు. “విద్య” అంటే జ్ఞానం. ఇది రెండువిధాలు. 


49 


“ద్వేవిద్యేవేదితవ్యే, పరాచైవా పరాచ, తత్రాపరా- 

అధపరా। యయా తదక్షర మధిగమ్యతే” (ముం. ఉప) 

“ఆగమోత్థం వివేకాచ్చ, ద్విధా జ్ఞానం తథోచ్యతే” (స్మృతి.) శ్రీభాష్యంలో భగవద్రామానుజులు ఈ 
విషయాన్నే “అదృశ్యత్వాధి కరణ” మందు “బ్రహ్మ విషయే పరోక్షా పరోక్షరూపేద్వేజ్ఞానే ఉపాదేయే” అని 
విశదీకరించారు. 

ముముక్షువు పరబ్రహ్మ విషయమై మొదట వేదశాస్త్రశ్రవ్రణం వల్ల కలిగే పరోక్షజ్ఞానాన్ని పొందవలెను. 
ఇది అపరవిద్య-తర్వాత; బ్రహ్మసాక్షాత్కారానికి కారణమైన ఉపాసన అనే దర్శన సమానాకార భక్తిజ్ఞానాన్ని- 
పరవిద్యను-పాందవలెను. కాబట్టి “పరవిద్య” అంటే పరభక్తి,..“భక్తి” అంటే ప్రీతిపూర్వకమైన నిరంతర ధ్యానం 
లేదా ఉపాసన. 

“పీతి పూర్వమనుధ్యానం భక్తిరిత్యభిదీయతే” 

ప్రత్యక్షంగా పరబ్రహ్మను దర్శించడానికి హేతువైన భక్తి. “దర్శనంతు పరాభక్తిః” 

సదాచార్యుడు ఉపదేశించిన పరవిద్య ఆశ్రితులను-శిష్యవర్గాన్ని-ఉజ్జీవింపజేస్తుంది. జగద్దురువైన శ్రీరంగనాథుడు 
భక్తుల శిరస్సు నందు సమర్పించిన తన పాదుక-శఠారి-భక్తులకు ముక్తినిస్తుంది. కాబట్టి శ్రీవేదాంతదేశికులు 
పాదుకాదేవిని గూర్చి ప్రపత్తి చేశారు. 

“భగవత్రవృత్తి నివర్తక స్వప్రవృత్తి నివృత్తి: ప్రపత్తిః:” భగవంతుని (రక్షణ) ప్రవృత్తిని అంటే ప్రయత్నాన్ని 
ఆటంక పరచే (జీవుడు) తనను తాను రక్షించుకొనే ప్రయత్నాన్ని మానుకోవడమే “ప్రపత్తి యొక్క నిర్వచనం 
కదా! శ్రీరంగనాథస్వామి దయాళుడై పాదుకను సమర్పిస్తుంటే, ఆపాదుకయే తనకు ఉపాయం-శరణం- అనే 


అధ్యవసాయంతో పాదుకను ప్రార్థించడం భక్తిరూపాపన్న జ్ఞానం కలవారి లక్షణం. ఉపమాలంకారం, వాక్యార్థ 
హేతుక కావ్యలింగాలంకార సంకీర్ణం. అనుష్టుబ్బందం. 


952. అవిజన్నని పాదుకే! వరన్నీ 
న్నన మై:ఃకర్మభిరీదృకోభవోయమ్‌!। 
య ఇనే దినయేన రంగభర్తు 

నృమయెేత్యాం వదయోన్సమర్పయంతి/-2 
అర్థం :- హే పాదుకే=ఓ పాదుకా! రంగభర్తుః=శ్రీరంగనాథుని యొక్క; పదయోః=చరణాలయందు; 
నమయే=తగిన నవుయుంలో; యే=ఎవరైతే; ఇవమే=వీరు; వినయేన=న(వుతతో; త్వాం=నిన్ను; 
సమర్పయంతి=సమర్పింతురో; (అహం=నేను) పరస్మిన్‌=తర్వాతదైన; జన్మయందు (మోక్షరూపమైన భవిష్యజ్ఞన్మయందు); 
ఆనమైః=దోషరహితమైన; కర్మభిః:=అర్చన రూపమైన కర్మలచేత; ఈ దృశః=వీరివంటివాడను; అపిభవేయం=అగుదునా? 


50 


తా॥ ఓ పాదుకాదేవీ! శ్రీరంగనాథస్వామి చరణాలయందు లీలాసంచార వేళల్లో నీ పరిచారకులు వినయంగా 
నిన్ను సమర్పిస్తుంటారో, తర్వాత నేను మోక్షరూపమైన జన్మయందు ప్రతిబంధకంలేని సేవారూపకర్మలచేత నీ 
పరిచారకుల వంటివాడను అవుతానా? : 

వ్యాఖ్య :- పరజన్మలో పాదుకార్పన పరుడను కావాలని కవి ఆకాంక్ష. 


పాదుకాదేవిని సేవించడం, తలమీద ధరించడం, భగవత్సాదాల యందు సమర్పించడమనే కైంకర్యమే ఉత్తమపురుషార్థం. 
ఇలాంటి మోక్షఫలాన్ని పాందడానికి తగిన ఉపాయాన్ని తానిదివరకు అనుష్టించలేదు. తన దుష్కర్మలే హితాన్ని 
అనుష్టించకుండా ప్రతి బంధకాలైనాయి. ఇక మీద సత్కర్మలను అనుష్టించి మోక్షఫలాన్ని పొందవలెనని కవికేసరి 
ఆశయం. 


వైకుంఠంలో నిత్యులకూ, ముక్తులకూ, భగవంతుని వలె స్వరూపాన్ని పాంది, భగవక్రైంకర్యం భగవంతుని 
ఆనందంకోసమే చేసే అనుభవం ఉంటుంది. దీన్ని 'ముక్తెశ్వర్యం' అంటారు. 


పరమాత్ముని పట్ల రక్తిగలవారికి ప్రాకృతిక విషయాల మీద విరక్తి కలుగుతుంది. “పరమాత్మనియోరక్తః 
విరక్తో2_పరమాత్మని.” పరమభక్తాగ్రేసరులైన శ్రీమదాచార్యుల వారికి ముక్తానుభవం పరిపూర్ణంగా ఉంది. అయినా, 
భగవంతునికి కైంకర్యం చేసే విషయమై ఇతోధికమైన ఆదరాతిశయంతో, భవిష్యత్కాలాన మోక్షరూపమైన 
జన్మయందు పాదుకా పరిచారకుడుగా ఉండాలని ప్రార్థిస్తున్నారు. 


పరవిద్య (పరబ్రహ్మోపాన) వల్ల భగవదనుభవం సంపూర్ణంగా కలుగునట్లే, పాదుకాస్తోత్రం వల్ల కూడా 


భగవత్సాదాలకు పాదుకలను సమర్పించే నిత్యసూరుల, ముక్తపురుషుల వంటి అనుభవం తనకూ అవశ్యంగా 
కలుగుతుందనే మహావిశ్వాసం కలవారు శ్రీమద్వేదాంతదేశికులు. 


“స ఎకధా భవతి, ద్విధాభవతి, త్రిధాభవతి” (ఛాం.ఉప) 

నిత్యసూరులు, ముక్తపురుషులు అనేకరూపాలను ధరించి, అనేక విధాలుగ భగవంతునికి కైంకర్యం 
చేస్తారని ఉపనిషత్తు చెబుతుంది. 

“ఇమాన్‌ లోకాన్‌ కామాన్నీ కామరూప్యనుసంచరన్‌” నిత్యసూరులూ, ముక్తులూ స్వేచ్చా గృహీత దేహులై 
ఆ, ఈ లోకాల్లోనూ భగవంతుణ్ని సేవించడానికి సంచరిస్తారని (భృగువల్లి) మరొక ఉపనిషత్తు చెబుతుంది. 
'తిరువాయి మొళి'లో (5-9-1) “మానేయ్‌నోక్కు' పాశురంలోని 'తేనార్‌ శోలైకళ్‌శూళ్‌' అన్నచోట 'నంబిళ్ళె' వారి 
వ్యాఖ్య ఇలా ఉంది. 

“ఆహృత సహజదాస్యాః సూరయఃస్రస్తబంధాః 

విమల చరమ దేహాఇత్యమీ రంగధామ్ని! 

మహిత మనుజ తిర్యక్‌ స్థావరత్వాః శ్రయంతే 


51 


సునియత మితి హస్మప్రాహురేభ్యోనమస్సాత్‌॥ ' (1-33) 

ఏనాడూ సంసారబంధం లేకుండా, భగవక్కైంకర్యమే సహజ సిద్ధంగా ఉండేవారు నిత్యసూరులు. సంసారబంధం 
నుంచి విడివడిన వారు ముక్తపురుషులు. పూర్వజన్మలలో చేసిన పుణ్యకర్మల వల్ల పాపరాశి నశించి పవిత్రదేహులై 
భగవద్భక్తిని పొంది, అదే చివరిజన్మగా కలవారు ముముక్షువులు. ఈ నిత్యులూ, ముక్తులూ, ముముక్షువులూ 
శ్రీరంగక్షేత్రానికి వచ్చి మానవులై, పశువులై, పక్షులై, చెట్టు-చేమలై స్వామిని సర్వదాసేవిస్తుంటారు, అని ఐతిహాసికులు 
చెప్పినారు. ఇట్టి రూపధారులైన మహనీయులకు నమస్కారమని శ్రీపరాశరభట్టరు “శ్రీరంగరాజస్తవం' చేశారు. 

“రామావతారత్తిలుమ్‌ ఒరులక్ష్మణాదికళ్‌, వానరత్వంగలై 

యడైందార్‌కళ్‌, విభీషణాదికల్‌ పత్తిక్కిడన్టార్‌కళ్‌' (ఈడువ్యాఖ్య) 

శ్రీరామావతారంలో లక్ష్మణాది నిత్యసూరులూ, వానరాది ముక్తపురుషులూ, విభీషణాది ముముక్షువులూ 
స్వామికైంకర్య నిష్టాగరిష్ణులైనారు కదా! అలాగే, దేశికులు మోక్షానంతరం భగవంతునిలాగా ఇష్టమైన రూపాన్ని 
ధరించి శ్రీరంగధామ మందు ముక్తెశ్వర్యమైన భగవత్కెంకర్యం చేయకోరుతున్నారీ శ్లోకంలో. (పేయో ౬_లంకారం. 
జెపచ్భందసికం 


953. పరివర్తయితా వితామహోదీన్‌ 
త్వమివానం తమనా వవాత్యనేవో! 
అధునా౭వి నళౌరి పాదుకే! తౌ 
మనమాలంబన మభ్యుపైతి చిత్తమ్‌/-73 
అర్థం :- హేశౌరి పాదుకే=ఓ భగవత్సాదుకా! పితామహ+ఆదీన్‌=తాతలు మొదలైన వారిని/బ్రహ్మాదులను; 
పరివర్తయితా=క్రమంగా మారుస్తున్న; అసౌ=ఈ; అనేహా=కాలం, త్వం, ఇవ=నీవలె; అనంతం=అంతంలేకుండా/ 
భగవంతుణ్ని; వహతి=ప్రవహిస్తుంది/వహిస్తుంది. 
అ(ునా, అపి=ఇప్పటికి కూడా, చిత్తం=మనున్సు; త్వాం=నిన్ను; అనఘ+ఆలంబనం= రమణీయమైన 
ధ్యాన విషయంగా; న,అభి+ఉప+ఏతి= చక్కగా పొందుతు లేదు. 


తౌ॥ ఓ శౌరి పాదుకా! బ్రహ్మాదులను కల్పభేదం చేత మారుస్తూ, నీవు భగవంతుణ్ని వహిస్తూ సంచరిస్తున్నటే, 
తాతలముత్తాతలను దొరలించు కొంటూ, ఈ కాలం ముగింపు. లేకుండా గడచిపోతున్నది. అయినా, ఇప్పటికీ 
నా మనస్సు శుభాశ్రయంగా నిన్ను పొందుతు లేదు. 


వ్యాఖ్య :- పాదుకాదేవిని నిశ్చల మనస్సుతో ధ్యానించే కాలమెప్పుడు వస్తుందో? అని కవికేసరి 
నిర్వేదం. 


ఎందరో బ్రహ్మలు పుట్టి అధికారం నడిపినారు, మారిపోయినారు. కాలం అనంతంగా దొరలిపోతున్నది. 


52 


ఇంతకాలం గడచినా, నా మనస్సు మారుతులేదు. 

“పరమేష్టీ పితామహః” “కాలోదిష్టో౭_ప్యనేహాపి” (ఊభయత్ర అమరకోశం) 

పితామహాదులను మారుస్తున్న కాలమూ, భగవంతుణ్ని వహించి సంచరిస్తున్న ఓ దేవీ! నీవూ, నా 
మనస్సును ప్రవృత్తి మార్గం నుంచి నివృత్తి మార్గానికి మార్చలేరా? మనోనిగ్రహం కలిగి, నిన్ను ఉపాసించేకాలం 
ఇకనైనా నీ అనుగ్రహంచేత కలిసివస్తే మేలు; లేనిచో స్వాధీనమనస్కుడను కాని నాకెంత కష్టం దాపరిస్తుందో 
కదాఃఅయోో! నేనేమిచేయాలి? అని విన్నవించుకొంటున్నారు దేశికులు. 

శ్లేషతోకూడిన ఉపమాలంకారం. (ప్రేయోలంకారం కూడా ఉంది. బెపచ్చందసికం. (ససజగగ-సరభయ) 


954. కములాధ్యువితే నిధానిరీ హే 
నులభో తన్టతి రంగకోళమధ్యే। 
త్వయి తత్రతిలంభనే న్థీతాయాం 

వరమన్వుదృతి పాదుకే! మనోమే॥-4. 
అర్థం ;- హే పాదుకే=ఓ పాదుకాదేవీ! కమలా+అధ్యుషితే=లక్ష్మీదేవి అధిష్టించిన/కమల+అధ్యుషితే=రాగి 
“పాత్రయందు ఉంచబడిన; నిరీ హే=పూర్ణకామమైన/కోరికను పెంచే; సులభే=సుఖంగా పొందదగిన/త్రవ్వకుండా 
లభ్యమయ్యే; నిధౌ=శ్రీరంగనాథుడనే నిధి; రంగకోశమధ్యే=శ్రీరంగవిమానం ' నడుమ/దాచబడిన స్థలమందు; 
తిష్టతి= ఉంటున్నప్పుడు; త్వయి=నీవు; తత్‌+ప్రతిలంభనే=ఆ నిధిని ప్రత్యక్షంగా తెలిపి పొందించే విషయమై; 
స్థితాయాం=ఉంటున్నప్పుడు; మే=నా యొక్క; మనః=హృదయం; పరం=మరొకదాన్ని, అను+ఇచ్భతి=వెదకుతున్నది. 


తౌ॥ ఓపాదుకాదేవీ! లక్ష్మినివసించిన, ఆశనుదీర్చే, అనవధిక పురుషార్థమనే భూషాణం శ్రీరంగవిమానం యొక్క 
నడుమ ఉండగా, ఆ పురుషార్థాన్ని ప్రత్యక్షంగా జ్ఞాపకంచేస్తూ అందిస్తుండగా నాచిత్తం, రాగిబిందెలో నిక్షిప్తమై 
కోరికలను పెంచే, త్రవ్వకుండా ప్రాప్తమయ్యే, గుప్తస్థలమందున్న క్షుద్ర నిధిని వెదుకుతున్నది. అయ్యోనేనేమి 
చేయాలి? 


వ్యాఖ్య :- ఉత్తమ పురుషార్థమనే నిధిని కాకక్షుద్రనిధినికోరే మనస్సును గూర్చి కవి ఆవేదన. 


సాక్షాత్తుగా లక్ష్మి ఉన్ననిధి శ్రీరంగనాథుడు. “కమలం సలిలే తామే” (విశ్వని) 'కమల' శబ్దానికి ఉన్న 
నానార్థాలలో “రాగిలోహం' కూడా ఉంది. 


“కోశో ౬ స్రీకుడ్మలే ౬ఒప్యోధే గుహ్యేఒండే శాస్త్రదివ్యయోః। గృహే 
దేశే పుస్తకౌఘే పేశ్యామసి పిధానకే॥ “(నానార్థరత్నమాల)” “కోశం' అంటే అనేకార్థాలున్నాయికదా! 
నిధి కన్న భగవత్సన్నిధి సుఖమని పాదుక-శఠారి-నెత్తిమీదికెక్కి చూవుతూ, తెలియజేస్తున్నప్పటికీ మనస్సు 


53 


వశమందుండక, క్షుద్రమైన నిధి-ద్రవ్యం-కోసం ప్రాకులాడుతున్నది. అయ్యో! ఏమీ తోచకున్నది కదా! అని 
నిర్వేదం. | 
విషాదాలంకారం (ఇష్యమాణ విరుద్ద్ధార్థ సంసిద్ధిస్తు విషాదనమ్‌). జెపచ్ళందసికం (ససజగగ-సరభయ) 


955. యద్యవ్వ్యవాం తరలధీన్తవ నన్మరేయం 

నన్ముర్తు మర్హతి కథం భవతీ న్వయంమే। 

వత్సే వివోరకుతుకం కలయత్యవన్నా 

కొనామకేళవ వదావని/ వతృలాయాః/-ర 
అర్థం :- హేకేశవ పదావని=ఓ భగవత్సాదుకా!తరలధీః=చెంగలించే బుద్ధిగల; అహం=నేను; యది+అపి=ఏవిధంగానైనా; 
తవ=నీయొక్క; న,స్మరేయం=చింతన చేయువాడను కాను. భవతీ=నీవు; స్వయం=స్వయంగా; మే=నాయొక్క; 
న్మర్తుం=న్మరణ చేయడానికి, కథం=ఎట్లు? న+అర్హతి=తగవు. వత్సే=లేగదూడ; _విహారకుతుకం= 
లీలాసంచారకుతూహలాన్ని; కలయతి=చేస్తుండగా; వత్సలాయాః=దోషమే భోగ్యమైన రుచిగల ధేనువు యొక్క; 
అవస్థా=అనిర్వచనీయ సంభ్రమస్థితి; కా, నామ=ఏమనవలెను. (చెప్పరానిది కదా!) 


తౌ॥ ఓ భగవత్సాదుకా! చపలమతినైన నేను లాగైనా నిన్ను న్మరించలేను. నీవు నన్ను ఎందుకు స్మరించవు? 
దూడ ఆవునుంచి దూరంగా పోయి స్వేచ్చగా గంతులు వేస్తుంటే, కన్నపేమ గల ఆవుచూచి అమితానంద 
స్థితిని పొందుతుంది కదా! 


వ్యాఖ్య :- పాదుక, దోషాన్ని భోగ్యంగా ఆస్వాదించి ఆనందించే ఆవుగా, దృష్టాంతీకరింపబడింది. 


పాదుకచేస్తున్న ఉపకారాన్ని స్మరించారు,. పై శ్లోకంలో, దేశికులు, అయినా, మనస్సు చంచలమైనది 
కదా! మనస్సు 'స్వేచ్చగ తిరుగుతూ భగవంతుణ్ని స్మరించదు. అయితే పాదుకాదేవి చపల మతులను వాత్సల్యంతో 
చూచి నిగ్రహించక అనుగ్రహించడం సామాన్యం. ఆవు లేగదూడ పుట్టగానే దాని కశ్మలమంతా నాలుకతో నాకి, 
దేహాన్ని నిర్మలంగా చేసి పాలనిచ్చి దూడను పోషిస్తుంది. దోషాన్ని భోగ్యంగా-రుచిలేనిదాన్ని రుచికరంగా ఆస్వాదించి, 
పుష్టికరమైన తన క్షీరాలను ధారవోసి పెంచడమే ధేనువుకున్న నైసర్గిక లక్షణం. ఇదే మాతృవాత్సల్యం కదా! 
దూడ అర్థించదు, బలవర్థకమైన తల్లిపాలు త్రాగి, తల్లిని తలవక, దూరంగా పోయి ఇష్టమున్నట్లు గంతులు 
వేస్తూతిరుగుతుంటే కన్నధేమతో ఆవు తనబిడ్డ ఎటుపోతుందో అన్న బెంగతో దూడ వెంటపోయి చూస్తూ 
ఆనందిస్తుంది. అంతే కానీ, దూడను తలవక, నిశ్చింతగా నుండదుకదా గోవు! కాబట్టి, పాదుకాదేవి కూడా 
ఆవులాగా, తననుస్మరించని సంతానాన్ని వాత్సల్యంతో కటాక్షించేలాగా, కటాక్షించాలని ప్రార్థించారు దేశికులు. 
దృష్టాంతాలంకారం. వసంత తిలకావృత్తం. 


956. మాతర్ముకుంద కరుణా మవినిన్నా వానాత్‌ 
కీంవావరం కీమవీ కిల్సిషతో మదీయాత్‌। 


54 


గాఢంగృహీత చరణా గమనావదేశాత్‌ 

తత్రేరణ ప్రణయినీ తవబేన్నలీలా ॥-6 
అర్థం := హేమాతః=ఓతల్లీ! గమన+అపదేశాత్‌=సంచారం యొక్క మిష వల్ల; గాఢం=దృఢంగా; గృహీతచరణా= 
గ్రహింపబడిన పాదాలు గల; తత్‌+ప్రేరణప్రణయినీ=ఆభగవంతుని రక్షణోద్యోగాన్ని ప్రవర్తింపజేసే ప్రేమగల; 
తవ=నీ యొక్క; లీలా=క్రీడ; న,చేత్‌=లేకపోతే, ముకుంద కరుణాం, అపి=మోక్షదాతయైన భగవంతుని కారుణ్యాన్ని 
కూడా, నిహ్నవానాత్‌=మరగు పరచే; మదీయాత్‌=నాదైన; కిల్బిషతః=పాపంకంటే; పరం=శ్రేష్టమైన కిం, అపి+ 
ఏవస్తువైనా, కిం,వా=ఏది? ఉండునా? 


తౌ॥ ఓ జననీ! సంచారమనే మిషతో గట్టిగా పాదాలను పట్టుకొని భగవంతుణ్ని మాదగ్గరకు తెచ్చి దర్శనం 
చేయించే నీ హేలలేకపోతే, మోక్షమిచ్చే భగవత్మృపను కూడా కల్గనీయక కప్పిపుచ్చే, నా పాపం కంటే బలమైన 
వస్తువేదైనా ఉందా? లేదు. అని కవి ఆవేదన. 
వ్యాఖ్య :- పాదుకొకృపవల్ల పాపిష్ణులకూ పరమ పురషార్థం లభిస్తుంది. 

పాదుకాదేవి మనలను దయతో చూడకపోతే, భగవత్కృపకు ప్రతిబంధకంగా ఉన్న మన పాపానికే “జయం” 
కలిగేది. నిజంగా, బలంగ ఉన్న మన పాపాలకు ప్రాయశ్చిత్తమేలేదు కదా! పాదుకాదేవి ఎంత దయామయియో! 
భగవత్సన్నిధికి వెళ్ళక, దేవుని దర్శింపక, పూజించక, కేవలం వీధిలో తిరుగాడే జంతువులం మనం. వాస్తవంగా, 
అన్నపానాలింగనాదులచే కాలం గడుపుతున్న మనపాపమే భగవంతుడు మనలను కటాక్షించకుండా నిగ్రహించడానికి 
కారణం. అయినా, పాదుకాదేవి భగవద్రక్షణ ప్రయత్నాన్ని (ప్రేరేపించక మానదు. తననాశ్రయించిన వారిని 
రక్షిస్తానని ఎదిరిచూసేవాడు భగవంతుడు. “ఇక్కడ ఎదిరిచూడడం ఎందుకు? లోరక్షకుడవుకదా! స్వామీ! 
అలాగా బయల్టేరిలోకాన్ని చూడడం మేలు” అని పాదుకాదేవి భగవంతుని కాళ్ళను దృఢంగా పట్టుకొని విహారమనే 
వ్యాజంతో వీథిలోకి భగవంతుణ్ని కొనివచ్చి, మనలను భగవంతుడు చూచే రీతిగా చేస్తుంది. భగవంతుని దృష్టి 
పడగానే మనపాపాలన్నీ పంచబంగాళమవుతాయి. పరమపురుషార్థం మనకు దక్కుతుంది. 


ఇలాగా, పాదుకా లీలలేకపోతే మన పాపమే ప్రబలమై విజయాన్ని సాధించి స్థిరంగా నిలిచేదికదా! 
పాదుకాదేవి తల్లి కాబట్టి, అద్భుతమైన తన లీలచేత పాపాత్ములను కూడా భగవంతుని కృపకు పాత్రులను 
చేస్తుంది. పాదుకాలీల బలీయసి కదా!. 


సంభావనాలంకారం. వసంత తిలకావృత్తం. 


957. క్లీబాఒనీ కొంభనవదావని! కైటభారేః 
పాదారవింద మకరంద నిషేవణోన। 
దేవి! త్వదంతికజువషః కథ మన్యధా మే 
దీనాక్షరాణీ న్రణోష్‌ దయాధికొత్యమ్‌॥-7 


55 


అర్థం := హేకాంచన పదావని=ఓ బంగారుపాదుకా! కైెటభ+అరేః=కైెటభుడనే రాక్షసునికి శత్రువైన శ్రీరంగనాథుని 
' యొక్క; పాద+అరవింద మకరంద నిషేవణేన=చరణాలనే తామర పూలతేనియను పానంచేయడం చేత; క్షీబా=మత్తురాలవై; 
అసి= ఉన్నావు. అన్యధా=లేకపోతే; హేదేవి=ఓ దేవీ! దయా+అధికా=దయచేత అధికురాలవైన; త్వం=నీవు; త్వత్‌+అంతిక 
జుషః=నీ దగ్గర వర్తించే; మే=నా యొక్క; దీన+అక్షరాణి=దైన్యవాక్కులను; కథం=ఎలా; న, శ్రుణోషి= వింటులేవు? 


తౌ॥ ఓ కాంచన పాదుకాదేవీ! భగవత్పాద పద్మాల మకరందపానం చేత మత్తతో ఉన్నావు. అలాకాకపోతే, 
దయాపూర్ణవైన నీవు, నీ సన్నిధిలో సేవించుకొంటూ ఉండే నా దీన వాక్యాలను ఎందుకు వింటులేవు? 


వ్యాఖ్య :- పాదుకొదేవి తన విన్నపాన్ని వింటు లేదని కవి ఉపాలంభన. 


మకరందాన్ని ఆస్వాదిస్తే మత్తుగా ఉంటుంది. ఇంద్రియాలకు గ్రహణశక్తి తగ్గుతుంది. “మత్తేశాండోత్కటక్షీబాః” 
(అమరం) భగవత్సాదారవిందాల సౌగంథ్య సౌకుమార్యాదిగుణాలను అనుభవించడం వల్ల, మధుపానం చేసినట్లు, 
మత్తెక్కి ఉన్నది పాదుకాదేవి, అని స్వతంత్రతతో కవి అధిక్షేపిస్తున్నాడు. 


గత శ్లోకంలో “మోక్షప్రదుని కృపను మరుగుపరచడం” అన్నమాట కూడా సాహసంతో కూడిందే. పాదుకా 
“పేరణ ప్రణయిని” కదా! భగవంతుణ్ని వీధిలోకి మోసుకొనివచ్చి పామరజనులకూ సేవింపచేసేది పాదుక, 
అని వర్ణితం, అయితే, ఆగప్రేరణ ప్రణయం ఆచార్యుల ఆశయానికి అనుగుణంగా లేదట. “త్వదంతికజుషః” 
పాదుకాదేవి నిండుదయకలదికదా! అయితే, పాదుకాదేవిని దగ్గరగా ఉండి సేవించుకొనే దేశికులకు 
భగవత్సాదారవిందమకరందాన్ని ఆస్వాదించే భాగ్యం కలిగించలేదు. “ఏకస్వాదునభుంజీత''. మధురవస్తువును . 
ఒక్కరే అనుభవించకూడదుకదా! దీనుడు-గతిలేనివాడు దగ్గర ఉండగా, గతిశీలయైన బంగారు పాదుక-ఒక్కతె- 
మకరందపానం చేయడం పాడియా? బిక్కుబిక్కుమని చూస్తూ, అమ్మా!అమ్మా! అంటూ విలపిస్తుంటే, శక్తి 
హీనుని మొర శక్తియుక్తయైన పాదుక చెవికెక్కడంలేదుకదా! మకరంద పానభోగసామ్యాన్ని ప్రసాదించుమని 
కవిహృయం. 


అర్భాపత్తలంకారం. వసంతతిలకావృత్తం. 
958. మాతన్తః దర్పిత భరస్య ముకుందపాదే 

భదోతరాణీ యదినామ భవంతి భూయః 

కీర్తి వ్రవన్న వరిరక్షణ దీక్షీతాయాః 

కీం నతపేత తవకొంచన పొదరక్షే/-8 
అర్థం = హేమాతః! కాంచన పాదరక్షే=ఓ తల్లీ! కనకపాదుకా! ముకుందపాదే=భగవంతుని చరణమందు; 
త్వత్‌+అర్పిత భరస్య=నీచేత సమర్చింప జేయబడిన ప్రపత్తి కలవానికి; భూయః=మరల; భద్ర+ఇతరాణి=అశుభాలు; 
యది, నామ, భవంతి=ఒకవేళ కలిగినట్లైతే; ప్రపన్న పరిరక్షణ దీక్షితాయాః=ప్రపన్నులను కాపాడే దీక్షకలిగిన 
తవ=నీ యొక్క; కీర్తిః=యశస్సు; కిం=ఏమి; న,త్రపేత=సిగ్గుపడదా? 


56 


తౌ॥ ఓ జనని! కాంచనపాదుకా! మోక్షదాతయైన శ్రీరంగనాథుని పాదాలయందు నీవు భరన్యాసం చేయించిన 
నాకు మళ్ళీ అశుభాలు కలిగినట్టెతే ప్రపన్నుల రక్షించే వ్రతమున్న నీ కీర్తికి సిగ్గుచేటు కాదా? 
వ్యాఖ్య :- న్తుతికర్త తనకున్న విశ్వాసాన్ని విన్నవించే శ్లోకం. 

భగవత్సాదాలయందు భారంవేసి నిర్భరుడైనవాడు ప్రపన్నుడు. ఒక్కసారి ప్రపత్తి చేసిన వ్యక్తికి పూర్వాఘాలు- 
సంచితకర్మలు-నశిస్తాయనీ, ఉత్తరాఘాలు-ఆగామికర్మలు-తామరాకుపై నీరు అంటలేనట్లు తగులవు, అని 
శాస్త్రం. 

ప్రపత్తి చేసిన తర్వాత ఉత్తరకాలాన ఎప్పుడైనా ప్రామాదికంగా చేసే పాపం వల్ల అమంగళం, అశుభం 
ప్రపన్నునికి జరిగితే ఆకష్టం, నష్టం ఎవరు భరించాలి? భగవత్సాదులంటే ఆచార్యులే కదా! ఆచార్యో పదిష్టుడై 
భగవద్భక్తి కలిగి ఉన్నప్పుడు కీడు కలిగించే దోషం సంభవిస్తే, ఆదోషం పాదుక-ఆచార్యుని-దే అని ఉల్లాసమూ, 
తనకు తగులుతుందో అనే భయమూ ఉంటుంది. శరణా గతికి ఉన్న షడ్విధ లక్షణాల్లో 'గోప్ఫుత్వ వరణం, 
ఆత్మనివేదనం' దృఢమైన అధ్యవసాయం కలవి. ఎ పాపమూ తనకు తగిలి ఫలించకుండా తనను రక్షించవలసిందని 
పాదుకకు విన్నవిస్తున్నారు. పామరులకుండే నమ్మకాన్ని తనదిగా ప్రకటిస్తూ అద్భుతంగా సందేహాన్ని తీర్చడం 
ఆచార్య లక్షణం. ఉల్లాస భేదాలంకారం. వసంతతిలకావృత్తం. 


959. దాబారిక్‌ ద్వారనన ప్రబలాంతరాయై 

ర్హూయే వదావని/ దురాఢ్య బిలవవ్వేైః ॥ 

తదంగధామ నిరపాయ ధనోత్తరాయాం 

త్వయ్యేవ విశ్రమయ మంకు మనోరథంమే॥-9 
అర్థం :- హేపదావని=ఓ పాదుకాదేవి! దౌవారిక-రాయైః।దౌవారిక=ద్వారపాలకులనే; ద్వి రసన=రెండునాలుకలుగల 
సర్పాలచేత; ప్రబల=గొప్ప; అంతరాయైః=విఘ్నాలు కలిగిన; దురాఢ్య బిల ప్రవేశైః:=దుష్టధనికుల (ప్రభువుల) 
గృహాలనే పుట్టలోనికి చేసే ప్రవేశాల చేత; దూయే=కలవర పడతున్నాను, తద్రంగ-రాయాం। తత్‌=అందువల్ల; 
రంగధామ= శ్రీరంగ విమానమందున్న భగవంతుడనే; నిరపాయ= అక్షయమైన; ధన=ధనంచేత; ఉత్తరాయాం= ఉత్మృష్టవైన; 
త్వయి, ఏవ=నీయందే; మే=నాయొక్క; మనోరథం=కోరికను; మంక్షు=శీఘ్రంగా; విశ్రయ=పరిసమాప్తి చేయుము. 


తౌ॥ ఓపాదుకాదేవీ! ద్వారపాలకులనే సర్పాలచే గొప్ప అడ్డంకులు గల దుష్టధనికుల ఇండ్లు అనే పుట్టల్లోకి 
ప్రవేశించడం చేత నేను చాల శ్రమపడుతున్నాను. కాబట్టి, శ్రీరంగధామమనే నిరపాయమైన ధనం చేత ఉత్కృష్టవైన 
నీయందే నా కోరికను విశ్రమింపజేయుము. 


వ్యాఖ్య :- భగవత్సాదుకయందే తన మనస్సును స్థిరంగా నిల్చునట్లు చేయాలని ప్రార్థన. 
ధనం లేనిదే జీవితం సుఖమయంకాదని దుష్టధనికుల ఇండ్లల్లోకి పోవడం సమంజసమా! ధనికుల 


57 


భవనాలు పాముపుట్టలు: పుట్టల్లో ఉండే విషధరులెట్టివో ఐశ్వర్యవంతులట్టివారు. వారి భవనాలను కాపలాకాసే 
వ్యక్తులూ పాములే. పాములకు రెండునాలుకలున్నట్లే ద్వారపాలకులకూ రెండు నాలుకలు ఉంటాయి. రెండు 
నాలుకలుండడం అంటే అసత్యవాదులని అర్థం. ఒక మాట పలికిన వెంటనే అదికాదని మరొక మాటను 
పలుకడం. కల్లబొల్లి మాటలతో విషయాన్ని విషమయం చేస్తారు. ద్వారపాలకులు భవనంలోకి ప్రవేశించనీయక 
అనేకాటంకాలను కల్పిస్తారు. ఏదో విధంగా శ్రమపడి ధనికుల ఇండ్లల్లో ప్రవేశిస్తే, ఆ ధనికులు ఐశ్వర్యమదంతో 
పాముల్లాగా బుసకొడుతారు. 


తమనుస్తుతించడం లాంటి మనకు ఇష్టంలేని పనులను చేయుమంటారు పాములు మనశరీరంపైన - 
కాటువేసి తమ కోరల్లోని విషాన్ని ఎక్కించి రక్తచలనాన్ని అపివేసినట్లే, దుష్టప్రభువులు ధనం మీద ఆశను 
రేకెత్తించి, తలలూపించి, భగవద్దాస్యానికి, ప్రాణుల సధ్గతికీ భంగం కలుగజేస్తారు. ధనతృష్ణచేత జీవితం నరక 
ప్రాయమవుతుంది. 


“పాంబోడు ఒరుకూరయలే ఎయిన్నార్‌పోల్‌”. పాములున్న ఇంట్లో తప్పించుకొనిపోయే దారిలేక జీవిస్తున్న 
వానిలాగా, పంచేంద్రియాలతో కూడిన శరీరంతో గిజగిజలాడుతున్నాను అన్నారు (పరకాలమునులు) తిరుమంగై 
ఆళ్వారు. కాబట్టి శ్రీరంగరాజసన్నిధినే పెన్నిధిగా భావించి, తృప్తిగా ఉన్న పాదుకాదేవి యందే తన మనస్సును, 
క్షుద్ర పురుషార్థాల నుంచి మరల్చి, స్థిరంగా నిలుచునట్లు చేయుమని కవి ప్రార్థిస్తున్నాడు. రూపకాలంకార 
ప్రాణిత కావ్యలింగాలంకారంతో సంకీర్ణమైన ప్రేయో౭._లంకారం. వసంతతిలకావృత్తం. 


శ్రీవేదాంతదేశికులు వారు యధార్థంగా జీవితంలో ధనతృష్ణలేకుండా, వైరాగ్యంతో ప్రవర్తించారు. ఒకప్పుడు 
సతీర్థులైన శ్రీ విద్యారణ్యస్వామి వారు దేశికుల వైభవాన్ని విని సమ్మానించడానికి విజయనగరం నుంచి లేఖను 
వ్రాసి పంపారు. దేశికులు దానికి సమాధానంగా “వైరాగ్య శోకపంచకం” వ్రాసి పంపినట్లు ఐతిహ్యం. అందులో 
ఒక శ్లోకమిట్లున్నది. 

“దురీశ్వరద్వార బహిర్వితర్జికా దురాసికాయై రచితో౬ఒయమంజలిః। 

తదంజనాభం నిరపాయమస్తిమే ధనంజయ స్యందనభూషణం ధనమ్‌॥" 


“దుష్టప్రభువుల యొక్క గృహద్వారాలకు వెలుపలనుండే అరుగుల మీద వేచియుండే దుస్థితికి నాక్రెమోడ్పు 
(నమస్కారం). 


నల్లని కాంతి కలిగి, అర్జునుని రథానికి భూషణమైయున్న శ్రీకృష్ణ భగవానుడనే అపాయంలేని ధనం 
నాకు ఉంది. 


ఇంకొకటి :- జ్వలతు జలధిక్రోడక్రీడత్‌ కృపీడభవప్రభా 
భవపటుతర జ్వాల మాలాకులో జఠరానలః। 


58 


తృణమపివయం సాయం సంఫుల్లమల్లిమతల్లికా 
పరిమళ ముచా వాచా యాచామహేన మహీశ్వరాన్‌॥ 
“సముద్రం నడుమ విహరించే బడబాగ్ని కాంతి కంటె అధికమైన జ్వాలా పరంపరలచేత వ్యాకులమైన ఉదరాగ్ని 


మండితే మండుగాక. కాని సాయంకాలాన వికసించిన మంచి మల్లె పూవుల పరిమళాన్ని వెదజల్లే వాక్కులచే 
రాజులను మేము గడ్డిపరకనైనా యాచించి మన్నారు. 


శ్రీదేశికస్వామి యొక్క ధనవిరక్తికి, రజోగుణస్వభావం కలిగిన భూపతులను యాచింపలేని, విశుద్ధ 
వైరాగ్యానికి ఆశ్చర్యపడి, 


“విద్యారణ్యో వివిధం వేంకట సూరే ర్విశోధ్య వైరాగ్యమ్‌। 
యం విష్ణో రవతారం మేనే, సేవే తమాగమాంత గురుమ్‌॥” 
'వేదాంతదేశికులది సాక్షాత్తుగా విష్ణువు యొక్క అవతారమని శ్రీ విద్యారణ్యస్వామి వారు గుర్తించారట. 


960. వ్వామువ్వాతాం (త్రివిధ తావమయే నిదాఘే 

మాయా దిశేషజనితాను మరీచికొనుః 

నంనృష్ణ లౌరి చరణా చరణావని/ త్వం 

స్టేయా న్వాయం భవన్‌ నళ్ళరమే వుమర్దే॥-10 
అర్థం:- హే చరణావని=ఓ పాదుకాదేవీ! త్రివిధ తాపమయే=ఆధిభౌతికాధ్యాత్మికాధి దైవికాలు అనే మూడు 
తాపాలతో నిండిన, నిదాఘే=గ్రీష్మకాలమందు; మాయావిశేష జనితాసు= ప్రకృతి యొక్క గుణభేదం చేత కలిగిన; 
మరీచికాసు=ఎండమావులందు; వ్యాముహ్యతాం=భ్రమించే; నః=మాకు; సంస్పృష్టశౌరి చరణా=స్పృశింపబడిన 
భగవత్సాదాలుగల; త్వం=నీవు; స్వయం=స్వయంగా; చరమే=చివరి; పుం+అర్ధే=పురుషార్థమందు; స్థేయా=నిశ్చిత 
స్థితిని కలిగిస్తున్నదానవై; భవసి= ఉంటున్నావు. 
తౌ॥ ఓ పాదుకాదేవీ! తాపత్రయ ప్రచురమైన ఎండకాలంలో ప్రకృతిగుణాలచే కలిగిన ఎండమావుల్లో భ్రమించే 
మాకు, నీటిని చూపుతున్నట్లు, భగవచ్చరణాలను స్పృశించిన నీవు స్వయంగా మోక్షవిషయ దర్శనాన్ని కలిగిస్తుంటావు. 

వ్యాఖ్య :- భగవత్సాదమే పరమపురుషార్థమని పాదుకొదేవి ప్రదర్శిస్తుంది. 

“'మాయ' అంటే ప్రకృతి వల్ల కలిగేపని “మాయాదంభేక్రియాయాంచ”. (విశ్వని) ప్రకృతి ఎప్పుడూ మారే స్వభావం 
కలది. తత్ఫలితంగా, ఎండ, వాన, చలి ఆయాప్రదేశాల్లో కలుగుతాయి. గ్రీష్మర్తువులో తాపం అధికమవుతంది. 


దాహం తీర్చుకోవడానికి జంతువులు ఎండమావులను చూచి నీళ్ళే అనుకొని భ్రమించి, పరిభ్రమించి అలసిపోతున్నప్పుడు 
చల్లని పానీయ ప్రదేశాన్ని ప్రదర్శించే వారు ఆప్పలు. 


59 


రజస్తమోగుణాల ప్రభావం వల్ల భ్రమ జనిస్తుంది. ఒక వస్తువును చూచి మరొక వస్తువుగా భావించడమే 
భమ. సదసద్వివేకాన్ని-మంచి చెడ్డలను తెలుసుకొనే శక్తిని-పోగొట్టి, వ్యామోహాన్ని కలిగించడం ప్రకృతి లక్షణం. 
ప్రకృతి జన్యగుణాలచే ప్రభావితులైన సంసారులకు భౌతికంగా, మానసికంగా, దైవికంగా బాధలు కలుగుతాయి. 

సంసారమే గ్రీష్మం. శబ్ద స్పర్శ్గరూపరసగంధాలు అనే ఇంద్రియ విషయాలే ఎండమావులు. వివేకం 
లేనందువల్ల విషయాభిరుచుల కోసం పరితప్పులవుతారు సంసారులు. తాపత్రయాన్ని శమింపజేయడానికి “ఇదొ! 
పలురకాల పరిభ్రమించకండి. ఇక్కడ ఉంది పరమ, చరమపురుషార్థం. మీరు సేవించండి” అంటూ పాదుకాదేవి, 
శ్రీరంగనాథుని పాదాలను స్వయంగా నిర్దేశించి, ప్రదర్శిస్తూ మనకు నిశ్చితస్థితిని కలిగిస్తుంటుంది. 


రూపకాలంకారంతో కూడిన గమ్యోత్రేక్ష. వసంతతిలకావృత్తం. 


961. _అబ్బేద్యయా విషయవాగురయానిబద్దాన్‌ 
దీనాన్‌ జనార్థన వదావని/ నత్పథన్థా! 
ప్రాయః క్రమేణ భవతీ వరిగృహ్యః మౌలొ 
కొలేన మోచయతి నఃకృవయా ననాథా॥-11 
అర్థం:- హేజనార్దన పాదావని=ఓ భగవత్సాదుకా! భవతీ=నీవు; కృపయా ననాథా (సతీ)=దయతో కూడిన 
దానవవుతూ; అచ్చేద్యయా=ఛేదింపరాని (దృఢమైన/అ+ఛేద్యయా=అకారవాచ్యుడైన విష్ణువుచేత ఛేదింపదగిన); 
విషయ వాగురయా=శబ్దాది విషయాలనే వలచేత; నిబద్ధాన్‌=కట్టబడిన; దీనాన్‌=కష్టపడుతున్న; నః=మమ్ములను; 
మౌళౌ=తలయందు; పరిగృహ్య=పట్టుకొని; సత్‌పథస్థా=మంచి (నక్షత్ర) మార్గంలో ఉంటూ; ప్రాయః=బహుశః; 
కాలేన=సమయం చేత; క్రమేణ=వరుసగా (పర్యాయంగా) మోచయతి=సంసారం (విషయాలనే వల) నుంచి 
విడిపిస్తుంటావు. 
అర్థం:- ఓ జనార్దన పాదుకా! నీవు కృపాళువై దృఢమైన శబ్దస్పర్శాది విషయాలనే వలచేత బద్భులమై కష్టపడుతున్న 
మమ్ములను శిరస్సున పట్టుకొని ఆకాశంలో ఉంటూ, కాలక్రమంగా బహుశః విషయవాగుర (సంసారం) నుంచి 
విడిపిస్తుంటావు. 
వ్యాఖ్య :- పాదుకొదేవి సంసారబంధం నుంచి విడిపిస్తుంది. 
మనం సుఖహేతువులని ఆశించే గృహారామక్షేత్రకామినీ చందనకుసుమాది భోగ్య విషయాలన్నీ దుఃఖహేతువులే. 


“వస్త్వేకమేవ దుఃఖాయ సుఖాయేర్ద్యాగమాయచ!-- 
తదేవ ప్రీతయే భూత్వాపునర్జుః ఖాయ జాయతే॥” (వి.పు.) 


నిత్యపరిణామాస్పదమైన ప్రకృతిలో ప్రతివస్తువు సుఖదుఃఖ మిశ్రమమే కాని సుఖైకతానం కాదని పరాశరమహర్షి 


60 


“ఉణ్నిలా. వియవైవరాల్‌” అనే తిరువాయ్‌ మొళిలో పంచేంద్రియాలు భోగ్యవస్తువుల కోసం ప్రాణులను 
పట్టిపీడించే విషయం విషాదమయంగా వివరింపబడింది. గత శ్లోకంలో జీవి, తాపశమనార్థం ఎండమావులనుచూచి 
నీరని భ్రమించి ఉరకలు పెట్టే మృగం-లేడి-లాంటివాడన్న విషయం గమనీయం. లేళ్ళకు పిక్కబలం అధికం. 
అవి ఆహారాది ప్రలోభాలకు లొంగిపోయి ఉచ్చులో చిక్కుపడే స్వభావమూ అధికమే. క్షణంలో తప్పించుకొని 
పోయే వాటి చురుకుతనం, ఆశాపాశం ముందు పనికి రాకుండా పోతుంది. వివేకమున్న జీవుడు కూడా ప్రకృతి 
గుణాలకులోనై విషయాల వలలో చిక్కుపడి దుఃఖపడుతుంటాడు. సత్పథస్థమైన పాదుకాదేవిని-శఠారిని- 
మనం తలమీద ధరించగానే, మనం విడువదలచుకొన్నా తాను మనలను విడనాడదు. కాలక్రమంగా మనలను 
సంసార బంధం నుంచి విడిపించే దయా మూర్తి పాదుకాదేవి. బద్ధజీవులకూ ఊర్ధ్వగతిని కల్పిస్తుందని ఉత్రేక్షాలంకారం. 
వసంతతిలకా వృత్తం. 


962. నంవాపొకా భరణయోర్మణిపాదరకే! 

దేవన్య రంగవనతేర్హయితా ననుత్వమ్‌ః 

కస్వాం నివారయితు మర్ల తి యోజయంతీం 

కొంతేషు తద్గుణ గణోమ మమావరాధాన్‌॥- 12 
అర్థం:- హేమణిపాదరక్షే=ఓ మణిమయపాదుకా! రంగవసతేః=శ్రీరంగ మందు నివసించే; దేవస్య=శ్రీరంగరాజు 
యొక్క; చరణయోః=పాదాలను; సంవాహికా=భరించే, త్వం=నీవు; దయితా, నను=వల్లభవుకదా! కాంతేషు=శోభించే; 
తత్‌+గుణగణేషు=ఆ దేవుని గుణనమూహాలయందు; మమ=నా యొక్క; అవరాధాన్‌ =దోషాలను; 
యోజయంతీం=ఘటింపజేసే; త్వాం=నిన్ను; కః=ఎవ్వడు; నివారయితుం=అడ్డు పెట్టడానికి; అర్హతి=సమర్భుడు? 
తా॥ ఓ మణిమయపాదుకా! శ్రీరంగరాజు పాదాలకు ఉపచారం చేసే నీవు ఆయనకు ప్రియమైన నాయికవుకదా! 
అంతట ప్రకాశించే శ్రీరంగపతిగుణ గణాలయందు నాదోషాలను భోగ్యంగా సమకూర్చే నిన్ను అడ్డుపెట్టడానికి 
ఎవడు సమర్శడు? 

వ్యాఖ్య :- భగవంతుని కల్యాణగుణాల చేత జీవులదోషాలను క్రాళనం చేయించే ఘటకురాలు 
పాదుకాదేవి. 


జీవుడు నేరాలనుచేస్తాడు. నేరాలకు తగినదండనను జగత్పతి విధిస్తాడు. ఇది శాస్త్ర మర్యాద. వాత్సల్య 
- వతియైన పాదుకాదేవి భగవత్పాద సంవాహనం చేసే ప్రియతమ నాయిక. కాబట్టి ఆ సర్వేశ్వరుడు అపరాధులను 
శిక్షింప దలచినప్పుడు, ఆయన కాళ్ళు పట్టుకొని అపరాధులను కరుణించుమని ప్రార్థిస్తుంది. 


“స్వామీ! లోకంలో పాపాలను చేయని వాడెవడండీ” అంటుంది పాదుక- “పాపానికి తగినంత శిక్షను 
విధించడం ప్రభుధర్మంకదా!” అంటాడు దేవుడు. “ధర్మం కూడా సూదిమొన కంటె సూక్ష్మంగానూ, దబ్బనం 
కంటె స్థూలంగానూ ఉంటుంది కదా! “ననమేయం కదాచన” ఎప్పుడూ తలవంచను-అనే దుష్టుణ్ని దండించండి. 


61 


“తవపరిచరేయం చరణయోః” నీ కాళ్ళు పట్టుకొంటాను-అని వేడుకొనే అపరాధిని క్షమించకపోతే 'దయాపయోనిధి' 
అనే నీ బిరుదుకు ప్రయోజనమేమి? 


రోగముంటేనే కదా జెషధంతో ప్రయోజనం! అసంఖ్యాకమైన నీ కల్యాణ గుణాలలో “దయ, క్షమ' అనే 
గుణద్వయం ఒకే నాణానికి ఉన్న రెండు ప్రక్కలు కదా! నీ దయను ప్రవహింపజేస్తే దోషాలు దొర్లిపోతాయి. 
వెంటనే “క్షమ, తళుక్కుమని గుణాలను ప్రకాశింప జేస్తుంది. శరణాగతవత్సల: అన్న నీ పేరునే “తస్యనామ 
మహద్యశః” అని వేదం ప్రతిపాదిస్తున్నది కదా!” అని భగవంతునితో వినయంగా వివదిస్తూ, పాదుకాదేవి తన 
పురుషకారంతో దోషులకూ భగవత్సాన్నిధ్యాన్ని ఘటింప జేస్తుంది. ఆ ఘటకురాలును అడ్డుకొనే సామర్థ్యం 
ఎవ్వరికీ లేదు. 

ఈ శ్లోకంలో పాఠభేదముంది. 


“మాతః స్వయం గుణగణేషు” పాఠంలో 'గుణగణాలెవ్వరివో' తెలియడంలేదు. సరి! “ఓ తల్లీ! నాదోషాలను 
గుణాలనుగా మార్చివేసే ఫఘటకురాలవు' అని తాత్పర్యం. 


వాక్యార్థ హేతుకమైన కావ్యలింగాలంకారం. వసంతతిలక. 


963. కింవా భఐవ్వతి వరం కలు పైక వృత్తే 

రేతావతాఒవ్వును వజాత మనేవాసామే। 

ఏకం తదస్తీ యదివళ్వనీ పాదుకే! తే 

వద్మానహోయ వదవంఠజు భోగనామ్యమ్‌/-73. 
అర్థం:- హే పాదుకే=ఓ పాదుకాదేవీ! కలుష+ఏక, వృత్తేః=పాప (కృత్య)మే ముఖ్య వ్యాపారంగా గల, మే=నాకు; 
ఏతావతా=ఇంత; అనేహసా=కాలంచేత; అనుపజాతం=ఫలించనిది, పరం=వేరే; కిం, వా=ఏదైనా; భవిష్యతి= ఉండగలదా? 
యది=జఒకవేళ; పశ్యసి=నీవు కటాక్షిస్తేే తత్‌=ఆ కలుగబోయేది; తే=నీ యొక్క; పద్మాసహాయ, పదపంకజ 
భోగసామ్యం=లక్ష్మీనాథుని పాదపద్మాల యందలి సుఖానుభవంతో సమానమైనది; ఎకం=ఒకటి; అస్తి=కలదు. 


తౌ॥ ఓపాదుకాదేవీ! పాపైకనిరతుడనైన నాకు ఇంతకాలం కలుగనిదీ, దుఃఖాన్ని మించిన వేరొకటి ఏముంటుంది? 
నీవు కటాక్షిస్తే, నీకు శ్రీరంగనాథుని చరణ కమలాల స్పర్శవల్ల కలిగే ఆనందానుభవంతో సమానమైన ఆనందానుభవం 
నాకు కలుగవలసిందొకటి ఉంది. 


వ్యాఖ్య :- భగవత్పాద పద్మభోగసామ్యం కావాలని కవి విజ్ఞప్తి. 


సంసారం అనాది. కాబట్టి తన పుణ్యపాపాల ఫలంగా, జీవుడు మారి మారి అనేక జన్మలనెత్తుతూ గర్భ 
నరకాది దుఃఖాలనెన్నింటినో అనుభవిస్తుంటాడు. ఇక దుఃఖానుభవం కంటె వేరైనదేముంటుంది? 


62 


“అభూత పూర్వం మమభావికింవా సర్వం సహేమే సహజం హిదుఃఖమ్‌” 


“దుఃఖం నాతోనే పుట్టిందికదా! ఇంతకుముందు కలుగని, నూతనమైన అనుభవం ఏముంది? కష్టాలనన్నిటినీ 
సహిస్తున్నాను” అన్నారు శ్రీయామున మునులు స్తోత్రరత్నం'లో. నిజంగా, తనకు కాసినకాయలను మోయలేని 
తీగ ఉంటుందా? కష్టాలను సహించడం సహజమే కదా! 


శ్రీరంగనాథుని చరణ కమలాలను ధరించడం వల్ల కలిగే సుభానుభవం పాదుకాదేవికి మాత్రమే ఉంది. 
ఈ అనుభవం జీవులకు కొత్తదేమరి. అదెలా కలుగుతుంది? అంటే, పాదుకాదేవి కటాక్షిస్తే, భగవత్పద పంకజభోగసామ్యం 
జీవులకూ కలుగుతుంది; కటాక్షించకుంటే కలగదు, అన్నారు దేశికులు. 


ఆక్షేపాలంకారం. వసంతతిలకావృత్తం. 


964. ఎవఐిధ విషయ ఐంతానంతతాభి బిరంమాం 

జనిత కలుషమిత్సం దేవి! దుర్వాననాభిః 

పదనరనిజ యోస్తఃం పాదుకే! రంగభర్తుః 

పరిమళ వరివాహైః పావనై రాన యేధాః॥- 14. 
అర్థం:- హేదేవి, పాదుకే=ఓ పాదుకాదేవీ! త్వం=నీవు, వివిధ-తాభిః; వివిధ=పలురకాల; విషయ=ఇంద్రియాలకు 
గోచరించే వస్తువుల యొక్క; చింతా=ఆలోచనలచేత; సంతతాభిః=నిబిడమైన; దుర్వాసనాభిః= హేయమైన విషయాల 
అనుభవం వల్ల కలిగే దృఢ సంస్కారాలచే/దుర్గంధాలచే; చిరం=చాలాకాలంగా; ఇత్సం=ఇలాగా కనబడుతున్న; 
జనిత కలుషం=ఉద్భవించిన పాపరాశికల; మాం=నన్ను; రంగభర్తుః= శ్రీరంగరాజు యొక్క; పదసరసిజయోః=పాదార 
విందాల యందలి; పావనైః=పరిశుద్ధమైన; పరిమళ పరివాహైః=సౌరభప్రవాహాల చేత; వాసయేథాః=సంస్కరింపుము/ 
పరిమళింపజేయుము. 


తా:- ఓ పాదుకాదేవీ! అనేక విషయాలను నిరంతరం స్మరించడం వల్ల దట్టంగా పట్టిన దుర్వాసనలచేత చాలా 
కాలం నుంచి ఇలాగా పాపరాశి సంభవించిన నన్ను శ్రీరంగనాథుని పాదకమలాల యందలి పావన పరిమళ 
పరివాహాలచే పరిమళింపజేయుము. 
వ్యాఖ్య:- భోగసామ్యం అక్షయమని వర్ణితం. 

జీవుడు ఇంద్రియాలకున్న శబ్దాది విషయాలపైన మనస్సును ఎల్లప్పుడు నిల్బడం వల్ల దుర్వాసనా 
వాసితుడవుతాడు. ప్రతిజన్మలోనూ పాపకర్మలను చేస్తూ దుష్టసంస్కార దూషితుడవుతున్నాడు. తరుగని సుఖానుభవం 
కలుగాలంటే, దుర్వాసనాదూషితునికి ఎలా కలుగుతుంది? 

దీనికి సమాధానమిది :- సుందరసుకుమార సువాసనాభరితమైన వస్తువుతో చేరిన హేయవస్తువుకు 
దుర్వాసనపోయి సువాసన ఏర్పడుతుంది కదా! 'వాసన' అంటే సంస్కార మని అర్థం. 


63 


“సంస్కారోనామ సంస్కారస్య గుణాధానేన వాస్యాద్దోషా పనయనేనవా”. (శంకరభాష్యం) (మలహరణం, 
గుణాధానమే సంస్కారం) 


“నల్లమణముళ్ళదొన్దై నణ్ని యిరుప్పదర్కు నల్లమణముండామ్‌” (ఉపదేశ రత్నమాల-69) మంచి వాసన 
గల వస్తువుతో కూడిన మరొకవస్తువుకు కూడా మంచి వాసన ఉంటుంది, అన్నారు మణవాళమామునులు. 
పాదుకాదేవి దయతో పావనమైన, నిరంతరం పరిమళం ప్రవహించే భగవత్సాద సరోజాలతో జీవునికి సంబంధ 
, మేర్చరచిన వెంటనే, దుర్గంధం పోతుంది. సౌగంధ్యమేర్పడుతుంది. ఈ భోగసామ్యం అక్షయం. 


తద్గుణాలంకారం. మాలినీ వృత్తం. 


965. శరణ మధిగతస్తాం ళార్‌జ్లీణః పాదరకే! 

సనక్ళధథవి వినియుక్తం త్యత్సవర్యాధికొరే। 

వునరవీ కథమేనం వాన్తముత్తానయేయం 

భనమద ముదితానాం మానవానాం నమాజేో॥-15 
అర్థం:- హేశార్‌జ్లీిణః పాదరక్షే=ఓ భగవత్న్సాదుకా! త్వాం=నిన్ను; శరణం=రక్షకంగా, అధిగతః=పాందిన నేను; 
సకృత్‌; అపి=ఒక్కసారి; త్వత్‌+సపర్యా+అధికారే=నీ పూజాకార్య మందు; వినియుక్తం= ఉపయోగించిన; ఎనం=ఈ, 
హస్తం=చేతిని; ధన మద ముది తానాం=ధన మదం చేత సంతోషించిన; మానవానాం=మనుష్యుల యొక్క; 
సమాజే=సమూహమందు; పునః+అపి=మళ్ళీ; కథం=ఎట్లు; ఉత్తానయేయం=చాచేది? 


తౌ॥ ఓ భగవత్సాదుకా? నీ శరణాగతుడనై నీ పూజకు ఒక్కసారి వినియోగించిన ఈ చేతిని ధనమదంతో 
ఆనందించే మానవుల ఎదుట మళ్ళీ ఎలాచాచెదను? చాచలేను. 
వ్యాఖ్య :- శరణాగతులకు వునర్జన్మ ఉండదు. 


పూర్ణశరణాగతులకు భోగసామ్యం అవశ్యంగా కలుగుతుంది. ఒక్కసారి పాదుకార్చన చేస్తే శాశ్వతమైన 
ఐశ్వర్యం లభిస్తుంది. ప్రకృతి బద్భలైన వారు సుఖంగా బ్రతుకాలనీ, ధనం కోసం ధన మదాంధుల యెదుట 
చేయిచాచి బిచ్చమెత్తుకొంటారు. ఇది కించిద్భోగం కదా! బిచ్చమెత్తడానికి సిగ్గువిడిచి చేయిచాచడం ఎంతహీనం? 
ఇహలోకంలో ఎలాగూ సుఖపడరు. ఈ జన్మలోనైనా ప్రయత్నించలేదు, కాబట్టి, పరలోకంలోనూ సుఖం పొందే 
అవకాశం ఉండదు. ఉభయభ్రష్ణులౌతారుకదా! 


“షాణిద్వంద్వ! సమర్చయ! “పాదుకార్చన కోసం చేతులను ఉపయోగించాలి. బద్ధాంజలురై శరణాగతిచేయాలి. 
తత్ఫలితంగా, పుట్టకలేని వారై, పూర్ణభోగసామ్యాన్ని అనుభవించే దశను, సార్వభౌముడైన భర్తగల పాదుకాదేవి 
ప్రసాదిస్తుంది, అని దేశికుల వారి ఆశయం. కావ్యలింగాలంకారం. మాలినీవృత్తం. 


966. యది కీమవినమీ హే కర్మకర్తుం యథావత్‌ 


64 


వ్రతివదమువజూతై: ప్రత్యవేయాం నిమిత్తః। 
అవధిరనీ యది త్వం త(తనైైమిత్తి కొనాం 
శరణ మివానకింమే ళౌరి పొదావని/స్వాః-16. 
అర్థం:- హేశౌరిపాదావని=ఓ భగవత్పాదుకా! కిం, అపి= ఏదైనా, కర్మ=కర్మను; యథావత్‌ =శాస్త్ర విహితంగా; 
కర్తుం= =చేయడానికి; యది, సమీహే=కోరితినేని; ప్రతిపదం=క్షణం క్షణం;(వెన్వెంట). ఉపజాతైః= ఉత్పన్నమయ్యే; 
నిమిత్తెః=(మంత్ర, తంత్రలోప) నిమిత్తాలచేత, ప్రత్యవేయాం=ప్రత్యవాయదోషాన్ని పొందుతాను. తత్ర=ఆ నిమిత్త 
స్థానమందు; త్వం=నీవు; నైమిత్తికానాం=(స్థాలిత్య నిమిత్తంగా విధింపబడిన) ప్రాయశ్చిత్తాలకు; అవధిః= అంతిమస్థానం, 
అసి= ఉన్నావు. యది=అయితే; ఇహ=ఈ కర్మభూమి యందు; మే=నాకు; శరణం=రక్షకంగా; న,స్యాః,కిం= ఉండకూడదా 
ఏమి? 
'తౌ॥ ఓ భగవత్సాదుకా! శాస్త్రరీతిగా నేను ఒక కర్మను చేయగోరితే, వెంట వెంట స్వరాక్షర పదవృత్తలోప 
నిమిత్తంగా ప్రత్యవాయదోషం నాకు కలుగుతుంది.కాబట్టి, నీవు ప్రాయశ్చిత్తాత్మికవై యున్నప్పుడు కర్మవిషయమై 
నాకు రక్షకంగా ఉండవలదా? ఉండవలసిందే. 
వ్యాఖ్య :- కర్మఫలం పాదుకొధీనం. కాబట్టి పాదుకా శరణవరణమేమేలు. 
\ 
శాస్తవిహితమైన నిత్యకర్మను అవశ్యంగా అనుష్టించవలసిందే. శాస్త్రరీతిగా ఆచరింపజాలకున్నా యథాశక్తి 
ఆచరించడం వల్ల హానిలేదు. ఫలాన్ని ఆశించిచేసే (కామ్య) కర్మలను యథావిధిగా ఆచరించడం అత్యావశ్యకం.మంత్ర 
తంత్రాలలో మార్చుగానీ, లోపం గానీ జరిగితే కీడుకలుగుతుంది. స్థాలిత్యదోషం పోవడానికి ప్రాయశ్చిత్త కర్మను ' 
ఆచరించాలి. 
“ప్రాయశ్చిత్త ప్రసంగేతు సర్వపాపసముద్భవే। 
ప్రాయశ్చిత్తిరియం సా£ఓత్ర యత్పునః శరణం వ్రజేత్‌!” 
ప్రాయశ్చిత్తకర్మను ఆచరించినప్పుడు కూడా దోషం సంభవిస్తే, ఆ దోషపరిహారంకోసం-సాంగతాసిద్ధికై- 
మరొక (ప్రాయశ్చిత్త) కర్మను అనుష్టించడం అవసరం. ఇలాగా, పరంపరగా ప్రాయశ్చిత్తాల అనవస్థను పరిహరించడానికి 
ప్రతినిధిగా స్మరింపబడేది పాదుకాదేవియే కదా! అంతదూరం పోయి చివరకు శరణాగతి చేయడం కంటే, 
మొదలే ఆ కామ్యకర్మను చేయకుండా, శ్రద్ధతో “శ్రీకృష్ణపాదుకాభ్యాం నమః” అని భగవత్సాదాభరణమైన 
పాదుకాదేవిని శరణు పొందడం శ్రేయస్కరంకదా! 
సంభావనాలంకారం. మాలినీవృత్తం. 


967. అంతర్గీనైరభువరికరై రావిలాబిత్త వృత్తి: 
శబ్దాదీనాం వరవళతయా దుర్భయానీం ద్రియాణి! 


65 


ఎవ్లోః పాదద్రణయిని! చిరాదన్యమే దుఃఖసింధోః 

వొరం(వొవ్వం భవతి వరయావిద్య్వాయావాత్వ్తయావా ॥-17. 
అర్థం:- విష్ణోః పాదప్రణయిని=భగవత్సాదాల యందు భక్తి యున్న ఓపాదుకాదేవీ! మే=నా యొక్క; చిత్తవృత్తిః= 
మనోవ్యాపారం; అంతః+లీనైః=లోపల ఇమిడియున్న; అఘపరికరైః=పాపవాసనల చేత; ఆవిలా=కలుషితమయింది. 
ఇంద్రియాణి=చెవులు మొదలైన ఇంద్రియాలు; శబ్ద=ఆదీనాం=శబ్దం, స్పర్శ్భమొదలైన విషయాలకు; పరవశతయా=వశపడి 
ఉండడం చేత; దుర్భయాని=జయింపరానివి. చిరాత్‌=చాలాకాలం నుంచి ఉన్న; అస్య=ఈ; దుఃఖసింథోః=దుఃఖరూపమైన 
సంసారసాగరం యొక్క; పారం=ఆవలిగట్టు (నిశ్రేయసాన్ని); పరయా, విద్యయా, వా=పరభక్తి (ఉపాసన) చేతనైనా, 
త్వయా, వా=నీచేతనైనా; ప్రాప్యం=పొందదగినదై; భవతి= ఉన్నది. 


తౌ॥ భగవత్సాద భక్తురాలా! ఓపాదుకాదేవీ! నా మనస్సు యొక్క వ్యాపారం లోన తగిలియున్న పాపవాసనలచేత 
కళంకితమయింది. ఇంద్రియాలు విషయాలకులోబడి నిగ్రహింప రానివైనాయి. కాబట్టి, చాలకాలం నుంచి 
అనుభవిస్తున్న ఈ సంసార సముద్రం యొక్క ఉత్తర తీరమైన నిశ్రేయసాన్ని పరభక్తియైనా, నీవైనా చేర్చవలసి 
ఉంది. 

వ్యాఖ్య :- కర్మజ్ఞానానుష్టాన యోగ్యతలేని వ్యక్తికి పాదుకాదేవియే ఉపాయమని స్తుతించే శ్లోకం. 


భగవత్పాదుకా శరణా గతి వల్ల ప్రతివ్యక్తికి ఫలం సిద్ధిస్తుంది. అయితే, ఆయాకర్మలను విధించే శాస్త్రాలన్నీ. 
వ్యర్థమైపోతాయి. మోక్షఫలం పొందడానికి విధింపబడిన కర్మలను ఎందుకు అనుష్టించకూడదు? సాంసారిక 
అనుభవాల నుంచి. తరించడానికి ఏవేవి ప్రతిబంధకాలో, వాటిని నివారించుకోవడానికి శాస్త్రాల్లోనూ, ఉపనిషత్తుల్లోనూ 
వేర్వేరు ఉపాయాలు-సాధనాలు-చెప్పబడి యున్నాయి. ఆయాసాధనాలను తెలుసుకొని ఆచరించాలి. కాలక్రమంగా 
ఫలం కల్పింపబడుతుందికదా! అనవచ్చు. అదివాస్తవమే. 


కానీ, మనస్సు దుర్వాసనా దూషితమయింది. శబ్దాది విషయాలకు వశమైన ఇంద్రియాలు శమదమాదులను 
సాధింపలేని విధంగా అదుపు తప్పిఉన్నాయి. ఆంతరబాహ్యేంద్రియాలను - నిగ్రహించే శక్తిలోపించడం వల్ల 
కర్మజ్ఞాన భక్తియోగాలను అనుష్టింపలేము. కాబట్టి, సంసారులకు దుఃఖనివృత్తి అయ్యేది పరవిద్య చేతనా?పాదుకా 
శరణవరణం చేతనా? అని ఆలోచిస్తే, సర్వప్రాయశ్చిత్తంగా చెప్పబడిన పరవిద్యోపాసన కూడా శక్తి హీనునికి 
అశక్యమే కదా! అందువల్ల, పాదుకాదేవియే సర్వదా మనకు శరణమని ఆచార్యుల హృదయం. 


పూర్వార్థం చేత విషయాన్ని సమర్థించడం వల్ల ఇది 'కావ్యలింగాలంకారం'. మందాక్రాంతావృత్తం. 
968. గోమాయూనాం మలయవవనే తన్కరాణాం హిమాంళౌ 
దుర్వుత్తానాం నుభరిత మదే నత్పథేత్వత్స నాథే! 
తత్త(జ్ఞానే తరళమనసాం ళార్‌జ్లీణః పాదరకే! 
నిత్వోద్వేగో భవతి నియతే రీదృళీ దుర్వినీతిః-18 


66 


అర్థం:- శార్‌జ్లీణః, పాదరక్షే=ఓ భగవత్సాదుకా! గోమాయూనాం=గుంటనక్కలకు; మలయపవనే=మలయ 
పర్వతం నుంచి వీచె గాలియందు; తస్కరాణాం=దొంగలకు; హిమ+అంశౌ=శీతకిరణుడైన చంద్రుని యందు; 
దుర్వృత్తానాం=దుశ్చరితులకు; సుచరితమయే=సదాచార పూర్ణమైన; త్వత్‌+సనాథే=నీతోకూడిన సత్‌+పథే=స న్మార్గ 
మందు; తరళ మనసాం=చపలచిత్తులకు; తత్త్వజ్ఞూనే= ఆత్మయాథాత్మ్య నిర్ణయమందు; నిత్య+ఉద్వేగః=శాశ్వత 
భయం; భవతి= ఉంటుంది. నియతేః=విధియొక్క; దుర్వినీతిః=చెడ్డపోకడ; ఈ దృశీ=ఇలాంటిది. 


తౌ॥ ఓ భగవచ్చరణావనీ! నక్కలకు మలయ మారుతం వీస్తే భయం. దొంగలకు చంద్రుడు ప్రకాశిస్తే భయం. 
'నీవేగతి” అనే సదాచారమయమైన సత్పురుషుల మార్గమంటే దురాచారులకు భయం. చపలచిత్తులకు తత్త్వజ్ఞాన 
విషయమై భీతి ఎల్లప్పుడు ఉంటుంది. 


వ్యాఖ్య:- జనులందరికి ఆహ్లాదం కలిగించే వాళ్ళు కొందరికి భయం కలిగించడం విధి దుర్విలాసమే. 


స్వగత స్వీకారం, పరగతస్వీకారం అని రెండు పద్ధతులున్నాయి. జితేంద్రియులై కర్మజ్ఞాన యోగాలను 
అనుష్టించి సిద్ధిని పొందడం స్వగతస్వీకార పద్ధతి. వివేకమెంత ఉన్నా “నన్ను నేను రక్షించుకోలేను, భగవంతుడే 
నన్ను రక్షించాలి” అని అకించనత్వం, అగతికత్వం పాటించడం పరగత స్వీకారపద్ధతి. 


ఈ రెండు పద్ధతులున్నప్పుడు మొదటి పద్ధతిని విడిచి పెట్టే దృష్టి ఎందుకు? వివేకాదులకు మూలమైన 
“ఇంద్రియాలను జయించడం” ఆవశ్యకమేకదా! “ప్రపన్నులకు శాస్త్ర విహితమైన నిత్యనైమిత్తిక కర్మానుష్టానం 
అవశ్యంగా లేదు” అనే బుద్ధి కొందరికి ఉంది. ఈ దుష్ప్రవృత్తిని విడువడం శ్రేయస్కరం, అని వాదిస్తే 
సమాధాన పరచే శ్లోకమిది. 


వసంతకాలంలో దక్షిణ దిక్కునుంచి వీచే పిల్లతెమ్మెర ప్రాణులన్నింటికి ఆనందాన్ని కలిగిస్తే, గోమాయువుల 
(నక్కల) కు భయాన్ని కలిగిస్తుంది. సమస్తజనులకు ఆహ్లాదాన్ని కలిగించే చంద్రుడు చోరులకు మాత్రం 
భయాన్ని కలిగిస్తాడు. దుర్మార్గులు సన్మార్గంలో సంచరించడాని౪ వెరుస్తారు. చపలచిత్తులకు తత్త్వబోధకలిగినా, 
అది చాలాకాలం నిలవదు. 

“యత్ర నిర్లిప్త భావేన సంసారే వర్తతే గృహే! 

ధర్మం చరతి నిష్కామః, తత్రెవరమతేహరిః” 

సంసారి నిర్లిప్త్రమనస్కుడై నిష్కామకర్మను ఆచరిస్తే, కంసారి ఆచోటనే రమిస్తాడు, అని ఆప్తవాక్యం. 
అయితే, నిర్లిప్త భావమూ, నిష్కామకర్మనిష్థా ఎందరికి సంభవిస్తుందో చెప్పరానిదే. విధి బలీయం కదా! 

అందరి అదృష్టం-నియతి-ఒక్కరీతిగానే ఉంటుందా? ఉండదు కదా! కాబట్టి “అత్యంత ess 
అని పాదుకాదేవితో విజ్ఞాపన చేసుకోవడం ప్రాజ్ఞలక్షణం. 


దీపకాలంకార ప్రాణిత అర్భాంతరన్యాసాలంకారం. మందాక్రాంతావృత్తం. 


67 


969. రొాలేజంతూన్‌ కలువకరణాో క్షివ్రమాకొర యంత్వౌః 

ఘోరం నావాం యమవరిషదో ఘోషమాకర్ణయేయమ్‌! 

శ్రీమదం గేళ్ళ్తుర చరణయో రంతరం గై॥వయుక్తం 

సేవావ్వోనం నవదిశ్రుణుయాం పాదుకా సేవ కోతి॥-19 
అర్థం:- కలుష కరణే=కలత చెందే ఇంద్రియాలు కలిగిన; కాలే=(చరమ) కాలమందు; జంతూన్‌=ప్రాణులను; 
క్రిప్రం=శీఘ్రంగా; ఆకారయంత్యాః=పిలిచే, యమ పరిషదః=జయమభటుల సముదాయం యొక్క; ఘోరం=భయజనకమైన; 
ఘోషం=పెద్ద ధ్వనిని; అహం=నేను; న,ఆకర్ణయేయం=వినలేను. శ్రీమత్‌+రంగ+ ఈశ్వర, చరణయోః= శ్రీరంగనాథుని 
పాదాలకు; అంతరంగైః=సమీపమందు ఉండే పరిజనుల చేత; ప్రయుక్తం=ఉచ్చరింపబడిన; “పాదుకాసేవక' 
ఇతి=పాదుకాసేవకుడా! అనే; సేవా+ఆహ్వానం=సేవకోసమైన పఏలుపును; సపది=వెంటెనే; శ్రుణుయాం=వినవలెను 
(నేను). 


తౌ॥ ఇంద్రియాలు క్షోభపడుతూ ఆయువు ముగిసే కాలానత్వరగా రమ్మని పిలిచే యమభటుల భయానక 
శబ్దాన్ని నేను వినజాలను కానీ, శ్రీమద్రంగేశ్వరుని పాదపద్మసన్నిధిలో ఉండే ఆంతరంగికులచే పిలువబడే 
“పాదుకాసేవకా! అనే కైంకర్యార్థమేర్చడిన పేరును త్వరగా నేను వినాలి. 


వ్యాఖ్య :- భగవత్సాదకమల సేవను ప్రసాదింపుమని కవి విజ్ఞాపన. 
నరక మార్గం నుంచి తప్పించడానికి భగవన్నామ సంకీర్తనాది పద్ధతులెన్నో ఉన్నాయి. కాయికంగా, 
మానసికంగా చేసే సేవకన్నా, భగవద్బాగవతాచార్యులను నోరారస్తోత్రంచేస్తూ తాము తరించడమే కాక ఇతరులనూ 


తరింపజేసే వాచికసేవ ఎంతో మిన్నకదా! అయినా, ఈ పద్ధతులనూ, ఉపాయాలనూ అణచివేసే క్రూరమైన, 
ఘోరమైన ఉపాయాలు ప్రతిక్షణం ప్రాదుర్భవిస్తుంటాయని ప్రాజ్ఞులు భయపడుతారు. 


“తిమింగిలతితద్గిలో గిలతి తర్గిలస్తర్గిలమ్‌”. 'తిమి” అనే చేపనుమింగే 'తిమింగిల' మనే చేపను కూడా 
మింగే 'తిమింగిల గిలమూ” ఉంటుందన్నట్లూ, అసంభావితాన్నీ సంభావింపజేసే ఆపదల (క్రూరత్వం చెప్పరానిది. 


కాబట్టి, ఇంద్రియాలు శిధిలమై, ప్రాణోత్కర్షణ జరిగే సమయంలో యమభటుల భర్త్రనం వినడానికి 
ప్రపన్నులే కాదు, ఎవ్వరూ అపేక్షింపరు. 


పాదుకానుగ్రహం వల్ల భగవంతుడే సంసారబంధాన్ని తెంచి తన పాదపద్మ కైంకర్య సామ్రాజ్యాన్ని 
ప్రసాదింపతలచి, పంపిన తన పరిచారకులు వచ్చి “ఓ పాదుకా సేవకా! శ్రీరంగనాథుడు నిన్ను త్రిపాద్విభూతికి 
పిలిచికొని రమ్మని మమ్మాజ్ఞాపించాడు. కాబట్టి, శ్రీమన్నారాయణుని పాదుకా శిరోధారణం కోసం శీఘ్రంగా 


రమ్ము” అనే ముక్తి భాజుల ఆహ్వానాన్ని ప్రాథమికంగా అపేక్షిస్తారు ప్రపన్నులు. 


యమునికి వశమయ్యే ప్రసక్తి తనకు ఉండకున్నా, దేశికులవారు నిర్వేదాతిశయం వల్ల, పాదుకాదేవితో 
అతిఘోరమైన అనిష్టాన్ని తొలగించడమే కాక అత్యుచ్చశ్రేయస్సునూ కలిగించుమని విన్నవించుకొన్నారు. 


68 


పేయోఒలంకారం. మందాక్రాంతావృత్తం. 


970. వపొషాణకల్పమంతే 
వరిచిత గౌతమ వరిగ్రవాన్యాయాత్‌। 
వతివద వరిభరణార్ల ౦ 

వరిణమయ ముకుందసాద రక్లిణి! మామ్‌॥-20 
అర్థం:- హేముకుంద పాదరక్షిణి=మోక్షమిచ్చే భగవంతుని పాదాలను రక్షించే ఓ పాదుకాదేవీ! అంతే=మరణకాల 
ప పాషాణకల్పం=శిలనుపోలియుండే; మాం=నన్ను; పరిచిత గౌతమ పరిగ్రహ న్యాయాత్‌=పూర్వం (పాదంచేత) 
స్పృశింపబడిన గౌతమర్శియొక్క పత్నియైన అహల్య యొక్క దృష్టాంతంవల్ల/అహల్యను అనుగ్రహించిన విధంగా; 
పతిపద పరిచరణ+అర్హం=భర్త/జగత్సతి యొక్క పాదసేవకు యోగ్యునిగా; పరిణమయ=(మార్చుము) చేయుము. 


తౌ॥ ఓ ముకుంద పాదుకా! పూర్వకాలంలో (రామపాదుకవైన) నీవు, గౌతముని భార్యయైన అహల్య పాషాణంగా 
పడియున్నప్పుడు ఆ రాతిని తాకి నాతిగా మార్చి ఆమెను ఆమె భర్త యొక్క పాదసేవకు యోగ్యురాలను 
చేశావు. అలాగే, మరణసమయంలో పాషాణసదృశంగా పడియుండే నన్ను జగత్పతియైన భగవంతుని పాదపద్మాలకు 
కైంకర్యం చేయడానికి యోగ్యునిగా మార్చి కూర్చుము. 


వ్యాఖ్య :- భగవచ్చరణ వరిచరణ యోగ్యుడగునట్లు తనను అప్రాకృత శరీరయుక్తునిగా చేయుమని 
పాదుకొదేవితో కవి ప్రార్థన. 


మరణకాలాన ఇంద్రియాలు శిధిలమవుతాయి. కరణకళేబరం చైతన్యం లేని బండరాయిలాగా పడియుంటుంది. 
పుత్రకళత్రాదులు “నారాయణ” అనుమని చెవిలో తాము గొంతురాపడునట్లు అరచినా, ఆయన “నారి అనడు 
“పీచు” అనడుకదా! సామాన్యులకు అంత్యకాలంలో భగవన్నామాన్ని స్మరించడం అత్యావశ్యకం. కానీ జీవితమంతా 
భగవద్గుణాను సంధానంతో గడిపే ప్రపన్నులకు అంతిమ స్మృతి అవసరం లేదని సంప్రదాయ రహస్యం. 


“తతస్తం మియమాణంతు కాష్టపాషాణ సన్నిభమ్‌! 
అహంన్మరామి మద్భక్తం, నయామి పరమాంగతిమ్‌॥” 


“కర్రలాగా, రాయిలాగా అచేతనుడైపడి మరణిస్తున్న నాభక్తుణ్ని నేనే. స్మరించి పరమపదానికి తీనుకొని 
పోతాను అని భగవంతుడే వరాహావతారంలో అన్నాడు, శ్రీరంగనాథుని చరమళ్లోకం కూడా అలాగేఉంది. 

“మామేవానున్మరన్వత్వం త్వామహం సంస్మరామిచ। 

ఉపాయమపవర్గన్య రహస్యమపిమేశ్రుణు॥ 

సర్వకర్మాణి నంత్యజ్య సర్వకర్మఫలానిచ। 

శరణం మాంప్రపద్యన్య సర్వబంధవిముక్తయే॥” 


69 


ఆర్బారూపియైన శ్రీరంగనాథస్వామిని సర్వదా స్మరిస్తే, ఆ స్వామి భక్తుణ్నీ స్మరిస్తాడు. సర్వకర్మఫలాలను 
వదలి ప్రపత్తిచేస్తే, పుణ్యపాపబంధాలు తెగిపోయి మోక్షానందాన్ని పొందగలడని అర్థం. 


“లౌకికమొల్లక నన్నాలోకించుప్రపన్నులకును లోబడి, కరుణా 
లోకనముల పోషింతును; నాకాశ్రిత రక్షణములు నైసర్గికముల్‌”. 


“శరణమాగుంతనతాళడై న్హార్కెల్లాం మరణమానాల్‌ వైకుందం కొడుక్కుంపిరాన్‌” (తి.వామొళి.) తనను 
శరణుజొచ్చిన వారికి భగవంతుడు వారిదేహావసానమప్పుడు మోక్షమొసగును, అన్నారు ఆళ్వార్లు. భర్తయైన 
గౌతముని శాపంచేత పాషాణ రూపాన్నిపాందిన అహల్యకు శ్రీరామచంద్రస్వామి తన పాదధూళి స్పర్శచేత 
నిజరూపాన్ని కల్పించాడు. ఆమె పవిత్రురాలై, వతిసేవకు యోగ్యమైన భాగ్యవతి అయింది. దేశికులు అహల్య 
చరిత్రను దృష్టాంతంగా చూప తనకోరికను పాదుకాదేవితో విన్నవించుకొన్నారు. 


చరాచరప్రపంచమంతా స్తీ ప్రాయమే. “ఉత్తమఃపురుషస్వన్యః పరమాత్మేత్యుదాహృతః” (గీత) “పతిం 
విశ్వస్య” అనే శ్రుతి ప్రకారంగా పరమాత్ముడు జగత్పతి.సర్వశేషికదా! 


దేహవియోగ కాలంలో కఫవాత పిత్తాదులచే కంఠం అవరుద్ధమై భగవంతుణ్ని స్మరించలేక, ఇంద్రియాలు 
సన్నగిల్లి కాయం కట్టెచరచుకపోయినట్లుగా ఉన్నప్పుడు, ముకుందుని పాదాలను రక్షించే పాదుకాదేవియే తనను 
స్మరించి, భగవత్సాదారవిందాలకు సేవచేయడానికి అర్హమైన అప్రాకృత శరీరం కలవానిగా చేయవలెనని దేశికులు 
ప్రార్థించారు. 

'గౌతమి', 'పాషాణకల్ప' అనే పదాల ప్రయోగం వల్ల ఒక వ్యంగ్యార్థం భాసిస్తున్నది. నవవ 
పేరున్న తర్కశాస్తానికి రచయిత గౌతమ మహర్షి ఉపనిషత్సిద్ధాంతానికి వ్యతిరేకంగా వ్యాఖ్యానం చేయబడిన 
ఆ న్యాయశాస్తాన్ని వేదాంత సిద్ధాంతానికి అనుగుణంగా పరిష్కరిస్తూ దేశికులు “న్యాయపరిశుద్ధి” అనే గ్రంథాన్ని 
రచించారు. వీరు “కవితార్కిక కేసరి” బిరుదాంచితులు కదా! 


గౌతమీయ న్యాయశాస్త్రరీతిగా “పాషాణకల్ఫోమోక్షః' అనే విషయం నుప్రసిద్ధం. జీవునికి జన్మసంబంధం 
చేత ఏర్పడే తాపత్రయరూపమైన దుఃఖపరంపరకు ఆత్యంతిక విధ్వంసం కలిగే స్థితి ఈ తర్కశాస్త్రంలో నిర్వచింపబడింది. 
జ్ఞానోత్పత్తికి హేతువైన శరీరేంద్రియాలు తొలగిపోతాయి. జీవాత్మకు జ్ఞానం స్వాభావిక నిత్యధర్మం. అచేతనమే 
కాబట్టి, ఆ స్థితి కలుగడమే 'పాషాణకల్పోమోక్షః' అని వ్యవహారం. మళ్ళీ దుఃఖ మేర్చడదు కాబట్ట అదే ఆనంద 
రూపం. “ఆగంతుక చైతన్య గుణయోగీ ఆత్మా” అని వారి సిద్ధాంతం. 


ఈ పాషాణస్థితి దేశికులచే 'అపేక్షితంకాకున్నా ఒకవేళ తనకు ఆశాస్త్రప్రకారం పాషాణకల్పస్థితి ఏర్పడితే, 
అది కూడా భగవత్సాదసేవకు యోగ్యంగా పరిణమించాలని దేశికులు ప్రార్థించారు. (ఈ శ్లోకానికి మహామహోపాధ్యాయ, 
కవిశాబ్దికకేసరి, శ్రీ.న.చ. రఘునాథాచార్యుల వారు, ఇలా వ్యంగ్యార్థమున్నదని అనుగ్రహించారు.) ఉపమాలంకారం. 
ఆర్యావృత్తం. 


నిర్వేదపద్ధతి సమాప్తం. 
70 


32. ఫలపద్ధతి 


971. _ఉపాఖ్యాతాం తథాత్వేన వనీవాద్యైర్శవార్షిభిః 
డపాయ భలయోః కొప్పాముపాసే రామపాదుకొమ్‌/-7 
అర్థం:- ఉపాయఫలయోః=శరణాగతికీ, మోక్షప్రాప్తికీ; కాష్టాం=పరమావధియైన; వసిష్ట+ఆద్యై:=వసిష్టమహర్షి 
మొదలైన; మహర్షిభిః=మహర్శులచేత; తథాత్వేన=ఆప్రకారంగానే; ఉపాఖ్యాతాం=చెప్పబడిన; రామపాదుకాం= 
శ్రీరామపాదుకను; ఉపాసే=సేవిస్తాను. 


తా॥ భగవత్సాదకయే ఉపాయానుష్మానానికీ, మోక్షఫలానికీ సీమాభూమి. వసిష్టాది మహర్షులు కూడా ఉపాయఫలకాష్టా 
రూపంగా చెప్పిన శ్రీరామపాదుక(ల)ను సేవిస్తుంటాను. 


వ్యాఖ్య :- భగవత్సాదుకయే ఉపాయోపేయాలకు పరమావధి. 


శాస్త్రవిధిగా ఉపాయాన్ని అనుష్టించి దానిచేత పొందదగిన ఫలాన్ని ఈ పద్ధతిలో దేశికులు చెబుతున్నారు. 
ముముక్షువులు ఫలాన్ని పొందగోరి అనుష్టించే శరణాగతియే “ఉపాయం”. పాదుకాశరణవరణం కన్న మరొక 
సాధనానుష్టానం ఆపైన లేదు. కాబట్టి, ఉపాయానుష్టనానికి పరాకాష్టగా నిలిచేది పాదుకొదేవి. 


భగవంతుని పాదకమలసేవ చేయడమే ఫలం. అదేమోక్షం. ఉపేయమంటే పొందదగిన ఫలమని అర్థం. 
ఫల ప్రాప్తికి మించింది మరొకటి లేదు. కాబట్టి, భగవత్కైంకర్యనిష్టకు కూడా పరాకాష్టగా నిల్చేది భగవద్విశిష్టపాదుకయే 
అని బుష్యాదులు వక్కాణించారు. 


“ఎతేహి సర్వలోకస్యయోగక్షేమం విధాస్యతః” 


“ఈ శ్రీరామపాదుకలే సకలలోకాలకు యోగక్షేమాలను కలిగిస్తాయి” అని వసిష్టమహర్షి చిత్రకూట 
ప్రాంతంలో నిర్దేశించారు. ఆపాదుకలనే భరతుడు శిరసావహించి చెప్పగా, భరద్వాజ మహర్షి ఆమోదించాడుకదా! 
పాదుకా ప్రభావాన్ని వాల్మీకి మహర్షి శ్రీమద్రామాయణంలో మొట్టమొదట విశదీకరించాడు. 


విశ్వామిత్రుని వెంట మిధిలకు రామలక్ష్మణులు పోతున్నప్పుడు, నిర్జనమైనా, రమ్యమైన ఆశ్రమం రీతిగా. 
ఉన్న ప్రదేశాన్ని చూచి, శ్రీరాముడే “శ్రోతుమిచ్చామి భగవన్‌ కస్యాయం పూర్వ ఆశ్రమః”? అని అడిగాడు. 
అప్పుడు విశ్వామిత్రుడు “హన! తే కథయిష్యామిశ్రుణు” అయ్యో! నీకు చెబుతాను వినుమన్నాడు. రాముడడిగేదాకా 
విశ్వామిత్రుడు ఆ సంగతిని మరచినట్లే ఉందికదా! రాముని సంచారం ఆయన పాదుకలకు అధీనమైనదే 
కాబట్టి కాసేపు ఆగాడు. కథను విన్నాడు. విశ్వామిత్రుడు “తదాగచ్చ మహాతేజః!” అని “తారయైనాం మహాభాగాం” 
అని నిర్దేశిస్తూ ఆశ్రమంలో ప్రవేశించిన వెంటనే ప్రవేశించారు రామలక్ష్మణులు. రజోదుష్టయెన అహల్య రామపాదుకారజః 


71 


స్పర్శచేత పవిత్రురాలైనది. అహల్యాగౌతములు రామచంద్రస్వామిని పూజించారుకదా! పాదుకలను ధరించిన 
పాదాలయందు రజః ప్రసక్తి ఉండదు. పాదుకలను పాదాలుగా “ఆర్యపాదావిమౌ” అన్నట్లు పాదుకాధూళిని 
కూడా పాదధూళిగా అధ్యవసించడం, అనుసంధించడం ఆర్షమే. రాముడే తన సంకల్ప బలంతో అహల్యను 
పరిశుదృరాలను చేశాడని వాల్మీకి మహర్షి అనలేదు. అప్పటికి సీతాదేవి ప్రసక్తియే లేదు. కాబట్టి, శ్రీరాముని 
చరణకమలాలకు రక్షణ కల్పించే పాదుకాదేవి, ఒక్కతే అహల్యాశాప విముక్తికోసం స్వామికి సహాయురాలయింది. 
(282వ శోకం గమనీయం). అందుకే, నిర్వేద పద్ధతిలో చివర “పరిచితగౌతమ పరిగ్రహన్యాయాత్‌ పతిపద 
పరిచరణార్హం పరిణమయ” అని ప్రార్థించి ఈ వద్ధతిలో మొదట, భగవత్సాదుకలు మాత్రమే శిరోధార్యాలనీ, 
ఆపాదుకా సేవయే పరమ పురుషార్థమనీ, పాదుకాదేవిని దేశికులు ఉపాసిన్తున్నారు. 


కావ్యలింగాలంకారం. అనుష్టుప్‌ ఛందం. 


972. నివిశేయ నిరంతరం వ్రతీత 
స్రీదళానాం విభవం తృణాయమతా(। 
నవిధే తవదేోవి/ రంగభర్తు: 
వదలీలా కమలం నముద్వవాంత్వా: ॥-2 
అర్థం:- హేదేవి=ఓ పాదుకాదేవీ! (అహం=నేను;) ప్రతీతః=పాదుకా సేవకుడని ప్రసిద్భడనై; త్రిదశానాం=దేవతల 
యొక్క; విభవం=ఐశ్వర్యాన్ని తృణాయ=గడ్డిపరకగా; మత్వా=తలచి; రంగభర్తుః=శ్రీరంగపతి యొక్క; పద 
లీలాకమలం=పాదం అనే విలాన పద్మాన్ని; సముద్వహంత్యాః=ధరించిన; తవ=నీయొక్క; సవిధే=నమీపంలో; 
నిరంతరం= ఎల్లప్పుడు; నివిశేయ= ఉంటాను. 


తౌ॥ ఓ పాదుకాదేవీ! నేను పాదుకాసేవకుడనే ప్రసిద్ధిని పొందిన వాడనై, దేవతల విభవాన్ని తృణప్రాయంగా 
భావించి, శ్రీరంగపతి పాదమనే లీలా కమలాన్ని ధరించిన నీ దగ్గర సర్వకాల సర్వావస్థలయందు చేరి ఉంటాను. 


వ్యాఖ్య :- “ఫలం” అంటే ఇది' అని విశదీకరించే శ్లోకం. 


స్వర్గంలోని ఇంద్రాది దేవతలు అనుభవించే సకలభోగాలన్నీ అల్బములూ, అస్థిరములూను, “ఎతేవైనిరయాస్తాత 
స్థానస్య పరమాత్మనః। అన్నట్లు శాశ్వతమైనవి కావు. వైకుంఠానుభవం శాశ్వతమైనదని కించిద్భోగ హేతువైన 
దేవతల ఐశ్వర్యాన్ని ముముక్షువు నిరాదరిస్తాడు. శ్రీరంగపతి పాదమే కమలం. కమలాన్ని లీలగా ధరించేది 
లక్ష్మీదేవి. భగవత్పాద లీలాకమలాన్ని ధరించిన ఐశ్వర్యదేవతా నన్నిధిలో నర్వదా దాస్యం చేస్తూ ఉండడమే 
మోక్షఫ లానుభవం. “సో2.శ్నుతే సర్వాన్‌ కామాన్‌ సహబ్రహ్మణా విపశ్చితా” (శ్రుతి) ముక్తునికి, నర్వవిషయాల 
మీద విరక్తి కలిగి, పరబ్రహ్మ యొక్క కల్యాణ గుణభోగ్యతకే ప్రాధాన్యముండేది ఫలదశ. భగవత్కైంకర్య 
సామ్రాజ్యానుభవాన్ని భంగ్యంతరంగా చెప్పడం వల్ల 'పర్యాయోక్తి' అలంకారం. వృత్తం బెపచ్భందసికం. 


72 


973. కీమవాం మణిపాదుకే! త్వయా మే 
నులభో రంగనిధాళియాననాథో! 
కరణాని వున; కదర్థయేయం 

కృవణద్వారదురానికాదిదు:వైై:/ -3 
అర్థం:- హేమణిపాదుకే=ఓ రత్నపాదుకా! త్వయా=నీ చేత; మే=నాకు; సులభే=సుఖంగా దొరికే; శ్రియా=లక్ష్మీదేవితో; 
సనాథే=కూడిన; రంగనిధౌ=రంగ విమానమందలి భగవంతుడనే నిధి (మూలధనం) ఉండగా; పునః=మళ్ళీ; 
అహం=నేను; కృషణ ద్వార, దుః+ఆసికా, ఆది, దుఃఖైః=లోభుల వాకిళ్ళలో శ్రమపడే దుఃస్థితి మొదలైన 
దుఃఖాలతో; కరణాని=ఇంద్రియాలను; కిం, కదర్ధ్భయేయం=ఎందుకు పీడించాలి? 


తా॥ ఓ మణిపాదుకా! నీ ద్వారా నాకు లక్ష్మితో కూడిన శ్రీరంగేశ్వరుడనే నిధి తనాయాతంగా లభిస్తుంటే, మళ్ళీ 
లోభులయిండ్ల వాకిళ్ళలో నిలిచి యుండడం, అనువర్తించడం మొదలైన బాధలను అనుభవిస్తూ, నా వాగాదీంద్రియాలను 
ఎందుకు కష్ట పెట్టాలి? 


వ్యాఖ్య :- నిధిలభింపగా క్షుద్రులను యాచించడం వ్యర్థమని హితవాక్యం . 


“ఒం డొడియాళ్‌ తిరుమకళుమ్‌ నీయుమ్‌.” మెరిసే కంకణాలుగల లక్ష్మీదేవి, నీవూ కలిసియున్న అన్నట్లు, 
సర్వ ఫలసాధనమైన నిధి లక్ష్మీసనాథుడైన శ్రీరంగనాథుని సన్నిధి. పాదుకానుగ్రహంవల్ల ఈ నిధి ఎలాంటి శ్రమ 
పడకుండా ప్రాప్తిస్తుందికదా! ఇక గత జన్మల్లో లాగాక్షుద్రుల ముంగిళ్ళలో నిలిచి, అయ్యా! అని నోరుతెరచి 
యాచిస్తూ, చేయిచాచడం నిష్ప్రయోజనం. 


లోభులకు దానగుణం అరుదు. ఒకవేళ వారు ఇచ్చినా అదిస్వల్పమే. ధనాశచే ముప్పొద్దులూ లోభుల 
ముంగిళ్ళకు తిరుగడం వల్ల కాళ్ళుపీకుతాయి. వేచి యుండడం వల్ల కళ్ళువాస్తాయి. ఇంద్రుడవు, చంద్రుడవు 
అని కొండౌడడం వల్ల కొండెనాలుక కూడా ఎండి పోతుంది. ద్వారం గుండా వచ్చిపోయే వారు చూచి” ఎప్పుడీ 
దరిద్రుడు ఇక్కడే ఉంటాడేమి? అని నిందిస్తుంటే చెవులు చిల్లులు పడుతాయి. గంటలకొద్ది నిలిచియుండే 
దుఃస్థితి వల్ల దేహం నీరసిస్తుంది. నిట్టూర్పులు సంభవిస్తాయి. కాబట్టి క్షుద్రయాచనతో సర్వేంద్రియాలకు 
బాధకలిగించడం కంటే సర్వేంద్రియాలను సంతృప్తి పరచే శ్రీరంగనిధిని సులభంగా అందించే పాదుకాదేవిని 
ప్రస్తుతించడం పరమ పురుషార్థం. 

కావ్యలింగాలంకారం. 


వృత్తం-బెపచ్చందసికం. 


974. నకృద వ్యనుభూయ రంగభర్తు 
న్తధు వళ్లే మనోహరం వదాబ్దమ్‌ః 


73 


అవునర్భవ కౌతుకం తదైవ 
వ్రళమం గచ్చతి పాదుకే! మునీనామ్‌ ॥-4. 
అర్థం:- హేపాదుకే=ఓపాదుకాదేవీ! మునీనాం=మునులకు; అపునర్భవ కౌతుకం=మరుజన్మకూడదనే ఆశ; 
త్వత్‌+ఉపశ్లేష మనోహరం=నీ పరిష్వంగం చేత మనోజ్ఞమైన; రంగభర్తుః= రంగపతి యొక్క; పద+అబ్బం= 
పాదకమలాన్ని; సకృత్‌+అపి= ఏదో ఒక్కసారి; అనుభూయ=అనుభవించి, పొంది; తదా, ఏవ=అప్పుడే; ప్రశమం=శాంతిని; 
గచ్చ్ళతి=పాందుతుంది. 


త్రా॥ ఓ పాదుకాదేవీ! మునులకు మళ్ళీ జన్మకూడదనే కోరిక, నీ సంశ్లేషచేత అందమైన శ్రీరంగపతి పాదకమలాన్ని 
ఎప్పుడో ఒక్కసారి సేవించినప్పుడే శాంతిని పొందుతుంది. 


వ్యాఖ్య :- ఒక్కసారి భగవత్సొదుకను సేవిస్తే మోక్షేచ్ళ కలుగదు. 
మునులు “పునర్జన్మ వద్దు' అని ఆశిస్తుంటారు. పాదుకాదేవి ఆశ్రయించిన శ్రీరంగనాథుని చరణ సరోజం 
ఎంతో మనోజ్ఞంగా ఉంటుంది. ఆపాదాబ్దాన్ని ఒక్కసారి ప్రపత్తి చేస్తేనే ముక్తి లభిస్తుంది. కాబట్టి వారు సకృత్తుగా 
భగవద్విశిష్టపాదుక(ల)ను సేవించినప్పుడే, వారికి ముక్తిఫలాన్ని పొందే కోరిక శాంతిస్తుంది. 
“తులయామ లవేనాపి నస్వర్గం నా పునర్భవమ్‌! 
భగవత్సంగి సంగస్య, కిముతాన్యా ఇహా౬శిషః”* (భాగవతం) 


భగవంతునితో కలిసి యుండే భాగవతోత్తముల సహవాసానికి స్వర్గాన్ని గానీ, జన్మరాహిత్యాన్ని గానీ 
ఎమాత్రం సరితూచలేము. ఇక వేరే కోరికలను గూర్చి చెప్పేదేమి? 


కించిత్కాలమైనా అనుభవించే పాదుకాసేవ మోక్షాతిశాయిని కదా! పాదుకాసేవాలౌల్యం వల్ల సాత్త్విక 
జనులు పునర్జన్మను కోరుకున్నా, వారు కాదాచిత్కంగా పాదుకలను ధరించిన భగవత్పాదాలను సేవిస్తే చాలు! 
మహానందం కలుగుతుంది. మోక్షేచ్ళ్చ కూడా నివృత్తి పొందుతుంది. “అతిశయోక్తి అలంకారం. బెపచ్చందసికం. 


975. అవరన్పర పాతినామమీషా 
మనిదం వూర్వ నిరూఢ నంతతీనామ్‌/ 
భరత వ్యననా దనూన నీమ్నాం 

దురితానాంమము నివ్మృతిన్తమానీ:॥ 
అర్థం:- ఓ పాదుకాదేవీ! అపరస్పర పాతినాం=సతతం పడుతున్న; అనిదం పూర్వ, నిరూఢ, సంతతీనాం=అనాది 
కాలంగా, వేరూని దృఢమై, ఎడతెగక వస్తున్న; భరతవ్యసనాత్‌=భరతుని దుఃఖంకంటె; అనూన సీమ్నాం=తక్కువలేని- 
అధికమైన-హద్దు కలిగిన; మమజ=నా యొక్క; అమీషాం= ఈ; దురితానాం=దుష్కర్మలకు; త్వం=నీవు; నిష్కృతిః= 
ప్రాయశ్చిత్తవై (హంత్రివై) ఆసీః=ఉంటివి. 


74 


తా॥ ఓ పాదుకాదేవీ! ఎల్లప్పుడు మీద మీద పడుతున్న, ఎంతోకాలం నుంచి వేళ్ళూని ప్రవాహాలకు దొర్లిపోనట్టి, 
భరతుని దుఃఖం కన్న ఎక్కువ మేరకలిగిన నా ఈ పాపాలను నశింపజేసేదానవు నీవే. 


వ్యాఖ్య :- పాదుకాసేవకు ప్రతిబంధకాలైన పాపాలను ఆదేవియే నశింపజేస్తుంది. 


సత్త్వగుణవృద్ధిచే పాదుకుసేవ చేసే భాగ్యం కలిగిన మునుల వంటి వారెందరుంటారు? చాల అరుదుగా 
ఉంటారు. దుష్కర్మలు ఒకటి తర్వాత మరొకటి ఎడతెగకుండా కలుగుతుంటాయి. సంచిత కర్మలనే మొక్కలు 
బాగా నాటుకొని జన్మలనే ప్రవాహంలో కొట్టుకొనిపోక దృఢంగా నిలిచి ఉన్నాయి. పైగా, ప్రతిజన్మలోనూ చేసిన 
కర్మలన్నీ పాత కర్మల రాశిలోచేరి మేరమీరి ఉన్నాయి. “మత్సాపమేవ” నా పాపం వల్లనే శ్రీరామచంద్రస్వామి 
నాకు దూరమయ్యాడని భరతుడు దుఃఖపడుతుంటే, పాదుకాదేవి వచ్చి అతని దుఃఖాన్ని ఉపశమింపచేసింది. 
భరతుని బాధకంటె ఎన్నోరెట్లు ఎక్కువగా బాధను కలిగించే సకల పాపాలను పాదుకాదేవి ప్రక్షాళనం చేయడమే 


ఫలం. 
“అపరస్పరాః క్రియాసాతత్యే” అనే నిపాతనం వల్ల 'అపరస్పర' శబ్దం సాతత్యార్థకం. 


పాదుకా సేవకువిరోధంగా ఉన్న సర్వదుష్కృతాలకు ఆదేవియే నిష్కృతి. ఈ ఫలం తనకూ, మనకూ 
లభించాలని కవికేసరి ప్రార్ధన. 


రూపకాలంకారం- 'భరతవ్యసనాదనూనసీమ్నాం' అనే చోట ఉపమాలంకారం. వృత్తం-బె పచ్చందసికం. 

976. త్వదువానన నంవ్రదాయవిద్భి 

నృమయే సొత్వత సేవితే నియుక్లొః 

భరతవతినో భవాంబురాళిం 

కతిచిత్‌ కొంచన పాదుకే! తరంతి॥-6 
అర్థం := హే కాంచన పాదుకే=ఓ హిరణ్య పాదుకా! సాత్వతసేవితే=భగవచ్చాస్త్ర నిష్ణుల చేత అనుష్టింపబడిన; 
సమయే=ఆచారమందు; త్వత్‌+ఉపాసన, సంప్రదాయవిద్భిః=నీ పూజయొక్క సంప్రదాయాన్ని తెలిసి యున్న 
వారిచేత; నియుక్తాః=(ప్రేరితులైన) నియమింపబడిన; భరతవ్రతినః=భరతుని వంటి ఆరాధకులు; కతిచిత్‌=కొందరు; 
భవ+అంబురాశిం=సంసారమనే సముద్రాన్ని; తరంతి=దాటుతారు. 


తొ॥ ఓ స్వర్గపాదుకా! శ్రీ పాంచరాత్రాగమనిష్థులచే అనుష్టింపబడిన ఆచార మందు నీ ఉపానన సంప్రదాయ 
నిపుణులు నియమించిన భరతునిలాంటి అర్చకులు కొందరు సంసార సాగరాన్ని తరిస్తుంటారు. 


వ్యాఖ్య :- సంసారసాగరతరణోపాయం పాదుకోపాసన, 
సాత్వతం :- సంతః అస్యసంతీతి=సత్వాన్‌. సత్సరుషులు కలవాడు “సత్వాన్‌' అంటే భగవంతుడు. సత్వతః 
ఇమే=సాత్వతాః. సత్వంతునికి సంబంధించినవారు. 'సాత్వతులు' అంటే భాగవతులు. సత్వతః ఇదం=సాత్వతం. 


అంటే భగవచ్చాస్త్రం. దీనికే 'శ్రీపాంచరాత్రాగమం' అని నామాంతరం. 
75 


“కమప్యాద్యం గురుం వందే కమలా గృహమేధినమ్‌! 
ప్రవక్తా ఛందసాం వక్తాపాంచరాత్రస్యయః స్వయమ్‌॥” అనే శ్లోకానికి 


“స్వయంగా వేదాలనూ, పాంచరాత్రశాస్త్రాన్నీ ప్రవచించిన ప్రథమాచార్యుడైన లక్ష్మీనాథునికి ప్రణామ” 
మని తాత్పర్యం. కాబట్టి, శ్రీపాంచరాత్రాగమ ప్రవక్త శ్రీమన్నారాయణుడు. 


అటి 


“సమయాః శపథాచార కాలసిద్ధాన్త సంవిదః” (అమరకోశం) 
“సంకేతే సమయ: ప్రోకో నియమే౭వసరేఓఒపిచ” (శేషనిఘంటువు) 


'సమయ'” శబ్దానికి శపథమనీ, ఆచారమనీ, ఇంక అనేకార్థాలున్నాయి. 'సంప్రదాయం' అంటే గురుపరంపరాగతమైన, 
రహస్యంతో కూడిన ఉపదేశం. (సమ్యక్‌ సరహస్యం ప్రదీయతే) “అథామ్నాయః సంప్రదాయః”(అమరం) శ్రీరంగాది 
దివ్యక్షేత్రాల్లో శ్రీపాంచరాత్ర పద్ధతిని అనుసరించి, ఆ సంప్రదాయ నిపుణులు భగవదారాధన చేసే కట్టడిని 
ఏర్పరచారు. 

స్వభోగ్యతా బుద్ధిలేశమైనా లేకుండా భగవత్సాదుకలకు సకలోపచారాలుచేస్తూ, భరతుడు అమితభక్తితో 
ఆరాధించాడు. 


“విష్ణుందేవీర్విభూషాయుధగణ మురగం పాదుకే వైనతేయమ్‌” అని శ్రీ వైష్ణవారాధనక్రమం. భరతుని 
వలె, ఆ శాస్త్రజ్ఞులైన అర్చకులు దివ్యపాదుకలను ఆరాధిస్తారు. తత్ఫలితంగా మోక్షఫలాన్ని పొందుతారు. 
భగవచ్చాస్త్ర ప్రకారం, దివ్యపాదుకలను పూజించే వారికి పుడమి యందు పుట్టుక ఉండదు. ముక్తెశ్వర్యం 
లభిస్తుంది. 
“తరణి క్రియను ఉపయోగించడానికి సంసారాన్ని సముద్రంగా వర్ణించడం వల్ల, ఇది పరిణామాలంకారం. 
వృత్తం బెపచ్భందసికం. 
977. అల మచ్యుత పొదుకే[యథావల్‌ 
భవతీ యచృవదం తదోకధార్యమ్‌ / 
ఇతరేతర భూషితం తదేతల్‌ 
ద్వితయం నంవననాయ బేతనో నః॥-7 
అర్థం:- హే అచ్యుతపాదుకే=ఆశ్రితులను జారవిడువని భగవంతుని ఓపాదుకా! భవతీ=నీవు; త్వత్‌+ఏకధార్యం=నీచేతనే 
ధరింపదగిన; పదం=పాదం; యత్‌=ఏదో; తత్‌=అది (పాదం); ఎతత్‌=ఈ; ద్వితయం, చ=రెండునూ; ఇతర+ఇతరభూషితం 
= అన్యోన్యంగా అలంకరింప బడుతూ; నః = మా యొక్క; చేతసః = మనస్సులను; యథావత్‌ = తగినట్లు; 


76 


సంవననాయ = వశపరచుకోవడానికి; అలం = సమర్థమైనవే. 


తౌ॥ ఓ అచ్యుతపాదుకా! నీవూ; నీవు మాత్రమే ధరింపదగిన ఏ పాదంకలదో అది, ఈ రెండూ ఒండొంటితో 
భూషింపబడుతూ, మా హృదయాలను సముచితంగా వశీకరించుకోవడానికి సమర్థమైనవి. 


వ్యాఖ్య :-.పాదుకలూ, అవి వహించే భగవత్సాదాలూ, ఈ రెండు ఉపాసింపదగినవని కవి 
హృదయం. 


పాదుకలు మాత్రమే భగవత్పాదాలను ధరిస్తాయి. కాబట్టి “మణినావలయం వలయేనమణి:” అన్నట్టూ 
పాదుకలచే పాదాలు, పాదాల్లఛే పోదుకలు అన్యోన్యంగా భూషింపబడుతాయి. 


భరతుని వ్రతం కేవలం పాదుకారాధనం కాదు. భగవత్సాదాలను వదలి ఉన్న పాదుకలను మాత్రం, 
పాదుకలతో కూడిన దివ్యపాదాలను వలె సేవించిన అనుభవం గల తీవ్రవ్రతమే భరతునిది. అందుకే, తన 
శిరస్సున ధరించిన రాముని పాదుకలను ప్రజలకు ప్రదర్శిస్తూ” ఇవి ఆర్యపాదాలు” (ఆర్యపాదావిమౌ) అన్న 
అధ్యవసాయం కలవాడు భరతుడు. 


గత శ్లోకంలో భరతుని వలె పాదుకార్చన చేసిన వారు భవాంబురాశిని తరిస్తారనీ, అది సాత్వతసేవితాచారం 
అనడం వల్లనూ “పాదుకా విశిష్ట భగవత్సాదారాధని యే అని భావం. 


“యా మాలంబ్య సుఖేనేమం దుస్తరం త్రిగుణోదధిమ్‌। 
నిస్తరం త్యచిరేణైవ వ్యక్త ధ్యానపరాయణాః॥” (భగవచ్చాస్త్రం.) 


“ఉపాసకులు (పాదుకా) దేవిని ఆధారంగా గ్రహించి సత్వరజస్తమోగుణ (సంసార) సముద్రాన్ని సుఖంగా 
దాటుతున్నారు' అని శ్రియః పతి రూపధ్యాన సందర్భాన తెల్పబడింది. 


భగవంతుణ్ని మానవులు సేవించడానికి ఆయన శ్రీపాదయుగ్మమే ముఖద్వార మని “ఆచార్యహృదయం' 
(గ్రంథం) వివరించింది. ఎప్పుడు కూడా “పాదుకి అచేతన మని భావించరాదు. 


“స్రగ్వస్రా భరణైర్యుక్తం స్వానురూపై రనూపమైః। 
చిన్మయైః స్వప్రకాశెశ్ళ స్వాన్యోన్య రుచిరంజకైః॥” (పారమేశ్వర సంహిత.) 


భగవంతుడు ధరించిన, జ్ఞానమయమైన, స్వయం ప్రకాశమానమైన పూలమాల, పీతాంబరం, ఆభరణాలు 
మొదలైన వస్తువులన్నీ చేతనకోటిలో చేరినవే కదా! పాదుకాదేవికి లక్ష్మీదేవి యొక్క అవయవ గారధర్నడతో' 
సమానమైన సౌందర్యం ఉన్నది. దేవేరులందరు లక్ష్మికి అవయవ భూతలే, 


“దేవి! త్వామను నీళయా సహమహీ దేవ్యః సహస్రంతథా 


యాభిస్త్యంన్రన బాహు దృష్టి భిరివ స్వాభిః ప్రియంళ్లాఘసే” (26) 


77 


అని శ్రీపరాశరభట్టర్‌ “శ్రీ గుణరత్నకోశం' లో విశదపరచారుకదా! శ్రీరంగనాథుడు ఉత్సవ సమయంలో 
ఆసనాభిషేకాలంకారాది మంటపాలకు పాదుకలను ధరించి వెళ్ళుతున్న దివ్యమైన, భవ్యమైన సేవ నాన్యత్ర 
దర్శనీయం. అన్యోన్యరుచి రంజకంగా ఉండే దివ్యపాదాలు, పాదుకలు సేవించే వారి హృదయాలను ఆకర్షించి 
వశపరచుకోవడం స్వభావోక్తియే. “వశక్రియా సంవననమ్‌”. “అలంభూషణ పర్యాప్తి శక్తివారణ వాచకమ్‌”. 
(ఉభయత్ర అమరం). వశీకరణకు హేతువును చెప్పడం వల్ల హేతుమదలంకారం. వృత్తం-బె పచ్చందసికం. 


978. అనన్య సామాన్య తయా మురారే 
రంగేవ్వవా ప్తేమ కీరీటముబ్లైః॥ 
వదావని/ త్వం నిజమేవ భాగం 

నర్వాత్మసాధారణతామనై షీ:॥-8 
అర్థం:- హే పదావని=ఓ పాదుకాదేవీ! మురారేః=మురాసురవైరియైన భగవంతుని యొక్క; అంగేషు=అవయవాలు; 
కిరీటి ముఖ్యైః= మకుటం మొదలైన ఆభరణాలచేత; అనన్యసామాన్యతయా=ఇతరులకు (వేరే అవయవాలకు) 
సామాన్యంకాని విధంగా; అవాప్తేషు=పొంది ఉండగా; త్వం, ఏవ=నీవే; నిజం. భాగం=స్వీయభాగాన్ని (పాదాలను); 
సర్వ+ఆత్మ; సాధారణతాం=సకల జీవుల చేత సమానంగా ధరించే ధర్మాన్ని; అనైషీః=పొందించితివి. కలిగించావు. 


తా॥ ఓ పాదుకాదేవీ! భగవంతుని అంగాలయందు కిరీటాద్యలం కారాలు, వేరొక అంగమందునూ, వేరెవ్వరునూ 
ధరించరాని రీతిగా ఉంటాయి. నీవేమో నీకు అనురూపమైన భాగాన్ని జనులందరు ధరించే రీతిని కల్పించావు. 


వ్యాఖ్య :-తానుపొందిన స్థానాన్ని అందరు పొందే రీతిగా చేసిన బెదార్యవతి పాదుకాదేవి. 


కిరీట కేయూరా ద్యాభరణాలు శరీరావయవాలకు అలంకారాలు. ఒక్కొక్క అవయవాన్ని ఒక్కొక్క ఆభరణం 
శోభింపజేస్తుంది. కిరీటం శోభించేది శిరస్సునందే. చేతులందు శంఖచక్రాలు ఆభరణాలుగా ఉంటాయి. 
పాదాలకు పాదుకలే అలంకారం. ఆయాఅవయవ భూషణాలస్థాన మందు వేరే అవయవభూషణాలకు అవకాశం 
ఉండకపోవడమనేది పాదుకలకూ, కిరీటాదులకూ సమానమే. 


ఇతర అవయవాలు కిరీటాదులచే ఆశ్రయింప తగినవి కానట్లే భగవంతుని కిరీటాదులు జీవులచే 
ఆశ్రయింపదగినవి కావు కదా! పాదుకాదేవి మాత్రం తానుఆశ్రయించిన భగవత్సాదాలను సకల జనులు 
ఆశ్రయించి, శిరోభూషణంగా ధరించే సామాన్యన్యాయాన్ని కల్పించింది. 


“పాతకంగల్‌ తీర్కుం పరమనడి కాట్టుం” అన్నట్లు , పాపాలనన్నిటిని పారదోలి పరిశుద్ధులను చేసే 
పరమాత్ముని పాదాలను తాను ఆశ్రయించి, జీవాత్ములను ఆశ్రయింపజేయడం ఆచార్యపూర్తి లక్షణం. “అనైషీః' 
“ణీజ్‌-ప్రాపణే' అనే ధాతువు, లుజ్‌ మధ్యమపురుషైక వచనం. చేతనునికి అదువరకున్న స్థితి కంటె విలక్షణమైన 
స్థితిని కలిగించే లక్షణం నేతృత్వం. కాబట్టి పాదుకాదేవి “నేత్రి నాయకురాలు. పొందదగిన కామ్యాన్ని అదువరకే 
పొంది ఉండడం “పూర్తి”. ఇది తనకోసమే ప్రయత్నించడం కాక చేతన సంరక్షణ కోసమైన స్వకార్య(ప్రవృత్తి. ఈ 


78 


“పూర్తిలక్షణం కలది కాబట్టి పాదుక ఆచార్యాణీ. “తుంజుం పోదువిడాదు తొడర్‌ కండాయ్‌”. భగవంతుని 
పాదాలు శరీరానికి దూరంగా ఉన్నా మనస్సుతో దగ్గరచేరి వాటిని విడువకుండా జీవితం గడపాలనీ, అవి 
“తిన్‌కళల్‌' దృఢమైన పాదాలు”. చేతను లొక్కసారి వాటిని ఆశ్రయిస్తే, వారిని అవి విడువ (నీయ) వన్నారు. 
నమ్మాళ్వారు. ॥ 

శ్రీపరాశరభట్టర్‌ వారు 'నేతృత్వం' (అష్టశ్లోకి) శ్లోకంలోని 'తనుఖ్యాపనం' అనే పదంతో ద్వయమంత్రంలోని 
మొదటి “శ్రీమన్నారాయణ చరణౌ” పదాన్ని తెల్పినారు. స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని ప్రకాశపరచేది 
అనే అర్థంకల శబ్దం “తనుఖ్యాపనం' 

ఆకలిగొన్న శిశువుకు తల్లి శరీరమందు పొందదగిన స్థానం స్తనయుగ్మమేకదా! శివువుకు స్తన్యమే పోషకం, 
ధారకం. అలాగే సంసారతప్పుడైన జీవునికి భగవద్దివ్యమంగళ విగ్రహంలోని ప్రాష్యభాగం పాదయుగ్మమే. పాదాలను 
పట్టుకోగానే భగవద్దయపటప్రసరించి జీవుని పాపరాశిని మింగుతుంది. పరిశుద్ధుడవుతాడు. దయాదేవికి పాపాలే 
ఆహారంకదా! పూర్ణాహారమే జీవనహేతువు. 

“మయితిష్టతి దుషృతాం ప్రధానే మితదోషానితరాన్విచిన్వతీ త్వం। 

అపరాధగభైరపూర్ణ కుక్షి; కమలాకాన్తదయే!కథం భవి త్రీ॥-29 

ఓ దయాదేవీ! నీకు రుచించే ఆహారాలలాగా పెద్దపెద్ద; అనేక పాపాలను చాలాసార్లు చేసిన నేను 
ఉండగా, కొద్దిపాపాలను చేసినవారినే వెదకుతు పోతున్నావు. వారి స్వల్పపాపాలతో నీ కడుపు నిండక నీవెలా 
జీవిస్తావు? నన్ను రక్షించకపోతే, పూర్ణాహారంలభించక నీవే దయనీయ దశను పొందుతావు” అని దేశికులు 
దయాదేవితో మాటాడుతున్నట్లే చమత్కారంగా ఆమె మహిమను “దయాశతకం”'లో ప్రకటించారు. 

రహస్యత్రయం, అంటే మంత్రత్రయం తత్త్వ, హిత, పురుషార్థ నిరూపక ప్రమాణం అన్నారు సంప్రదాయజ్ఞులు. 
అష్టాక్షరీ మంత్రాన్ని వివరించే ద్వయమంత్రం, ఆచార్యరుచి పరిగృహీతమనీ, అనుష్టాన ప్రకాశకమనీ సూచితం. 


ఆచార్యులు తననాశ్రయించిన శిష్యుని హితంకోరి, ఉద్దరింపదలచే ఆసక్తితోమంత్రోప దేశం చేయడం, మంత్రానుష్టాన 
విధానాన్ని ప్రకాశపరచడం విధిగానూ సూచింపబడినదని భావం. 


“ఎకయైవ గురోర్భృష్ట్యా ద్వాభ్యాంవాఓపి లభేతయత్‌। 
న తత్తిసృభి రష్టాభిన్సహధ్రేణాపి కస్యచిత్‌!” (సుభాషితనీవి) 


ఆచార్యుల కటాక్షం (ఒక్కదాని) చేతగానీ, బాహ్యాంతర దృష్టుల (రెంటి) చేతగానీ కలిగే శ్రేయస్సు, 
మూడుకన్నుల (శివుని)చే గానీ, ఎనిమిదికన్నుల (బ్రహ్మచే గానీ, వేయికన్నుల (ఇంద్రుని)చే గానీ కలుగదని 
దేశికులు విశదీకరించారుకదా! 


వ్యంగ్య విలసితమైన ఈ శ్లోకం కిరీటాదులకన్న పాదుకకున్న అతిశయం సర్వప్రశంసనీయమని ప్రబోధిస్తున్నది. 


79 


ఆశయమహత్త్యం వల్ల, ఇది ఉదాత్తాలంకారం. ఉపజాతి వృత్తం. 


979. నమాశ్రితానాం మణీపొదుకే/ త్వాం 

వివళ్చితాం విమ్ధువదో౭ఒవ్యనాన్సా॥ 

కథం వున స్తే కృతినో భవోరన్‌ 

వానాదరం వానవరాజధాన్వామ్‌ ॥-9. 
అర్థం:- హే మణిపాదుకే=ఓ రత్నపాదుకా! త్వాం=నిన్ను; సమాశ్రితానాం=ఆశ్రయించిన; విపశ్చితాం=సర్వజ్ఞులకు; 
విష్ణుపదే, అపి=భగవత్సాదమందును, వైకుంఠమందు కూడా; అనాస్థా=పట్టింపులేదు. తే=ఆ; కృతినః=ధన్యాత్ములు; 
వాసవరాజధాన్యాం=అమరావతియనే ఇంద్రుని నగరమందు; వాస+ఆదరం=నివసించే కోరికను; కథం, పునః=మరి 
ఎలా; భజేరన్‌=పొందుతారు? 


తౌ॥ ఓ మణిపాదుకా! నిన్ను ఆశ్రయించిన వేదాంతశాస్రజ్ఞులకు (భగవంతుని పాదాలయందు) పరమ పదమందు 
కూడా పట్టింపు ఉండదు. ఇక ఆ నుకృతాత్ములు స్వర్గలోకవాసాన్ని ఎలా కోరుతారు? 
వ్యాఖ్య :- సర్వజ్ఞులకు భగవత్పాదుకోపాసనయే పరమపురుషార్థం. పాదుకాభజన చేసేవారికి 
పరమపద వాసమైనా ఇష్టముండదు. 
“నిరంతరం నిర్విశతస్త్యదీయ మస్పృష్టచింతా పద మాభిరూప్యమ్‌। 
సత్యంశపే వారణశైల నాథ! వైకుంఠవాసే ౬పినమే౭భిలాషః॥” 
“ఓ హస్తిగిరినాథా!వరదరాజా! నేను సత్యంగా చెబుతున్నాను. ఊహింపపనలవికాని నీ రూపసౌందర్యాన్ని 


అనవరతం అనుభవిస్తున్న నాకు వైకుంఠ వాసమందు కూడా అభిలాషలేదు” అని “వరదరాజ పంచాశత్‌” 
స్తోత్రం (49ళ్లో) లో దేశికులు చెప్పినారుకదా! 


విపశ్చితులు -విద్వాంసులు-ప్రాప్యమైన పాదుకాభజనమే భోగ్యతమం అంటారు. విశేషేణ పశ్యన్‌ చేతతి 
'ఇతి=విపళ్చిత్‌. విశేషంగా చూస్తూ తెలుసుకొనే వాడు. లేదా, వివిధం పశ్యంతీచిత్‌ యస్యసః=విపశ్చిత్‌. అసంకుచితమైన, 
సర్వవిషయాలను చూచే జ్ఞానం కలవాడు. కాబట్టి, సర్వజ్ఞులైన మహాత్ములకు అల్పమైన, అస్థిరమైన ఫలం 
కల్గిన అమరావతీ నగర (స్వర్గ) వానమందు అపేక్ష ఉండదు. 

“వాసుదేవే మనోయస్య జపహోమార్చనాదిషు। 

తస్యాం తరాయో మైత్రేయ! దేవేంద్రత్వాదికం ఫలమ్‌॥” (2-6-43) 

'జపహోమార్చనాదులను ఆచరిస్తున్నప్పుడు వాసుదేవునియందే చిత్తమున్నవాడు ఇంద్రాదుల పదవిని 
కూడా ప్రాప్యవిరోధిగ భావిస్తాడు. అని 'విష్ణుపురాణం'లో పులస్త్యుని, ఇంక వసిష్ణుని వరప్రసాదం వల్ల లభించిన 
పరదేవతా పారమార్థ్య జ్ఞానం కలిగిన శ్రీ పరాశర బ్రహ్మర్షి తెలిపాడు. పండితుడు ముక్తి ప్రతిబంధకమైన ఫలాన్ని 


80 


కోరడు. కైముత్యన్యాయం వర్ణితం. కావ్యార్థా పత్త్యలంకారం. 
ఉపజాతి వృత్తం. 
980. విమృళ్ళ రంగేళ్ళర పాదరకే! 
వార క్రమం నూన మవారణీయమ్‌ః 
పద్మాగ్రహే౭ వీ నృళతీవతీతా 
న్థూలేన రూపేణ వనుంధరా త్వూమ్‌॥-10. 
అర్థం:- + హే రంగేశ్వరపాదరక్షే= ఓ రంగరాజపాదుకా! వసుంధరా=భూదేవి; అవారణీయం=అతిక్రమింపరాని; 
se దినపద్ధతిని; విమృశ్య=ఆలోచించి; పద్మాగ్రహే, అపి=లక్ష్మీదేవి (తనవంతునాడు) పట్టుకొన్నప్పుడు 
కూడా; స్టూలేన, రూపేణ=పృథువైన ఆకారంతో; త్వాం=నిన్ను; స్పృశతీ=స్పృశిస్తూ; ప్రతీతా= ప్రసిద్ధమైనది (హర్షిస్తుంది). 
నూనం=నిశ్చయం. 
తౌ॥ ఓ రంగేశ్వరపాదుకా! వంతుదిన నియమం అనుల్లంఘనీయమని తలచి, లక్ష్మీదేవి. నీళాదేవి పట్టుకొని 
సమర్పించే నాడు కూడా, భూదేవి పృథ్వీ రూపంతో నిన్ను స్పృశిస్తూ సంతోషిస్తున్నట్లు ఉంది. 
వ్యాఖ్య :- పాదుకలకు భూస్పర్శ సర్వదా ఉండే హేతువు ఉత్ర్రేక్షితం. 
భూదేవికి నిత్యం పాదుకా స్పర్శ ఉండాలనే ఆశజఉంది. లక్ష్మీ భూనీళలామహిషీ మణులలో ఒక్కొక్కదేవి, ' 


ఒక్కొక్కనాడు పాదుకలను భగవత్సాదాలకు సమర్పించే నియమం ఉంది. ఈ నియమం-వారక్రమం-మీరరానిదికదా! 
అయితే, భూదేవి, తన ఆశ ఎలా నెరవేరాలో బాగా ఆలోచించింది. 


లక్ష్మీదేవి, నీళాదేవి రూపాల్లాగా భూమి, దేవీరూఫంతోనే ఉంటే తనకు పాదుకా స్పర్శ ఏదో ఒక నాడే 
వంతు రీతిగా సంభవిస్తుంది. కాబట్టి, ఎవరివంతునాడైనా సరే తనకు పాదుకా స్పర్శలేకుండా ఉండకూడదనుకొని, 
భూమి పృథ్వీరూపాన్ని దాల్చిందట. 

“ఖ్యాతే హృష్టేప్రతీతః” (అమరం) 

పృథివికి నిత్యం పాదుకాభోగం ప్రసిద్ధం. 

వసుంధర స్ఫూలరూపంతో ఉండడానికి, తన విమర్శయే హేతువు. హేతూత్రేక్ష. ఉపజాతివృత్తం. 


981. _అభిరక్షనీ త్యమునపాయనిధిం 
మణీపాదుకే! మధుభిదళ్ళరణమ్‌। 
అతవవ దేవి! తదనన్యధనాః 
శిరసావవాంతి భవతీం కృతినః॥-11 


81 


అర్థం:- హేదేవి! మణిపాదుకే=ఓ మణిపాదుకాదేవీ!త్వం=నీవు; మధుభిదః=మధుసూదనుని యొక్క; చరణం=పాదం 
అనే; అనపాయనిధిం=తరుగని ధనరాశిని; అభిరక్షసి=కాపాడుతున్నావు. అతః, ఎవ=ఇందువల్లనే; తత్‌+అనన్యధనాః= 
ఆపాదం కంటె వేరే ధనం లేనట్టి; కృతినః=భాగ్యవంతులు; భవతీం=నిన్ను; శిరసా=తలచే; వహింతి=మోస్తున్నారు. 


తౌ॥ ఓ మణిపాదుకాదేవీ! నీవు భగవచ్చరణమనే అక్షయనిధిని బాగా రక్షించడం వల్లనే, ఆ, చరణైకధనులైన 
సుకృతాత్ములు నిన్ను శిరసావహిస్తారు.. 
వ్యాఖ్య:- భగవత్పాద రక్షకత్యాన్ని బట్టి పాదుకను శిరసావహిస్తారని వర్ణితం. 
విష్పాలయాల్లో భగవత్సాదుకలను-శరారిని-అర్బకులూ, భక్తులూ తలమీద ధరిస్తారు. 


“అచ్యుత పదాంబుజ యుగ్మరుక్క- 'ధనంమదీయం తవపాదపంకజం'- అన్నట్లు అక్షయనిధిగా ఉన్న 
భగవత్సాదయుగళాన్ని శిరసావహించాలి, కానీ పాదుక(ల)ను ఎందుకు శిరసావహించాలి? అంటే, నిధిని రక్షించే 
వ్యక్తిని గౌరవించక ఉపేక్షిస్తే, ధనం తరిగిపోయే అపాయం సంభవమే. లోకంలో ధన రక్షకునికి దండం 


పెట్టడం ధనలోభాయత్తమే. అలాగే, భగవచ్చరణనళిన యుగళిని నిధిగా భావించేవారు. ఆ నిధిని రక్షించే 
పాదుక(ల)ను నెత్తికెక్కించుకొని స్తోత్రం చేయడం లోకజ్జత. 


పరబ్రహ్మ సాధర్మ్యం పొందినా, పరబ్రహ్మకు శేషభూతులవడం తొలగిపోనట్లే, పాదుకాభోగసామ్యం లభించినప్పుడు 
కూడా పాదుక(ల)కు వారి శేషత్వం తరుగదు, తొలగిపోదు. 


నిధిని రక్షించే హేతువుచేత పాదుకలను శిరసావహించే సమర్థన వల్ల వాక్యార్థహేతుక కావ్యలింగాలంకారం 
ప్రమితాక్షరవృత్తం. 
982. వదయుగమివ పాదుకే! మురారే 
ర్భవతి విభూతి రకంటకొ త్వయైవ! 
కథమివ వృదయాని భావుకొనాం 
త్వదను భవాదువజాత కంటకొని॥- 12 
అర్థం:- హే పాదుకే=ఓ పాదుకాదేవీ! త్యయా+ఏవ=నీచేతనే; మురారేః=భగవంతుని యొక్క; పదయుగం, 
ఇవ=పాద ద్వంద్వంలాగా; విభూతిః=(లీలా విభూతి) భూమండలం; అకంటకా=ముండ్లు లేనిదిగా/శత్రురహితంగా; 
భవతి= ఉంటున్నది. భావుకానాం=సత్సురుషుల యొక్క; హృదయాని=హృదయాలు; త్వత్‌+అనుభవాత్‌=నీ ధ్యానాదుల 
చేత; కథం, ఇవ=ఎలాగో; ఉపజాత, కంటకాని=కంటకాలు (పులకాంకురాలు) కలవి అవుతున్నాయి. 


తా॥ ఓ పాదుకాదేవీ! భగవత్సాదయుగళంలాగా భూమండలమూ నీ చేత కంటకరహితంగా ఉంటున్నప్పుడు 
నిన్ను ధ్యానించే భావుకుల హృదయాలు ఎలా కంటకాలు కలవవుతున్నాయి? 


వ్యాఖ్య :- పాదుకా ధ్యాన ధారణాదుల వల్ల కలిగిన ఆనందం చమత్కారంగా వర్ణితం. 


82 


కంటకాలను లేకుండాచేసే పాదుకాస్పర్శవల్ల కంటకాలు కలుగడం విరోధం. 'కంటకం' అంటే ముల్లు, 
పగవాడు, సంతోషం వల్ల కలిగే గగుర్పాటు. “సూచ్యగ్రేక్షుద్ర శత్రాచరోమహర్నేచ కంటకః” (అమరం) పాదుకలను 
ధరించడం వల్ల దారిలో ముండ్డనుంచి పాదాలకు బాధ ఉండదు. అలాగే భగవత్పాదుకాధ్యాన ధారణాదుల 
వల్ల క్షుద్రశత్రువుల నుంచి లోకానికి బాధ ఉండదు. పాదుకల వల్ల ముండ్డరీతిగా పగవారి ముఖభంగమూ 
అవుతుంది. పాదుక(ల)ను శిరసావహించడం వల్ల భక్తులకు ఆనందం అధికమై కంటకాలు కలుగుతాయి; 
అంటే పులకలు అంకురిస్తాయి. 


శ్లిష్టమైన “కంటక' శబ్దంవల్ల' విరోధాభాసాలకారం. పుష్పితాగ్రావృత్తం. 
983. జ్ఞానక్రీియా భజన నీమ విదూరవృత్తే 

ర్ర్వైదోళికన్వ తదవాన్తీళృతాం గుణానామ్‌॥ 

మౌళౌ మమానీ మధుసూదన పాదుకే! త్వం 

గంగేవ హంత! వతితా విధినైవ వంగోః ॥-13. 
అర్ధం :- హేమధుసూదన పాదుకే=ఓ మధుసూదనునిపాదుకా! త్వం=నీవు; జ్ఞాన,క్రియా, భజన సీమ 
విదూరవృత్తేః:=జ్ఞానయోగ, కర్మయోగ, భక్తి యోగాల ఎల్లలకు చాల దూరమందున్నట్టి; తత్‌ +అవాప్తికృతాం=ఆ 
యోగాలను పొందింపజేసే; గుణానాం=గుణాలకు; వైదేశికస్య=బయటి దేశమందున్న; మమ=నాయొక్క; మౌళౌ=శిరస్సునందు; 
పంగోః=కుంటివాని యొక్క; మౌళౌ=శిరస్సునందు; విధినా, ఏవ=దైవ వశంచేతనే; పతితా=పడిన; గంగా, ఇవ=గంగానది 
వలె; అసి=ఉన్నావు. హంత=ఆశ్చర్యం. 


తౌ॥ ఓ మధుసూదన పాదుకా! మోక్షసాధన కోసం ఏర్పడిన జ్ఞాన, కర్మ భక్తియోగాలను అనుష్టించినవాడను 
కాను, ఆ యోగత్రయ ప్రాప్తికి కారణాలైన శమదమాదులనే ఆత్మగుణాలూనాయందు లేవు. అయినా దైవవశాన, 
పంగువు మీద గంగపడినట్లు, నాతలమీద నీవు చేరి ప్రకాశిస్తున్నావు. ఆశ్చర్యమే. 
వ్యాఖ్య :- సత్కర్మలూ, సద్గుణాలూ లేని వ్యక్తి తల మీద పాదుక ప్రకొళించడం విధి బలీయం. 

మహాపురుషులు శమదమాది గుణాల మహిమవల్ల కర్మ, జ్ఞాన, భక్తి యోగాలను అనుష్టించి, మోక్షఫలాన్ని 
పొందడం ఆశ్చర్యం కాదు. కానీ, యోగమూ గుణమూ లేని అకించనునికి కూడా మహాపురుషులకు లభించే 
ఫలం లభించడం ఆశ్చర్యమే. నడచిపోలేని కుంటివాని తల మీదికి దైవ బలం వల్ల గంగ వచ్చిపడినట్లే,” 
నోత్తనోన్సిలేన్‌' అన్నట్లు గుణ, యోగరహితుని శిరస్సున పాదుకాప్రవేశం ఆశ్చర్యమే. 


ఇది కేవలం పాదుకాదేవ్యనుగ్రహ ఫలితమని కవికేసరి కీర్తించారు. ఉపమాలంకారం. వసంత తిలకావృత్తం. 


984. రంగేళ్యరన్యయదిదం మణిపాదరక్షే/ 
పాదారవింద యుగళం భవతీనమేతమ్‌। 


83 


వుంనా మువపోషీత విలోచన పారణార్ల ౦ 

క్షీరం తదోతదిహ ళర్ళ రయానమేతమ్‌॥- 14. 
అర్థం:- హే మణిపాదరక్షే=ఓ రత్నపాదుకా! భవతీ సమేతం=నీతో కూడిన; రంగేశ్వరస్య=శ్రీరంగరాజు యొక్క; 
ఇదం=ఈ (కనబడుతున్న) పాద+అరవింద యుగళం=పాదపద్మద్వయం; యత్‌=ఏదో; తత్‌=ఆ ప్రసిద్ధమైన, 
ఏతత్‌=ఇది; ఇహ=జఒక్కడ; (శ్రీరంగమందు); పుంసాం=మహాపురుషులకు; ఉపోషిత విలోచన పారణ+అర్హం= 
ఉపవాసమున్న కన్నులచే పారణచేయడానికి తగిన; శర్కరయా=చక్కెరతో; సమేతం=కూడుకొన్న; క్షీరం=పాలు. 


తా॥ ఓ మణిపాదుకా! నీతో కూడిన శ్రీరంగరాజు పాదకమల యుగళం ఏదైతే కలదో, ఆ ప్రసిద్ధమైన భగవదంఘ్రిజలజ 
ద్వయం ఈ శ్రీరంగక్షేత్రమందు మానవులకు ఉపవాసమున్న నయనాలచే పారణచేయదగిన, శర్కరతో కూడిన 


పాలలాగా రుచిస్తుంది. 
వ్యాఖ్య :- పాదుకాసమేత భగవత్పాద సౌందర్యం సజ్జనుల మనోనయనాలను ఆకర్షించే వర్ణన. 


వేరే ప్రయత్నాల వల్ల పొందలేని సత్ఫలితాన్ని పొందడానికి నిరశన వ్రతాన్ని-ఉపవాస వ్రతాన్ని-ఆచరించడం 
లోకపరిపాటి. ఉపవాసవ్రతం చేసిన వ్యక్తి వ్రతాంతంలో ఘనపదార్థాన్ని ఆహారంగా తీసుకోవడం అనారోగ్య హేతువు. 
కాబట్టి, పుష్టికరమైనద్రవ పదార్థాన్ని స్వీకరించడం శ్రేయస్కరం. 

“పారణం' అంటే వ్రతంపూర్తియైన తర్వాత ఆహారాన్ని భుజించడం. ఇతర విషయాలను చూడక ఉండడం 
కన్నుల ఉపవాసవ్రతం. సపాదుకాపాదసేవనం లోచనపారణం. భగవత్సాదసౌందర్యంగానీ, పాదుకాసౌందర్యంగానీ, 
దేనికదే, ఒక్కొక్కటి భోగ్యంగా ఉంటుంది. ఈ రెండు, ఒండొంటితో కూడినందువల్ల మిక్కిలి భోగ్యంగా ఉండడం 
నైనర్గికం. : 

ప్రసిద్ధమైన పాలు, శర్కర దేనికదే నాలుకకు రుచికరం కదా! శర్కర కలిసిన పాలను నోటితోకాక, 
కన్నులతో ఆస్వాదించడం కవితాశైలి. చక్కెర కలిసిన పాలు ఎలా రుచికరమో, అలాగే పాదుకలతో కూడిన 
భగవత్సాగద్వయం మహాపురుషులకు పరమానందకరం. 


బింబప్రతిబింబ భావంగా రెండు సాదృశ్యవాక్యాలకు ఐక్యారోపణ వల్ల ఇది నిదర్శనాలంకారం. 
.వసంతతిలకావృత్తం. 


985. _కొమాదిదోవరపొతం త్వదనన్యకొమాః 
కర్మ త్రయోదశళవిధం వరిళీలయంతః॥ 
పాదావని! తఃదనువంగ విశేషదృళ్ళు 
మేకొంతినః వరిచరంతి వదం మురారేః:॥-15. 
అర్థం:- హేపాదావని=ఓ పాదుకాదేవీ! త్వత్‌+అనన్యకామాః=నీ కంటె వేరే ఫలాన్ని కోరలేని; ఏకాంతినః=భాగవతోత్తములు; 


84 


త్రయోదశవిధం=పదమూడు విధాలైన; కర్మ=కర్మను; కామ+ఆది, దోషరహితం=వలమందు ఆశమొదలైన 
దోషాలు లేకుండా; పరిశీలయంతః=అనుష్టిస్తూ; త్వత్‌+అనుషంగ, విశేషదృశ్యం=నీ చేరిక చేత బాగా చూడదగిన; 
మురారేః=భగవంతుని యొక్క; పదం=పాదాన్ని; పరిచరంతి=పూజిస్తారు. 


తౌ॥ ఓ పాదుకాదేవీ! నిన్ను తప్పవేరే ఫలాన్ని కోరలేని ఏకాంతులు ఫలాశ, సంగ, కర్తృత్వదోషాలు స్పృశించని 
విధంగా పదమూడు విధాలుగా ఉన్న కర్మను ఆచరిస్తూ, నీ అనుబంధంచేత మిక్కిలి అందాన్ని పొందిన 
భగవత్సాదయుగళాన్ని పూజిస్తారు. 


వ్యాఖ్య :- ఎకొంతులు పాదుకా పరిచర్యచేసే వర్ణన, 


ఇతర విషయాల మీద వాంఛలేకుండా, పాదుకావిశిష్టభగవత్సాద సేవయే ఫలమని భావించేవారు 
ఏకాంతులు. వీరు ఫల, సంగ; కర్తృత్వదోష రహితంగా కర్మను అనుష్టిస్తారు. సర్వోత్తమగుణ పూర్తికలిగిన 
ఏకాంతులు చేసే భగవదారాధనను చూచి ఆనందింఛడమే (ఒక) ఫలం. 


“త్రయోదశ విధంకర్మ కామాది పరివర్ణితమ్‌! 
గుభైఃసాంయమికైర్యుక్త మనుతిష్టింతి సాధవః॥” 


'కామాది దోషరహితమైన చిత్తశుద్ధిగల గుణాలతో కూడిన పదమూడు రకాలైన కర్మను ఆచరించే వారు 
సాధువులు” అని ఆచార్యులు “శ్రీపాంచరాత్రరక్షలో అనుగ్రహించారు. 


“వాజ్మనః కాయజత్వేన తపశ్చ త్రివిధం మతమ్‌। 
దేవ ద్విజ గురుప్రాజ్ఞ పూజనంశౌచ మార్దవమ్‌॥ 
అహింసా బ్రహ్మచర్యంచతపఃశారీర మీరితమ్‌। 
అనుగ్రహపరం వాక్యం సత్యం భూతోపకారకమ్‌॥ 
స్వాధ్యాయాభ్యసనం చేతి వాచికం కథితం తపః। 
సంతోషస్సృతతంబ్రహ్మచింతాచాత్మ వినిగ్రహః॥ 
భావశుద్ధిః సౌమ్యతాచ తపో మానస మీరితమ్‌। 
శ్రద్ధధానైః కృతం సమ్యగఖఫ లాకాంక్షిభిర్నరైః॥ 
సాత్వికం తత్తపోజ్సేయం యద్ధి విజ్ఞాన కారకమ్‌। 
సత్కారమాన పూజాదిసిద్ధ్యర్థం రాజసం స్మృతమ్‌॥ 
తామసంతు తపన్తత్స్యాద్యత్పరోత్సాద నాదికమ్‌। 


85 


కర్మతద్ద్వివిధం నైవ విజ్ఞానోత్పత్తి కారణమ్‌॥” 
“పాద్మం, జ్ఞానపాదం” అష్టమాధ్యాయమందు చెప్పబడిన విషయం ఇది. 


1. కాయిక కర్మ :- (5) ఐదు విధాలు : 1. దేవ, బ్రాహ్మణ, గురు, ప్రాజ్ఞాలను పూజించడం. 2. శుచిగా 
ఉండడం. 3.ఆర్జవం. 4.అహింస, 5. బ్రహ్మచర్యం. ఇవి శరీరంతో చేసే పనులు. 


2. వాచిక కర్మః- (3) మూడు విధాలు: 1. సర్వభూతహితమైన మాట, 2. సత్యభాషణం 3.వేదాధ్యయనం, 


3. మానస కర్మ :- (5) ఐదు విధాలు: 1. లభించిన దానితో తృప్తి పడడం. 2. బ్రహ్మమనే పరమార్థచింతన. 
3. ఆత్మనిగ్రహం (తననుతాను అణచుకోవడం). 4.చిత్తశుద్ధి. 5.సౌమ్యత (మృదువుగా, శాంతంగా కనబడడం) 
ఈ కర్మత్రయోదశవిధిని, నిష్కామంతో శ్రద్ధగా చేస్తే “సాత్త్విక తపస్సు అవుతుంది. కీర్తి గౌరవం పొందాలని 
చేస్తే అది “రాజసం” అవుతుంది. పరులకు కీడు చేస్తే అది తామసం” అవుతుంది. “రాజసం, తామసం 
అనే రెండు రకాలైన కర్మవల్ల మోక్షఫలం దొరకదు. 


ఏకాంతులయందు గోచరించే భక్తి, పాదుకాభక్తికి అంగమవడం వల్ల ఇది “పేయోఓఒలంకారం. 
వసంతతిలకావృత్తం. 


986. మౌలౌస్థితా మఖభుజా మధవాశ్రుతీనాం 

తదంగ రాజబరణావని/ వైభవం తే! 

అన్తొదృళా మవీయది వ్రధితం తతఃన్వాల్‌ 

నౌొలభ్యమంబ/ తదిదం తవనొార్వభౌమమ్‌॥-76 
అర్థం:- హే అంబ! రంగరాజ చరణావని=ఓ తల్లీ! రంగేశపాదుకా! మఖభుజాం=దేవతల యొక్క; అధవా=లేక; 
శ్రుతీనాం=వేదాల యొక్క; మౌళౌ=శిరస్సునందు; స్థితా=ఉన్నదానవై; తే=నీ యొక్క; తత్‌=ఆ, వైభవం=గ్రొప్పతనం) 
ప్రభావం; అస్మాదృశాం=మాలాంటివారి యొక్క; (మౌళౌ) అపి=శిరమ్సన కూడా, ప్రథితం. యది=ప్రసిద్ధమయితే; 
తతః=అందువల్ల; తత్‌=మాచేత తెలుసుకోబడిన; ఇదం=ఈ; తవ=నీ యొక్క; సౌలభ్యం=సౌలభ్యగుణం; 
సార్వభౌమం=ప్రపంచమంత తెలిసినదిగా; స్యాత్‌=అవుతుంది. 


తౌ॥ ఓ జననీ! రంగరాజుపాదుకా! నీవు దేవతల శిరస్సుననూ, శ్రుతిశిరస్పుననూ ఉన్నావు. అలాగా ప్రకాశించే నీ 
వైభవం మాలాంటి వారి శిరస్సున కూడా ప్రసిద్ధమైతే, మేము తెలుసుకొనే నీ సౌలభ్యగుణం యావత్రపంచానికీ 
తెలుస్తుంది. 
వ్యాఖ్య :- పాదుకాసౌలభ్యం ప్రసిద్ధమయ్యే వర్ణన. 
శ్రీరంగనగరం సాక్షాత్తుగా వైకుంఠమని తెలిపే సూక్తులు ప్రసిద్ధమైనవే. “కావేరీ విరజాసేయం వైకుంఠం 
రంగ మందిరమ్‌। సవాసుదేవో రంగేశః ప్రత్యక్షం పరమం పదమ్‌॥” (శ్రీరంగమహాత్మ్యం) 


86 


ఆర్తత్రాణపరాయణుడైన శ్రీమన్నారాయణుడు దేవేరులతో కలిగే భోగాలయందు మనసుపెట్టక ఆర్తరక్షణమందే 
ఎల్లప్పుడు అవహితుడుగా, అంటే ఆర్తులమొర వెంటనే తన చెవికి అందడానికి క్షీరసాగరాన శేషశాయియై 
ఉన్నాడనీ, భక్తుల రక్షణలో వేరొక సహాయమపేక్షింపని ఉపాయపూర్తిగల ఆ పరమ పురుషుని పాదాలను 
కీర్తించడం శ్రేయస్కరమని కదా శ్రీ గోదాదేవి శ్రీసూక్తి. 


“పార్కడలుళ్‌ పైయత్తుయిన్హపరమనడిపాడి” (తిరుప్పావై) 


బ్రహ్మాండపురాణంలోని శ్రీరంగక్షేత్రమాహాత్మ్యం “ఆవిర్భూతం మహద్ద్ధామశ్రీరంగం క్లీరసాగరాత్‌' అని 
ప్రకటిస్తున్నది. 


చతుర్ముఖబ్రహ్మ అనేక సంవత్సరాలు తపస్సుచేయగా క్షీరసాగరం నుంచి శ్రీరంగవిమానం శ్రీరంగనాథుని 
అర్బామూర్తికూడా ఆవిర్భవించడం వల్ల, బ్రహ్మచేత ఆరాధింపబడినది. శ్రియఃపతి ఆజ్ఞచేత బ్రహ్మఇక్ష్వాకు 
మహారాజుకు అనుగ్రహించగా, ఆ వంశమందలి ప్రభువులు ఈ విమానాన్నీ, అందుశయనించియున్న శ్రీరంగనాథుణ్ని 
ఆరాధిస్తూ వచ్చారు. 


“సహపత్న్యావిశాలాక్ష్యానారాయణ ముపాగమత్‌” (రామాయణం) 


శ్రీరామచంద్రస్వామి సీతాదేవితో పాటు ఈ విమానంలోని శ్రీరంగనాథుణ్ని ఆరాధించాడని వాల్మీకి శ్రీసూక్తి, 
శ్రీరామచంద్రుడు ఈ విమానాన్ని విభీషణునికి అనుగ్రహించాడు. వాల్మీకి భగవానుడు 'లబ్భ్వాకులధనం రాజా” 
అని సంగ్రహంగా తెలిపాడు. “శ్రీరంగమాహాత్మ్యం”లో “రామేణాక్లిష్టకర్మణా। ఇక్వాకూణాం కులధనమాత్మనో ౬ 
భ్యధికం తదా! శ్రీమద్రంగం మహద్ధామ సద్ద్విజం సపరిచ్చదమ్‌। ప్రదత్తం రాక్షసేంద్రాయ ప్రియాయ ప్రియకారిణే॥” 
అని విస్తారంగా తెలుస్తున్నది. విభీషణుడు లంకకు తీసుకొని పోతుండగా కావేరీనదీ తీరాన మధ్యాహ్న (సమయ)మయింది. 
ఈ విమానాన్ని అక్కడ నిల్పి, స్నానాదికృత్యాలను నిర్వర్తించుకొని, భగవదారాధన చేశాడు. అక్కడి ప్రభువైన 
ధర్మవర్మ కోరిక మేరకు ఆనాడు అక్కడ ఉండి, మరునాడు ఈ విమానాన్ని తీసుకొని పోవడానికి ప్రయత్నించాడు. 
అది కదలలేదు. విభీషణుడు దుఃఖపడుతుండగా శ్రీరంగనాథుడు “తానిక్కడనే ఉండడానికి సంకల్పించి నందువల్ల 
విమానం కదలలేదు” అని ఆయనను సమాధానపరచి లంకకు పంపినట్లు శ్రీరంగమాహాత్మ్యం వివరిస్తున్నది. 
“స్వయంవ్యక్తేషుక్షేత్రేషు శ్రీమద్రంగం ప్రశస్యతే” స్వయం వ్యక్త క్షేత్రాలలో శ్రీరంగం గొప్పదని క తసిడ్డిపారకది! 


“పప 


ప్రపద్యే ప్రణవాకారం భాష్యం రంగమివాపరం। 

పరస్యబ్రహ్మణో రూపం శేషిత్వం స్ఫుటమిష్యతే॥” అని 

శుతప్రకాశికాచార్యులు శ్రీభాష్యానికి, శ్రీరంగానికీ, ప్రణవానికీ మధ్య గల సామ్యాన్ని వర్ణించారు. శ్రీరంగం 
ప్రణవాకారం కలదని ప్రశస్తి. ప్రణవంలోనూ, శ్రీభాష్యంలోనూ భగవంతుని శేషిత్వం అర్థం వల్ల స్ఫురిస్తుంటే, 
శ్రీరంగవిమానంలో ఆదిశేషుని మీద పవళించి యుండడం వల్ల శేషిత్వం స్పష్టంగా ప్రకాశిస్తున్నది. 


87 


“పోజ్లోదమ్‌ శూళ్‌న్టపువనియుమ్‌ విణ్ణులగుమ్‌, అబ్గాదుమ్‌శోరామే ఆళ్‌గిన ఎంబెరుమాన్‌ తిరువరంగచ్చెల్వనార్‌' 
సర్వలోకాలను ఏలాంటి ఉపద్రవం కలుగకుండా పాలించే రాజు శ్రీరంగరాజే; అనిగోదాదేవి శ్రీసూక్తి. 


శ్రీమన్నారాయణుడు సృష్ట్యాదిలోనే సకలజనులు ఆరాధించి తరించడానికి నిరుపమానమైన సౌలభ్యాది 
గుణపూర్తి కలిగిన అర్పారూపాన్ని అనుగ్రహించాడు కదా! 


“అర్నావతార విషయే మయా౭.ప్యుద్దేశతస్తథా। 
ఉక్తాగుణానశక్యంతే వక్తుం వర్ష్శశతైరపి॥ అనే ' ప్రామాణిక 


సూక్తివల్ల సౌలభ్యసౌశీల్యాది గుణపూర్తిని అర్బారూపమే కల్గియుంది. కాబట్టి, దివ్యసూరులూ, ఆచార్యులూ, 
అందరు అర్బామూర్తి విషయంలోనే ప్రపత్తి చేశారు. స్వతస్సిద్ధమైన స్వామిత్వం కలిగియున్న శ్రీరంగనాథుని 
పాదకమలాలకు అనురూపంగా ఉండి రక్షణ కల్పిస్తూ “స్వామి పాదాలు మనకు లభించునా” అని వెరవకుండా, 
అందరు వాటిని సులభంగా శిరసావహించే సౌకర్యం కల్పించడమే పాదుకాదేవి సౌలభ్యగుణవైభవం. 

“దేవాస్రిణవే మరుతఃస్తుతాః” (శ్రుతి.) 

“యంబ్రహ్మావరుణేంద్ర రుద్రమరుతః స్తున్వంతి దివ్యైః స్తవైః” (స్మృతి) అన్నట్లు దేవతలందరు యధాశక్తి 
భగవంతుని స్తుతించి ఆయన పాదపద్మాలను శిరసావహిస్తారు. శ్రతులశిరస్సు మీద ప్రకాశించడమంటే వేదాంతశాస్తమందు 
విశేషంగా వర్ణింపబడినదని అర్థం. యజ్ఞయాగాదులలో వేదా ధ్యయనం చేస్తూ, దేవతలనాహ్వానించి, హవిస్సులను 
వారికి సమర్పించడమూ, భగవదనుగ్రహంగా వారి తలల మీద పాదుక(ల)ను -శఠారిని-సమర్పించడమూ 
శాస్త్రప్రతిపాదితమైన విషయం. “లోకస్యద్వారమర్చిమత్పవిత్రం” (శ్రుతి) “అడిచ్చియోనలమిశై నీయణియాయ్‌ 
ఆళియంకణ్గా ఉన్‌కోలప్పాదమ్‌”. (తి.వా.మొళి. 10.3.6) “ఓ పుండరీకాక్షా! నీ అందమైన పాదాన్ని ఈ దాసుని 
తల మీద అలంకరింపచేయు” మని నమ్మాళ్వార్లు సర్వేశ్వరుని ప్రార్థించారు. 

“యన్మూర్థిమే శ్రతిశిరస్సుచభాతి యస్మిన్మనోరథ పథస్సకలస్సమేతి” అని శ్రీయామున మునులు (ఆళవందార్లు) 
స్తోత్రంచేశారు. ఆచార్యరుచి పరిగృహీతమైన విషయాన్నే, ఉత్తమాధికారులైన దేశికుల వారు, మనం కూడా 
భగవత్సన్నిధిలో “ఓ రంగరాజ పాదుకాదేవీ!.మా శిరస్సున కూడా నీవు ప్రకాశించి నీ సౌలభ్యవైభవాన్ని ప్రపంచానికి 
ప్రకటించు” మని అనుసంధించే రీతిగా శాస్త్రార్ధాన్ని అనుగ్రహించారు. సంభావనాలంకారం. వసన్తతిలకావృత్తం. 

987. న్వప్నేఒవీబేత్తు మనీమూర్ధనినన్ని విష్టా 
నట్రున్యమే నరకమకళ్రన పాదరకే। 
న్గానో తదేోతదివా దేని! యతః నమాధౌ 
నంతో ఐిదున్తమవీ తాదృళబుద్ధిగమ్యుమ్‌॥-77. : 
అర్థం:-హే దేవి! నరకమర్దన పాదరక్షే=ఓ నరకాంతకుని పాదుకాదేవీ! నమ్రస్య=నమస్కరించిన; మే=నాయొక్క; 
మూర్ధని=శిరస్సునందు; స్వప్నే, అపి=కలలోకూడా, త్వం=నీవు, సన్నివిష్టా, అసి, చేత్‌=ప్రవేశించితివేని; తత్‌=ఆప్రవేశించే; 


88 


ఎతత్‌=ఈస్థితి, ఇహ=ఇక్కడ (నీయందు) స్థానే=యుక్తమే, తగినదే; యతః=ఎందుకంటే; సమాధౌ=ధ్యానయోగస్థితి 
యందు; సంతః=మనుపరాశరాది సత్పురుషులు; తం,ఆపి=నీతో కూడియున్న ఆ భగవంతుణ్నికూడా, 
తాదృశబుద్ధిగమ్యం=అలాంటి (స్వప్నమందు చూచిన) బుద్ధిచేత; యోగ బుద్ధిజ్జేయునిగా; విదుః=తెలుసుకొంటారు. 


తౌ॥ ఓ దేవీ! నరకాంతక పాదుకా! నమస్కరించిన నా తలమీద స్వప్నంలోనూ నీవు చేరితివి.అయితే, అలాగాచేరేస్థితి 
నీ విషయమై సముచితమే. ఎందుకంటే, సత్పురుషులు యోగనిష్టయందు నీ సాహచర్యం గల భగవంతుణ్ని 
కూడా "కలలో చూచి తెలుసుకొన్న వాని గానే భావిస్తారు. 


వ్యాఖ్య :- స్వప్నంలోనూ పాదుకొదర్శనం ఫల సిద్ధిసూచకమని వర్ణితం. 


జాగ్రదవస్థలో అంటే మేల్కొని ఉన్నప్పుడు శ్రీరంగనాథుణ్ని సేవించే సమయాన మాత్రమేకాక, స్వప్నంలో 
కూడా భగవత్సాదుక, తన శిరస్సును అలంకరించడం న్యాయమే అంటున్నారు దేశికులు. 


భగవంతుని సహచారిణియైన పాదుక, పతివ్రతాస్వభావం కలది కాబట్టి, కలలో కూడా కనబడి అనుగ్రహించడం 
సముచితమే. ఈ ఫలపద్ధతిలో, స్వప్నంలోనూ బుద్దిగమ్యమనడం వల్ల, పాదుకాసనాథుడైన శ్రీరంగనాథుని 
దర్శనమవడం ఫలప్రాప్తికి సూచకం. 


కొందరు కల అసత్యమంటారు. కలలో కనబడినదేదో, కలలో మాత్రం అది సత్యమే. మేల్కొన్న తర్వాత 
అది కనబడదు. శరీరం బుద్బుదంలాగా క్షణభంగురం, అంటే నీటిబుగ్గలాగా కొద్దికాలమే ఉండి కనబడకుండా 
పోతుంది అని అర్థమే. కాని అసత్యమనే అర్థం కాదుకదా! 


శ్రుతిస్మృతీతిహాస పురాణాలు మాత్రం కలలు అసత్యాలుకావని బోధిస్తున్నాయి. ఫల సూచకాలు కానివనీ, 
అసత్యాలనీ తెల్పడానికి ప్రత్యేకంగా “పగటికలలు” నానుడి ఉందికదా! “తస్యవా ఏతస్య పురుషస్య ద్వేఏవస్థానే 
భవతః; ఇదంచ పరలోకస్థానంచ; సంధ్యం తృతీయం స్వప్పస్థానం'. (బృ.ఉ.4-3-9) జీవునికి రెండేస్థానాలున్నాయి. 
ఈలోకం, పరలోకం. “సంధ్యం' అంటే మూడవది 'స్వప్నస్థానం' అని శ్రుతిబోధిన్తున్నది. ప్వప్నప్రపంచమందు 
ఉండి జీవుడు, ఈలోకంలోని పాపాలను, పరలోకంలోని సుఖాలను చూస్తాడు, ఇత్యాదిగా విశదపరుస్తుంది 
శ్రుతి. స్వప్నసృష్టి ఆశ్చర్యకరమైనది. “సృజతే సహికర్తా” పరమాత్ముడే స్వప్న రూపమైన సృష్టిని కలిగించేవాడు, 
కాని స్వప్పదర్శియైన జీవుడు మాత్రంకాడనీ శ్రుతినొక్కిచెబుతుంది. 


“సంధ్యాధికరణం "లో “దేహయోగాద్వా సో౭_పి” ((బ్ర.సూ.3-2-5) దేహరూపమైన అచిత్పదార్థ సంబంధం 
వల్లగానీ, సూక్ష్మరూపమైన ఆచిత్పదార్థ సంబంధం" వల్లగానీ జీవుని స్వాభావికమైన స్వరూపానికి సంకోచం 
కలగుతుందని శ్రీమద్వ్యాసభగవానుని భాషా వైశారద్యం. 

“తస్మిన్‌లోకాశ్రితాస్సర్వే తదునాత్యేతికశ్చన” (కఠ-5-8) ఇతి సర్వేషుసుస్తేషు జాగరణం, సర్వలోకాశ్రయత్వ 
మిత్యాదయోహి పరమ పురుషస్యైవ సంభవంతి. అతఃజీవానాం అల్పాల్పకర్మామగుణ ఫలాను భవార్థం 


89 


తావన్మాత్రకాలావసానాన్‌ తదేకానుభావ్యానర్థానుత్సాదయతి.” (శ్రీభాష్యం). 

“కఠోపనిషద్వాక్య (ప్రకారంగా, జీవులందరు నిద్రిస్తున్నప్వుడు మేల్కొని యుండడమూ, సర్వలోకాలకు 
తానే ఆశ్రయమవడమూ వరమపురుషునికి మాత్రమే ఉన్నగుణాలు. కాబట్టి జీవులు చేసిన పుణ్యపాపకర్మలకు 
తగిన ఫలాన్ని అనుభవింప చేయడానికి సర్వేశ్వరుడు, స్వప్పమున్నంత వరకు మాత్రం ఉండేవీ, స్వప్నగతులైన 
(కలలుగనే) జీవులు మాత్రమే అనుభవింపదగినవైన పదార్థాలను సృజిస్తాడు” అని భగవద్రామానుజులవారు 
అనుగ్రహించారు. కాబట్టి కలలోకన్నవి అసత్యాలుకావు. 


కలలో చూచిన పదార్థాలను బట్టి ఫలాలనుకూడా సూచిస్తుంది, శాస్త్రం. 

“దీపంశంఖం తథాయానం శ్రీవృక్షం పాదుకాంతథా!....... 

అక్షమాలామేఖలాద్యైః శుభైఃస్వ ప్ప్వైర్వినిర్దిశేత; మంత్రసిద్ధి బహుముఖీమ్‌” (సుస్వప్పప్రకరణం) 

“రుక్మాభం స్వప్నథీగమ్యం విద్యాత్తు పురుషం పరమ్‌”. (మనుస్మృతి) స్వప్నంలో పాదుక కనబడితే 
శుభసూచకం. అంతేకాదు; అది మంత్ర సిద్దిసూచకమని కూడా ప్రశస్తి. 

“నరకమర్దన పాదరళక్షే” నంబోధన గమనార్హం. 


యోగానుష్టానంలో మునీశ్వరులు పాదుకాసనాథుడైన శ్రీరంగనాథుణ్ని ఉపాసించడానికి అచంచలదీక్షవహిస్తారు. 
వారికి ధ్యాన యోగనిష్టలో భగవంతుడు, స్వప్నంలో కనబడినల్లే, కనబడుతాడు. ఇలాగా కలిగే భగవత్సాక్షాత్కారాన్ని 
“దర్శనసమానాకారజ్ఞానం' అంటారు. కాబట్టి, పాదుకాదర్శనం న్వప్నధీగమ్యం. 


బాహ్యేంద్రియాలు పనిచేయకుండా, మనస్సాక్కటే పనిచేయడం న్వష్నానికీ, యోగానికీ సమానధర్మమే 
కదా! 

“స్వప్నేఒపిచేత” అనేచోట “స్వప్పే ౭. పియతో ' అని పాఠాంతరం ఉండి యుంటుందని శ్రీ.ఉ.వీరరాఘవాచార్య 
స్వామి వారి టిప్పణి. 


శ్రీ వేదాన్తదేశికులు సభలో ప్రతిజ్ఞచేసి, ఇంటికివచ్చి , యోగనిద్రను సంకల్పించి శయనించగా, కలలో 
పాదుకాదేవి దర్శనమయింది. వెంటనే తానుకైమోడ్చి తలవంచడం, పాదుక తనశిరోభూషణంగా ప్రకాశించడం 
ఆయన మనస్సుకు మాత్రమే గోచరించిన విషయం. మేల్కొన్న తర్వాత, పాదుకానుగ్రహం వల్ల కలిగిన ఉపాయఫలమిది, 
అని భావించి “శ్రీరంగనాథపాదుకాసహగస్ర" రచనకు పూనుకొన్నారు, అని శ్రీ. ఉ.రాఘవాచార్యస్వామి వారు 
భావించారు. పాదుకాదర్శన మవడం “పాదుకాస హస్తి లాభసూచకమని తెలుస్తుంది. 


కావ్యలింగాలంకారం. వసంతతిలకావృత్తం. 


988. బద్భాంజలిః వరిచరన్నియమేన రంగే 
విశ్రాణితౌాభ్యుత నిధిం మణిపసాదు కే! తౌంమ్‌। 


90 


కన్వొావీ కూణితద్భళో ధనినఃవురస్తా 

దుతానయేయ నకదాఒవీ కరం బికోళమ్‌॥-18. 
అర్థం:- హేమణిపాదుకే=ఓ రత్నపాదుకా! (అహం=నేను); బద్ధాంజలిః=మోడ్చిన చేతులు కలవాడనై (దోసిలొగ్గి); 
విశ్రాణిత+అచ్యుతనిధిం= ఈయబడిన భగవానుడే అక్షయ నిథిగా కలిగిన; త్వాం=నిన్ను; రంగే= శ్రీరంగవిమానమందు; 
నియమేన= అవిచ్చన్నంగా; పరిచరన్‌=పూజిస్తూ; కస్య, అపి=(అనిర్వచనీయధనం కలిగిన) ఎవడో ఒక; కూణిత 
_ దృశః=మూసుకపోయిన కన్నులుకల; ధనినః=ధనికుని యొక్క; పురస్తాత్‌=ఎదుట(ముందు); వికోశం=చాచబడే; 
కరం=చేతిని; కదా, అపి=ఎప్పుడుకూడా; న, ఉత్తానయేయ= ఎత్తలేను, చాచను. 


తౌ॥ ఓ మణిపాదుకా! నేను బద్ధాంజలినై, రంగనాథుడనే తరుగని నిధిని ఇచ్చే నిన్ను శ్రీరంగవిమానమందు 
నియమంగా పూజిస్తూ, మదంచేత కన్నులు మూసుకపోయిన ఒక ఐశ్వర్యవంతుని ముందు చేయిచాచనేచాచను. 


వ్యాఖ్య :- భగవత్పాదుకా పరిచర్యచేసే వ్యక్తికి ధనికులను యాచించే ప్రసక్తి ఉండదని వర్ణితం. 
పాదుకాదేవి శ్రీరంగనాథుడనే అక్షయనిధిని ప్రసాదిస్తుంది. కాబట్టి, ఆ దేవిని శ్రీరంగమందు బద్ద్ధాంజలియై 


అవిచ్చిన్నంగా అర్చిండమే ఫలం. అక్షయనిధి లభించినప్పుడు మదాంధుడైన ఒక ధనికుని దగ్గరికిపోయి. వానిముందర 
చేయిచాచి యాచించడమే ఉండదు. 


965వ శ్లోకంలో-ధనికుని ముందు చేయిచాచడం స్వరూప విరుద్ధమనీ, 973వ శ్లోకంలో -నిర్విణ్బుడైన 
వ్యక్తికైనా ధనవంతులను యాచించే ప్రవృత్తి ఉండకూడదన్నారు. ఇక్కడ (988) పాదుకానుగ్రహం వల్ల అక్షయనిధి 
లభించినప్పుడు యాచించే దీనదశయే ఉండదని వర్ణించారు దేశికులు. 


శ్రీమద్వేదాన్త దేశికులు గృహస్థులు. కటికదారిద్ర్యమనుభవిస్తున్నా జీవితంలో ధనం సంపాదించడానికి 
ఇష్టపడలేదు. వీరివైరాగ్యం చాల దృఢమైనది. మఠాధివతులూ, సన్యాసాశ్రమనిష్టులూ ఎంతధనాశాపరులో, 
నర్మగర్భంగా వీరే 'సంకల్పసూర్యోదయనాటకం'లో వెల్లడించారు. 

“భిక్షేతి శిష్యజనరక్షణ దక్షిణేతి 

శాటీతి శాశ్వత మరోపధికల్పనేతి। 

గ్రంథోప నంగ్రహణ మూల్యమితిబ్రువాణాః 

సన్యాసినో2.పి దధతే మహతీం ధనాయామ్‌॥” 

'బ్ర.శ్రీ విద్యారణ్యస్వామివారు సన్మానంకోసం రాజసభకు ఆహ్వానించినప్పుడు కూడా, క్షుద్రబహుమానాన్ని 
తిరస్కరిస్తూ, “వైరాగ్య పంచకం' వ్రాసి పంపిన ఆయాచిత వ్రతదీక్షా దక్షులు వేదాన్తదేశికులు. 

“ఓ రంగనాథా! నిన్నాశ్రయించి నీకైంకర్యంచేసే నేను ఇంకెవ్వరినీ ఆశ్రయించ”నని 'న్యాసతిలకం'లోనూ 
విన్నవించారు. 


91 


“దాస్యం లాస్యవతానుమత్య మనసా రంగేశ్వర! త్వత్పదే 

నిత్యం కింకరవాణ్యహం, నతుపునః కుర్యాంకదర్యాశ్రయామ్‌। 

మీలచ్చక్షుషి వేల్లితభ్రుణి ముహుః దత్తావమానాక్షరే 

భీమే కస్యచిదాఢ్యకస్యవదనే భిక్షావిలక్షాందృశమ్‌॥ 

ఒక్క '“పాదుకాసహస్రం' లోనే చేయిచాచడం హేయమని ఎన్నోసార్లు విశదపరచారుకదా! 
కావ్యలింగాలంకారం. వసంతతిలకావృత్తం. 


989. త్యయ్యర్సితేన చరణోన నదధ్వభాజుః 

వొదావని/ ప్రథితసాౌత్తింకభావ దృళ్యాః। 

రంగేళవత్‌ విదధతే ముహొరంగహారాన్‌ 

రంగే మహీయనీ నటాఇవ భావుకొ స్తే॥-19. 
అర్థం ;- హేపాదావని=ఓ పాదుకాదేవీ! త్వయి=నీయందు; అర్పితేన=ఉంచబడిన; చరణేన=పాదంచేత; 
సత్‌+అధ్వభాక్‌=సనార్గమందు నడిచే; ప్రథిత, సాత్త్విక, భావ, దృశ్యః= ప్రసిద్ధమైన సత్త్వగుణమున్న, మనస్సుచేత 
చూడదగిన; రంగేశవత్‌=శ్రీరంగనాథునివలె; మహీయసి=మహిమగల, రంగే=శ్రీరంగమందు; తే=నీయొక్క; 
భావుకాః= సేవారసానుభవాన్ని పొందే కింకరులు ; ----1. 


మహీయని=విశాలమైన; రంగే=రంగన్గలమందు; అర్పితేన=వేయబడిన; చరణేన=వదగతిచేత; 
సత్‌+అధ్వభాజః=శాస్త్ర పద్ధతిని ఆశ్రయించిన వారై; ప్రథిత, సాత్త్విక భావ; దృశ్యాః=ప్రసిద్ధమైన సాత్త్వికభావాలను 
ప్రకటించే అభినయాలచేత కనదగిన; నటాః,ఇవ=నాట్యమాడే నటులవలె;----2. 
' త్వయి=నీ విషయమై; అర్చితేన=సమర్పించబడిన; చరణేన=అనుష్టానం చేత; నత్‌+అధ్వభాజః= 
సాధుమర్యాదను' పాటించే ; ప్రథిత, సాత్త్విక భావ దృశ్యాః=ప్రసిద్ధమైన (ఆనందబాష్పాలు,వులకాంకురాలు 
మొదలైన) సాత్విక భావాలచే కనబడే; బావుకాఃఇవ=రసికులైన డ్రేక్షకులవలె;----3 


ముహుః=ఇటు, అటూ, మాటిమాటికి; అంగహారాన్‌=అవయవాల కదలికలను/నాట్యరీతులను; 
విదధతే=చేస్తుంటారు. 
తౌ॥ ఓ పాదుకాదేవీ! గొప్పమహిమకలిగిన శ్రీరంగమందు నీ సేవారసానుభావులు--నీ యందుంచబడిన పాద 
(ద్వయ)ం చేత సన్మార్గమందునడిచే ప్రసిద్ధ సత్త్వగుణంతో కూడిన మనస్సుచేత, చూడదగిన శ్రీరంగనాథుని 
వలెనూ;-- . 

విశాలమైన నాట్యయోగ్యస్థలమందు పదగమకాలతో సంచరిస్తూ నాట్యకళారీతులను అనునరించి 
సాత్తికాభినయాలచేత మనోజ్ఞంగా కనదగిన నటులవలెనూ, -- 


92 


నీకు సమర్పించే ఆచారంచేత సాధుమర్యాదను పాటిస్తూ రోమాంచేత్యాది సాత్తికభావాలచేత తన్మయంగా 
కనబడే రసికులైన' సామాజికుల వలెనూ; - 


పదేపదే అంగహారాలను చేస్తుంటారు. 
వ్యాఖ్య :- పాదుకొకింకరులకు ప్రకృతి మండలమందే భగవత్సాధర్య్యమైన ఫలం వివక్షితం. 


భగవత్సాదుకలను నిత్యం సేవిస్తూ ఉండాలని ఇంతవరకు తెలిసింది. క్రమంగా పాదుకలను సేవించే 
అనుభవం ఎలా ఉంటుందో ఈ శ్లోకం వివరిస్తుంది. 


శ్రీరంగం భూలోకవైకుంఠమే “వైకుణ్ణం రబ్గమన్దిరమ్‌” శ్రీవైకుంఠం శుద్ధ సత్త్వమయం. 

“రజస్తమోభ్యా మస్సృష్టం ద్రవ్యం (మనః) సత్త్వమిహోచ్యతే” 

రజస్తమోగుణస్పర్శ లేశమైనాలేని, కేవలం సత్త్వగుణంకల ద్రవ్యానికి “శుద్ధసత్వ్వం” అని పేరు. 

“ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్‌'- “క్షయం తమస్యరజసః పరాకే” “అధ్వనః పారమాప్పోతి తద్విష్టోః 
పరమం పదం”. 

భగవంతునికి ఆవాసస్థానమైన పరమపదం శుద్ధసత్త్వమయమని వేదాంత శాస్త్రప్రమాణం. 

భగవంతుని దివ్యమంగళ విగ్రహం (దేహం) ప్రాకృతిక పదార్థాలకంటె అత్యంత విలక్షణమైనది. 

“క్షణే క్షణే యన్నవతా ముపైతి తదేవరూపం రమణీయతా యాః” 


.ఆరూప రమణీయత, నిరంతరం దర్శించే నిత్యనూరులకూ, ముక్తాత్మలకూ ఎంత అనుభవించినా, 
ఇంకా అనుభవించాలనే ఆశనురేకెత్తిస్తూ, తృప్తినీయనిది. “ఆరావముదం”-“అపర్యాప్తామృతం” అని అబ్బురంగా 
వ్యవహరింపబడుతూ, ఆహ్లాదకరమైన తేజఃపుంజమై విరాజిల్లేది. శ్రియఃవతి లోకాపకారం కోసం పర, వ్యూహ, 
విభవాంతర్యామ్యర్చా వతారాలెత్తి, ఎనలేని ఎత్తులతో ఎరుక పడకుండా విభ్రాజితుడైన విరాట్‌ పురుషుడు. 


“నినవాటు మిరున్దవాజుమ్‌ కిడన్సవాణుమ్‌నినైప్పరియన” (తి.వా.మొ.5-10-6) దివ్యనూరులభావనకే 
అందనిరీతిగా, ఆయా దివ్యక్షేత్రాలలో నిలుచుండి, కూర్చుండి, పరుండి, ఆశ్రితసులభమై అర్చింపబడే స్ఫూర్తికలది 
అర్పామూర్తి. ప్రణవానికి ప్రథమ వ్యాహృతిగా మంత్రపూజితయైన భూదేవి వాల్లభ్యాన్ని మరువలేక, పాలకడలిలో 
ఉండే ఆకారం వికారం కాకుండా, ప్రథమ పుత్రుడైన పరమేష్టిద్వారా - సద్వారకంగా - దయచేసిన శేషశాయి 
“పంకజబంధుబింబస్థాయి, త్రైలోక్య మంగళదాయి, శ్రీరంగశాయి.” 


. “నాగణైమిశైనమ్బిరాన్‌ శరణే శరణ్‌ నమక్కెన్టు”. “తన్నుడై పూదజ్గళేయాయ్‌, కిడన్దు మిరున్లు మెళున్దుమ్‌ 
గీతమ్‌ పలపలపాడి నడన్దుమ్‌ పరన్గుమ్‌ కునిత్తుమ్‌ నాడకమ్‌శెయ్‌గిన్టనవే” (తి.వా.మొ.5-2-4) “పవనాశనుని 
మీద పవ్వళించిన స్వామి చరణమే మాకిష్ట శరణ మనుచు, పలువురు పాటలు పాడుచునాడుచు ఆనందమును 


93 


నిత్య మనుభవింత్రు” అన్నారు శ్రీపరాంకుశులు. 

“వాన్‌ తిగళుమ్‌శోలై మదిళ్‌ అరబ్గర్‌” “గగనాన్ని చుంబించేతోటలూ, సప్తప్రాకారాలూ కలిగిన రంగమందు 
పవళించిన దేవుడు; అన్నారు శ్రీపరాశరభట్టర్‌. ఇంతటి మహిమకలది 'రంగం' ఈ శబ్దాన్ని తమిళభాషలో 
“అరంగం' అంటారు. అరంగమంటె రెండు నదులనడుమ ఉన్న ద్వీపం అని అర్థం. ఉభయకావేరుల మధ్య 
ఉన్న దివ్యక్షేత్రం “శ్రీరంగం”. 


“కీరాభ్ధేర్మండలాద్భానోః యోగినాం హృదయాదపి। 
రతింగతో హరిస్తస్మాద్రంగ మిత్యభిధీయతే॥” 


పాలకడలి కంటెనూ, సూర్యమండలం కంటెనూ, యోగుల హృదయం కంటెనూ భగవానుడానందం 
పొందిన క్షేత్రం, కాబట్టి “రంగ మని పేరు. 


1. “రంగతి (స్వయం భక్తం ప్రతి గచ్చతి) ఇతి రంగః” భక్తుల దగ్గరికి తానే పోతాడనే 'రంగ' శబ్దవ్యుత్పత్తివల్ల, 
ఆశ్రితుల విషయమై భగవంతునికి గల సౌలభ్యగుణం ప్రకటితం. 


2. “రంగ్యతే (గమ్యతే భక్తెః ప్రాప్యత్వేన, ప్రాపకత్వేనచ) ఇతి “రంగః.” భక్తుల చేత ఉపాయంగానూ, 
ఉపేయంగానూ ఆరాధింపబడేవాడు, అనే వ్యుత్పత్తి వల్ల భగవంతుని అసాధారణ స్వరూపం వివరింపబడింది. 
నిత్యులూ, ముక్తులూ, ముముక్షువులూ ప్రాప్యంగా పొందే క్షేత్రమే రంగం. 


3. _ రజ్యంతే (సామాజికాః) ఇతి “రంగం”. నటపరివృఢుడైన శ్రీరంగనాథుడు సామాజికులను రంజింపజేసే 
“రంగన్థల' మనికూడా వ్యుత్పత్తి కలదు. 


శ్రీరంగమాహాత్మ్యంలో “శ్రీరంగం” పేరు 'నర్మరంగి మని ఉంది. “పెణ్జాళన్‌ పేణు మూర్‌ పేరుమరంగమే” 
(నాచ్చియార్‌ తిరుమొళి. 11-9) స్రీజనోద్ధరణచేసి ఆడిపాడిన స్థలమూ, ఊరూ, దైవం పేరూ శ్రీరంగమే అన్నది 
గోదాదేవి. 'అరంగం' అంటే “పెరియపిరాట్టియార్‌క్కునృత్తస్థానమ్‌"- శ్రీదేవికి నాట్యరంగమన్నారు. (పెరియావాచ్చాన్‌ 
పిళ్ళెవ్యాఖ్యానం) 
1. శ్రీరంగనాథుడు పాదుకలను ధరించి గజంలాగా, వృషభంలాగా, శార్జూలంలాగా,సింహంలాగా, చతుర్గతులతో 
ఒయ్యారంగా సంచరించే మహానటుడు. పాదుకాభక్తులు జ్ఞానవైరాగ్యాలతో స్వామి నటనానైపుణ్యాన్ని సేవిస్తూ, 
స్వామి అడుగులవేసిన పద్ధతిగానే అడుగులువేస్తూ స్వామిలాగాతామూ ఆనందిస్తుంటారు. 'బు-గతి ప్రాపణయోః' 
అనే ధాతువువల్ల “అర్పిత పదానికి 'గత్యర్థం'. “నారాయణైక నిష్టాయే సాత్తికాస్తాన్‌ నిబోధత” అన్నట్లు 
భగవద్భక్తులు సత్త్వగుణంకలవారని శాస్త్రం. 


“నిరంజనః పరమం సామ్యముపైతి”. “భోగలింగసామ్యాచ్చ”. (బ్రసూ) అనే వేదాన్తశాస్త్రవాక్యాలవల్ల, 
పరమపదంలో కలిగే ఆనందం భగవంతునికీ, నిత్య, ముక్తాత్మలకూ సమానమే, అని తెలుస్తున్నది. ఈ ఆనందానుభవమే 
మోక్షం. “మమసాధర్మ్యమాగతాః” (గీత. 14-2) ఊర్థ్వంగచ్భంతి సత్త్వస్థాః” (గీత-14-18) సాత్త్వికులు భగవంతునితో 


94 


సమానరూప, గుణాలను కలిగియుంటారనీ, వారు ముక్తిని పొందుతారని శ్రీభగవానువాచ, కాబట్టి పాదుకోపాసకులకు 
శ్రీరంగనాథునితో, ఇక్కడ, సామ్యం చెప్పబడింది. . 

2. లోకంలో నటశేఖరులు నాట్యరంగన్గలమందు నాట్యశాస్త్ర పద్ధతిగా పాత్రచిత్రణను పోషించడానికి 
ఆయారూపాలను (వేషాలను) దాల్చి, ఆభావాలనే ప్రకటించే ఆభినయంచేస్తూ నటిస్తారు. నటులు సహజ 
చిత్తవృత్తులను మరగుపరచుకొని, పాత్రోచితమైన వర్తననూ, భావాలనూ సాత్త్వికంగా అనుభవిమ్తా సరసంగా 
ప్రదర్శిస్తారు, అనడం భంగ్యంతరం. 

“నిర్బృత్తే త్వంగనత్త్వాభ్యాం ద్వేత్రిష్వాంగిక సాత్త్వికే (అమరం) అంగైః నిర్భృత్తం=ఆంగికం, సత్త్వేన 
నిర్చృత్తం=సాత్తికం. హస్తపాదాలు, కనుబొమలు మొదలైన అంగాలచేత నిర్వర్తింవబడేది ఆంగికం. సత్వ్వమనే 
మనోవృత్తి చేత ఏర్పడే స్వేదాశ్రురోమాంచాది క్రియలకు సాత్త్వికమని పేరు. 

“వికారో మానసోభావః'-మనోవికారమే భావం. 

“భావఃస్వభావే ౬భిప్రాయే చేష్టా సత్యాత్మజన్మసు। క్రీడాలీలా పదార్థేషు” (విశ్వని.) 

భావయతి (జ్ఞాపయతి హృదయగతం) ఇతి “భావః'-మనసులో ఉన్నదాన్ని ప్రకటిస్తే 'భావం' అనబడుతుంది. 

“నిర్వికారాత్మకే చిత్తే భావః ప్రథమ విక్రియా”, వికారంలేని చిత్త మందు మొదట కలిగిన వికారమే 
భావం. 

“సత్త్వెకమూలత్వాత్‌ సాత్త్వికప్రథా” సత్త్వం వల్ల పుట్టినవేసాత్త్విక భావాలు. 

ఇలాగా, పాదుకాసేవను అనుభవించే భావుకులకు, రసోత్సాదకమైన భావాలను సూచించే అభినయాన్ని 
ప్రదర్శించే నటులతో సామ్యం ప్రోక్తం. శి 
3. “రంగో రణఖలే రాగే నృత్తే రంగంత్రపుణ్యపి” (వి.ని) 

నాట్యరంగస్థలమందు నర్తించే నటులకౌశలాన్ని చూచే సామాజికుల యందు వాననాబలంచేత రసం 
సాధారణీకరణం చెందుతుంది. నటుల చిత్తవృత్తి విశేషమంతా సామాజికులూ అనుభవిస్తారు. ఆంటే ప్రేక్షకులు 
పాదుకావిషయంగా అర్చించబడిన సేవాభావంచేత చిత్తద్రుతికలిగి, కన్నీరు కార్చడం, పులకలు అంకురించడం, 
అంజలిపట్టడం, ప్రణామం చేయడం, ఆడడం, పాడడం మొదలైన చేష్టలతో రసికశిభామణులుగా భాసిస్తారు. 
“అంగహారో౭_౦గ విక్షేపణ' (అమరం) Dance. . 

పాదుకాభక్తులు తన్మయులైనందున, రసికులైన సామాజికులతో నమానులనీ చెప్పబడింది. వాస్తవంగా, 
దేశికుల వొరు రంగేశుని పాదుకాప్రాప్తి వల్ల ఆనందాన్ని పొందొరు. “శ్రావకావొను దేవన్య తథ్టైవనటనర్తకా:” 


అన్నట్లు, పాదుకానుభవ జనితానందం గల శ్రీరంగనాథునితోనూ, నటశేఖరులతోనూ, సామాజికులతోనూ సాధర్మ్యం 
పొందాలనీ ఆశించడం దేశికుల సాత్త్విక నిష్టకు సముచితమే కటా! 


95 


శ్లేషమూలకమైన ఉపమాలంకారం. వసంతతిలకావృత్తం. 


990. యేనన్థీతా శిరసి మేవిధినాఒధునాత్వం 

తేనైవదేవి/ నియతం మమనొంవరాయే! 

లక్షీకరివ్యనీ వదావని! రంగనాథం 

లక్షీవదాంబురువా యావక వంకలక్ష్యమ్‌॥-20. 
అర్థం:- హే దేవి! పదావని=ఓ పాదుకాదేవీ! త్వం=నీవు; అధునా=ఇప్పుడు; యేన=ఏ; విధినా=భాగ్యం చేత; 
మే=నా యొక్క; శిరసి=తల యందు; స్థితా=ఉన్నావో; తేన, ఏవ=ఆభాగ్యం చేతనే; లక్ష్మీ లక్ష్యం। లక్ష్మీ పద+అంబురుహ= 
శ్రీదేవి యొక్క పద్మసదృశమైన పాదాలయందలి; యావకపంక=లత్తుకద్రవం (పారాణి) చేత; లక్ష్యం=గుర్తింపదగిన; 
రంగనాథం= శ్రీరంగనాథుణ్ని; మమ=నా యొక్క; సాంపరాయే=అంతిమదశయందు; నియతం=నిశ్చయంగా; 
లక్షీకరిష్యసి=ప్రత్యక్షంగా చూపించగలవు. 
తా॥ ఓపాదుకాదేవీ! నీవు ఏభాగ్యంచేత నా శిరస్సున ఉన్నావో; ఆభాగ్యంచేతనే లక్ష్మీపాదపద్మాలయందలి 
పారాణిచే గుర్తించబడిన శ్రీరంగనాథుణ్ని నా మరణదశలో కచ్చితంగా నాకు సాక్షాత్కరింపచేయ గలవు. 


వ్యాఖ్య :- పాదుకను భక్తుల శిరస్సున చేర్చేవిధి, భగవంతుణ్ని చేర్చక విరమించదు, అని కవి 
అధ్యవసాయం. 


పాదుకను భక్తితో సేవించడం, శిరసావహించడం “విధి” అనకతప్పదు. “విధి అంటే పూర్వజన్మల్లో చేసిన 
సుకృతదుష్కృతాల ఫలం. అదే ఈ జన్మలో జరుగుతున్న కార్యం. విధినే భాగ్యం, అదృష్టం అంటారు. 
“దైవందిష్టం భాగధేయం భాగ్యం, స్రీ నియతిర్విధిః” (అమరం) “యావః అంటే పాదాలకు పూసే 
పదార్థం-లాక్షారనం, పారాణి. “లాక్షారాక్షాజతుక్టీబేయావో ౬లక్తోద్రుమామయః” (అమరం) “'సంపరాయి 
(సాంపరాయ) శబ్దానికి ఆవద, యుద్ధం, భవిష్కత్కాలమని నానార్థాలున్నాయి. 'మరణం' పెద్ద ఆపత్తేకదా! 
“నంపరాయఃస్మృతో యుద్ధే విపదుత్తరకాలయోః” (అజయనిఘం) 
“అథాపది; యుద్ధాయత్యోః సంపరాయః” (అమరం) 
“విధి' అంటే దైవం, అనే అర్థమూ ఉందికదా! పాదుకాదేవ్యనుగ్రహం' వల్ల దేశికులవారికి శ్రీరంగనాథుని 
కైంకర్యం చేసే ఫలం ఈ జన్మలో, ఈ లోకంలో లభించింది. పరలోకంలో కూడా స్వామికి కైంకర్యం చేసే ఫలం 


పొందాలంటే, మరణసమయంలో దైవదర్శనం కావాలి. అది తనకు లభించగలదని పాదుకాదేవితో ప్రార్థించాడు 
దేశికులు.. 


అయితే మరణ నమయంలో వచ్చిన వారిని గుర్తించడమూ కష్టమే. ఇంద్రియాలశైధిల్యం వల్ల తాను 
గుర్తించలేడు. భగవంతుని సంచారం పాదుకాధీనమైనందువల్ల, రంగనాథుణ్ణి తెచ్చి చూపిస్తుంది పాదుకాదేవి. 


96 


ఆశ్రితులను రక్షించడానికి “అవ్విడం శ్రీరంగనాచ్చియార్‌ క్కునృత్తస్థానం”. ఆ స్థలం శ్రీరంగనాయకికి నాట్యస్థలం- 
అని ఆమోదించి శ్రీరంగమందు వెలసియున్నాడు రంగనాథుడు. మరి ఆ శ్రీదేవి ఈ రంగస్థలానికి వచ్చిన 
కారణమేమిటి? అంటే శ్రీపరాశరభట్టర్‌ వారు “ఉదధి పరమవ్యోమోర్విస్మృత్యచ మాదృశ రక్షణ క్షమమితిధియా 
భూయః శ్రీరంగధామని మోదసే (“శ్రీగుణరత్నకోశం”56) అని స్తుతించారు. 


శ్రీదేవి, పుట్టినిల్లని క్షీరాబ్ధిని, మెట్టినిల్లని వైకుంఠాన్ని అభిమానంతో, గౌరవంతో పోషిస్తున్నది. ఆ రెండింటినీ 
మరచిన రీతిగా మనలాంటి అకించనులను రక్షించే బుద్ధితో ఈ లోకంలో శ్రీరంగనగరాన్ని నివాసస్థలంగా 
ఎర్పరచుకొన్నది. 


“మాతాచకమలాదేవీ పితాదేవో జనార్దనః”, అన్నట్లు శ్రీశ్రియఃపతుల సంతానమేకదా మనం. “అధరీకృత సర్వస్నేహేన 
గురుణా అపత్య(్రేమ్లా' అని బాణకవి చెప్పినట్లు, వాస్తవంగా అన్నింటిని మించినది పుత్రప్రేమ. కాబట్టీ 
శ్రీరంగమందు చైతన్యస్తన్యదాయియై, బహుభంగుల నర్తిస్తూ తనసంతానాన్ని పోషిస్తున్నది లక్ష్మీదేవి. “దేవీ” 
కాబట్టీ (దేవయతి=క్రీడయతి) పుత్రులైన భక్తుల దోషాలు హితకాముడై శిక్షించే తండ్రికంట బడకుండా కాంతుని 
ఆడిస్తుంది, (దీవ్యతీతిదేవీ) తానూ అనేక భంగిమలతో నాట్యం చేస్తుంది. “విష్ణువక్షఃస్థలస్టితా” అనే ప్రామాణిక 
వాక్యం వల్లనూ లక్ష్మినాట్యమాడడానికి తగినంత వైశాల్యంగల వక్షస్థలం కలవాడు శ్రీమహావిష్ణువని తెలస్తున్నదికదా! 
అంతే కాదు. లక్ష్మిభగవత్తత్త్వాన్ని ప్రతిపాదిస్తుంది. 

బ్రహ్మరుద్ర విష్ణువులకు సమానత్వాన్ని చూపే సూక్తులు వేదంలో ఉన్నాయి. “మొదట బ్రహ్మ ఒక్కడే 
ఉండెను'- “హిరణ్యగర్భః సమవర్తతాగ్రే”. 'రుద్రుడొక్కడే విశ్వాధికుడు'- “విశ్వాధికోరుద్రో మహర్షి”. నారాయణుడొక్కడే 
మొదట ఉండెను. “ఎకోహవైనారాయణ అసీత్‌”. 


అయితే, ఈ త్రిమూర్తులలో పరతత్త్వమెవరు? అని సందేహం కల్గుతుంది కదా! “హ్రీశ్చతే లక్ష్మీశ్చపత్స్యా” 
అని పురుషసూక్తం. “లక్ష్మీపతియే పరబ్రహ్మ” సర్వకారణంగా ప్రసిద్ధమన్నది. 

“వేదాంతాస్తత్త్వచింతాం మురభిదురసియత్న్సాద చిహ్నైస్తరంతి” (శ్రీగుణరత్నకోశం 4) లక్ష్మీదేవి పాదచిహ్నాలు 
వక్షఃస్థలమందుకలవాడు పరమాత్ముడు, అని ఉపనిషత్తులు పరతత్త్వ సందేహాన్ని నివృత్తి చేసుకొన్న వన్నారు శ్రీ 
పరాశరభట్టర్‌. 


లక్ష్మీదేవి పాదాలకున్న లత్తుకద్రవ చిహ్నాలు కలవాడే పరబ్రహ్మ “శ్రీమత్యాయతనే లక్ష్మీపదలాకైక లక్షణమ్‌” 
(శ్రీరంగరాజస్తవం, పూ.శ.9) లత్తుక గుర్తు కలిగిన పరమాత్మరూపవస్తువు సంపదతో నిండిన శ్రీరంగమందున్నదన్నారు. 
.శ్రీ.ఏ.భట్టర్‌. “సర్వలక్షణ లక్షణ్యః” అనే వి.స.నామాన్ని “సాక్షాల్లక్ష్మీసతతాలింగన సూచకైః సర్వైఃలక్షణైః లక్షణే 
సాధురితి సర్వలక్షణలక్షణ్యః” అని వీరే వ్యాఖ్యానించారుకదా! పరతత్త్వ నిర్ణయంచే సేది లక్ష్మీతత్త్వ్వమే. నిజంగా, 
తండ్రియెవడో తల్లి మాతమే తెల్పుతుంది. “ఏతద్వైసత్యకామ పరంచైవాపరంచ బ్రహ్మ యదోంకారః తస్మా 
ద్విద్వానే తేనైవాయతనే నైకతర మన్వేతి” (5-2) పరబ్రహ్మ యొక్క ఆయతనం ఓంకారమని ప్రశ్నోపనిషత్తు 


97 


బోధిస్తుంది. “శ్రీమత్యాయతనే విష్ణోః శిశ్యే నరవరాత్మజ” (రామాయణం. అయో. 6-4) అనే శ్లోకం స్మరణీయం. 


ప్రణవాత్మకమైన శ్రీరంగ విమానమందు శేషశాయికదా రంగనాథుడు. “లక్షీకరిష్యసి”- (“డు కృజ్‌ కరణే” 
ఇత్యస్మాద్దాతోః, క్రియార్ధాయాంక్రియాయా మసత్యాం సత్యాంచ భవిష్యతిల్భటి మధ్యమ పురుషైక వచనాంతః) 
పరమపదించే భవిష్యత్కాలమందు పరమపదనాథుణ్ని చూపించగల సామర్థ్యం కూడా పాదుకాదేవికే కలదు. 
కాబట్టి, వేదాంతదేశికులు “లక్షీకరిష్యసి పదావని! రంగనాథం, లక్ష్మీపదాంబురుహయావక పంకలక్ష్యమ్‌”. అన్నారు. 


ఐహికానుభవకైంకర్యాన్ని ఇంతవరకు చెప్పి, ఇక ముందు పరమపద భోగవిలాసాది నిష్పాదనంకూడా 
పాదుకాధీనమే, అని దబ్బరం లేకుండా ఆచార్యులు నిబ్బరంగా విన్నవించారు. 


కావ్యలింగాలంకారం. వసంతతిలకావృత్తం. 


991. వారిబరణ నరోజో భక్తిభాజాం జనానా 

మనుకరణ విళేషై రాత్మనై వోవహాస్యుమ్‌। 

వరిణమయదయ్యార్హా పాదుకే! తాద్భశంమాం 

భరత వరివదంతర్వర్తి భిఃపేక్షణీయమ్‌॥-21. 
అర్థం:- హే పాదుకే=ఓపాదుకాదేవీ! హరిచరణసరోజే=భగవంతుని యొక్క పద్మసదృశ్మమైన పాద (ద్వయ)మందు; 
భక్తిభాజాం=భక్తి కలిగిన; జనానాం=జనుల యొక్క; అనుకరణ విశే షైః=చేష్టలను చూచి చేసినచేష్టలచేత; ఆత్మనా, 
ఏవ=నాచేతనే; ఉపహాస్యం=హాసాస్పదమైన, హేళన చేసుకోదగిన; తాదృశం=అలాంటివాడనైన, దుష్కర్మదూషితుడనైన; 
మాం=నన్ను; దయా+ఆగర్హా=దయచేత ఆగ్టవై; భరత పరిషత్‌+అంతః+వర్తిభిః==భరతుని గోష్టిలో చేరియున్న 
వారిచేత; ప్ర+ఈక్షణీయం=కటాక్షింప దగినవాణ్నిగా; పరిణమయ=చేయుము. 
తౌ॥ ఓ పాదుకాదేవీ! శ్రీహరి పాదపద్మాలను సేవించే భక్తులను అనుకరించడం వల్ల నన్నునేనే ఎగతాళి 
జేసుకోదగిన, మహాపాపినైన నన్ను, నీవు కృపామయివై, భరతుని గోష్టిలో ఉండే (పాదుకా) భక్తులచేత కటాక్షింప 
దగిన వాణ్నిగా చేయుము. 

వ్యాఖ్య :- కోసలదేశవాసుల వలె పాదుకోపాసకుడు ముక్తపురుషుడయ్యే వర్ణన. 


శ్రీరంగనాథస్వామిని అవసానకాలమందు ప్రత్యక్షంగాచూపించుమన్న విన్నపాన్నివిన్న పాదుకాదేవి, “ఎమోయ్‌! 
దానికి తగిన యోగ్యత నీకు ఉండాలి కదా”! అన్నది. 


“ఓ దేవీ! ఆయోగ్యతను కూడా నీవే కృప జేయాలి” అన్నారు దేశికులు 
“హరిగ్‌ం హరంత మనుయంతిదేవాః' (శ్రుతి.) 


విశ్వాన్ని తన అధీనంలో ఉంచుకొన్న హరిని దేవతలు అనుసరిన్తుంటారు, అన్నది వేదవాణి. 


98 


“బహ్మాణమీశం రుద్రంచ యమం వరుణమేవచ। 
ప్రసహ్య హరతే యస్మాత్తస్మాత్‌ హరిరిహోచ్యతే॥” 
బ్రహ్మరు ద్రేంద్ర యమవరుణాదులను తన వశమందు ఉంచుకొనే శ్రీమహావిష్ణువే 'హరి'యని చెప్పబడుతున్నాడు. 


సర్వాధికుడైన హరియొక్క పాదసరోజాలు శైత్యసౌందర్య సౌగంధ్యసౌకుమార్య శోభాతిశయ మహిమకలవి. 
“ కట్టురైక్కిల్‌ తామరైనిన్‌ కణ్‌పాదమ్‌కైఒవ్వా” స్వామి నేత్రపాదహస్తాలను తామరపూవులతో పోల్చి చెప్పడం 
భక్తులు అనుభవిస్తూ పొద్దు పుచ్చుకోవడానికే కాని వాటికి ఉపమానార్హత లేదన్నారు. నమ్మాల్వార్లు (తి.వా.మొ.3- 
1-2) 


“యత్‌ బృందా వనపండితం దథిరవైర్యత్తాండవం శిక్షితమ్‌ 

యల్ల క్ష్మీకర సౌఖ్య సాక్షి జలజప్రస్పర్థిమానర్థియత్‌। 

యద్భక్తే ప్వజల స్థలజ్ఞ మపి యద్దూత్య ప్రసంగోత్సుకం 

తద్విష్టోః పరమం పదం వహతునః శ్రీరంగిణో మంగళమ్‌॥” (124) 

అని శ్రీపరాశరభట్టర్‌వారు శ్రీరంగరాజస్తవం (పూ.శ) చేశారు. “బృందావన సంచారసమర్థమైనది, పెరుగుచిలుకు 
సవ్వడులచేత నేర్చ్పబడిన తాండవ నాట్యంకలది, లక్ష్మీదేవి చేతికి కల్గే సుఖానికి సాక్షియైనది, సరోజాలతో 
స్పర్థించేసొందర్యాతిశయం కలది, భక్తుల విషయమై ఎత్తుపల్లాలను (గుణదోషాలను) గమనింపనిది, దౌత్యసందర్భమందు 
ఆసక్తి కలిగినదైన శ్రీరంగనాథుని పరమైన పాదం మనకు యోగక్షేమాలను కలిగించుగాక” అని తాత్పర్యం. 


“విష్టోర్యత్సరమంపదం” అని భగవంతుని పాదాన్ని శ్రుతివాక్యంతో అన్వయించి, షడ్గుణాలతో శోభిస్తున్నదన్నారు 
కదా! ఇందు “జలజప్రస్పర్ధిమాన+బుద్ధి' విశేషణపదం గమనీయం. తామరపూవూ, భగవత్సాదమూ, రెండు 
పోటీపడ్డాయి. నీళ్ళల్లో మాత్రమే తామరపూవు శోభిస్తున్నది. భగవత్సాదం, జలంలోనే కాక స్థలం (నేల) మీదకూడా 
సౌందర్య, సౌరభ, సౌకుమార్యాదుల శోభతో అతిశయించడ. వల్ల తామరపూవును జయించింది. కాబట్టి 
winners తో పాటు Runners నూ చెప్పడం .న్యాయమేకదా! 


ఇట్టి మాహాత్మ్యం గల హరిచరణ సరోజమందు ఆల్యార్లూ, ఆచార్యులూ, వారిని ఆశ్రయించిన జనులూ 
అనన్యభక్తికల వారైనారనడంలో ఆశ్చర్యమేమి? అలాంటి భక్తులు భగవత్సాదసేవను చేస్తుంటే, వారిని జూచి 
సామాన్యులూ భక్తిలేకున్నా, వారివలె నటిస్తూ, భక్తం మన్యులైయుండి, తర్వాత భగవదనుగ్రహంవల్ల, యధార్థం 
తెలుసుకొని తమను తామే నిందించుకొంటారు. 


“విప్రనారాయణ” అనే నామాంతరం గల “తొండరడిప్పాడి” (భక్తాంఫ్రిరేణువు) అనే ఆళ్వార్లు “తిరుమాలై” 
అనుసంథానం చేశారు. 


“ఉళ్ళత్తేయుతైయుంమాలై యుళ్ళువారుణర్వొన్టిల్లా 
కళ్ళత్తేనానుంతొండాయ్‌ త్తొండుక్కే కోలం పూండు!। 


99 


ఉళ్ళువారుళ్ళతైల్లాముడనిరున్దరితి యెన్టు 

వెళ్‌గిప్ఫో యెన్నుళ్ళేనాన్‌ విలవజచ్చిజిత్తిట్టేనే॥” (తిరుమాలై-34) 

“హృదయంలోనే భగవంతుడున్నాడని తెలియక, భక్తులందరు ఆదరించే రీతిగా వారి వలె వేషభాషలను 
ధరించాను. నేనుచేసే పాపకృత్యాలన్నీ ఎవ్వరూ చూడలేరనీ సదాచార్యునిలాగా పరోపదేశవాక్యాలు పలికాను. 
ఇతరులను మోసగించిన, నా దొంగనటనను చూచిన మహానుభావులు, పెద్దలు “భగవంతుడు సర్వవ్యాపి, 
సర్వజ్ఞుడు; నీ హృదయంలోనూ సాక్షిగా ఉండి, నీవుచేసే వంచన, కపట కృత్యాలను గమనిస్తున్నాడని మందలించగా, 
యథార్థం తెలిసిందని సిగ్గుతో చాటుకుపోయి నాలో నేనే ప్రక్కలు విరగబడినట్టునవ్వాను” అని తాత్పర్యం. 

జ్ఞానవైరాగ్య సంపన్నులైన ప్రపన్నులు కూడా తమ నికృష్ణతనూ, అనర్హతనూ ప్రకటించుకొంటారు. తాముజ్ఞాన 
శూన్యులనీ, భగవంతుడు దోషశూన్యుడనీ, పల్లాన్ని పూడ్చడానికి ఆ మిట్టను సర్దితే సరిపోతుందని ప్రార్థిస్తారు. 
దేశికులు తమకుఫలం లభించడానికి తగిన యోగ్యతను పాదుకాదేవియే ప్రసాదించాలన్నారు.పరమపదంలో 
ఉన్నవారందరు భగవత్సేవా పరాయణులే. కాబట్టి, తనకు భగవంతుణ్ని సాక్షాత్కరింప జేయడమో, తనను 
భగవంతడు (చూచి) కటాక్షించడమో చాలదంటారు. 


“గత్వాతు సరయూతోయం స్థావరాణి చరాణిచ। 
ప్రాష్యతత్తోయ విక్లేదం దేవలోక ముపాగమన్‌॥” (రామా. ఉత్తరకాండ. 110 స. 26 శ్లో.) 


శ్రీరామచంద్రస్వామి కృపవల్ల అయోధ్యలోని ప్రజలూ, పశుపక్ష్యాదులూ, గరుకమొదలు వృక్షాది స్థావరాలూ 
సరయూనదీ జలంలో మునిగి దివ్యలోకాన్ని పొందాయి. 

“భరత పరిషత్‌"- అయోధ్యానగర పౌరులు భరతునిలాగా పాదుకను ఆరాధించడం వల్ల, వైకుంఠలోనూ 
పాదుకాదేవిని ఉపాసిస్తున్న భక్తివర్గమని అర్థం. పరమపదంలోని భరతగోష్టిలో ఉన్న పాదుకాదే వ్యుపాసకులు 
“ఇతడు మన లాగా పాదుకా భక్తులలో ఒకడు” అని తనను స్వీకరించే యోగ్యతను దయార్థచిత్తయైన 
పాదుకాదేవి కల్పించాలని దేశికుల విజ్ఞప్తి. 


పర్యాయోక్ష్యలంకారం మాలినీవృత్తం. 
992. దురిత మవనయంతీ దూరతః పాదుకే! త్వం 

దనుజ మథన లీలాందేవతా మానయంతీ! 

అనితర శరణానా మగ్రిమస్వాన్యజుంతో 

రవళకరణ వృత్తే రగ్రతః నన్ని ధోయాః॥-22 
అర్థం:- హే పాదుకే=ఓ పాదుకాదేవీ! త్వం=నీవు; దురితం=పాపాన్ని; దూరతః=దూరంగా; అపనయంతీ=తొలగిస్తూ, 
దనుజమథనలీలాం=అసుర సంహారమే క్రీడగాగల; దేవతాం=దైవమైన శ్రీరంగనాథుణ్ని; అనితర శరణానాం=వేరే 
గతి లేని నాళ్ళల్లో; అగ్రిమస్య=మొదటి వాడనైన; అవశ కరణ వృత్తేః:=స్వాధీనంలో లేని ఇంద్రియ వ్యాపారం 


100 


గల; అస్య=ఈ; జంతోః=ప్రాణి యొక్క; అగ్రతః=ఎదురుగా (ముందుకు); ఆనయంతీ=తీనుకొని వస్తూ; 
సన్నిధేయాః=సన్నిధానం చేయుము. 
తౌ॥ ఓ పాదుకాదేవీ! నీవు నా పాపరాశిని దూరంగా విసరి అంటకుండా చేస్తూ రాక్షస సంహారమే ఆటగా గల 
శ్రీరంగనాథుణ్ని తీసుకొని వస్తూ, నీవు తప్పవేరే రక్షకులు లేని వాళ్ళల్లో అగ్రేసరుడనైన, ఇంద్రియవ్యాపారం 
స్వాధీనంలోలేని నా ముందు చేర్చుము. 

వ్యాఖ్య :- ముక్తెశ్వర్య లాభం కోసం మరణకాలంలో పాదుకొదేవి దనుజారిని దగ్గరికి తెచ్చి 

చూపించాలని విజ్ఞప్తి. 

ముక్త పురుషులలో తనకొక స్థానం కలించాలంటే పాదుకాదేవి పరమపురుషుణ్ని తన దేహావసాన సమయంలో 
తెచ్చి తనకు సాక్షాత్కరింపచేయాలని 'కవివేడుక. పాదుకానుగ్రహం వల్ల “పాదుకాసహస్రం' అనే స్తోత్రం .చేయడంచేత 
పాదుకాదేవి అధిక కృపకలిగి, శ్రీరంగనాథునికి తాను జీవించునంతకాలం కైంకర్యంచేసే అవకాశం కల్పిస్తున్నది. 

ఇక, మరణకాలంలో సర్వేంద్రియాలు సడలి పోతున్నప్పుడు “అహంస్మరామి మద్భక్తం'-'నా భక్తుణ్ని 
మరువను” అన్న శ్రీరంగనాథుడు తన దగ్గరికి వచ్చి ప్రత్యక్షమయ్యేలాగా పాదుకయే చేయాలి. భగవంతుని 
దర్శనం అంత్యకాలంలో ఎందుకు కావాలి?, 


విరోధులను వధించడమే లీలగా ఉండే భగవంతుని దర్శనం 'వల్ల మోక్షఫలపప్రాప్తికి ప్రతిబంధకంగా ఉన్న 
సర్వపాపాలు ధ్వంసమవుతాయి. పునర్జన్మఉండదు. కాబట్టి, జ్ఞాన క్రియా భజనరహితులై “భగవంతుడే రక్షకుడు; 
వేరేగతిలేనే లేదు” అని గోప్పృత్వాన్ని వరించే వాళ్ళల్లో ముందు నిలిచిన వాడు- అత్యంత అకించనుడు- 
అవసానదశలో ప్రయత్నించలేడు, ప్రార్థించజాలడు. 


ఇంద్రియాలు చక్కగా పనిచేస్తున్నప్పుడే సర్వధర్మాలను ఫలాపేక్ష లేకుండా ఆచరిస్తూ “నోత్తనోన్సిలేన్‌” 
“నధర్మనిష్టో2_సి శై “అహమస్మ్యపరాధానామాలయః” అని అగతికత్వాన్నీ, ఆకించన్యాన్నీ అనుసంధానం చేయడం 


జ్ఞానాధికుల లక్షణం కదా! 
పర్యాయోక్త్యలంకారం. మాలినీవృత్తం. 

993. చరమనిగమగీతే నవ్రతంతౌ నమాప్తే 
నిజనదన. నమీసే (వావయివ్యన్‌ వివోరమ్‌।! 
జ్వలన మివ భవత్వోః నమ్యగారోవయేన్నాం 
(థమ వరణవళ్ళ్యః పాదుకే! రంగనాథః॥-23. 


అర్థం:- హే పాదుకే=ఓ పాదుకలారా! ప్రథమ వరణవశ్యః=మొదట ఒక్కసారి చేసిన ప్రపత్తికి అభిముఖుడైన! 
మొదట వరింపబడిన ఆధ్వర్యుడైన; రంగనాథః=శ్రీరంగనాథస్వామి; చరమ నిగమగీతే=వేదాంత శాస్త్రమందు 


101 


(ఉపనిషత్తునందు) చెప్పబడిన; సప్తతంతౌ=జీవనరూపమైన యాగం; సమాస్తే=ముగిసినప్పుడు (మరణరూపమైన 
అవభృథం కలదైనప్పుడు); నిజసదన సమీపే=తన ఇంటికి దగ్గర। 

అగ్నిహోత్ర గృహానికి సమీపాన; విహారం=విహరించే స్థలానికి/వేదికకు; ప్రాపయిష్యన్‌=చేర్చగోరినవాడై; మాం=నన్ను; 
జ్వలనం, ఇవ=వైతానాగ్నిని వలె; భవత్యోః=మీ (రెండింటి) మీద, (అరణులనే రెండకజ్టల మీద) సమ్యక్‌=బాగా 
(నిస్సంశయంగా); ఆరోపయేత్‌=ఎక్కించుకోవాలి. 


తా॥ ఓపాదుకలారా! మొదట వరింపబడిన అధ్వర్యుడు వేదాంతశాస్తోక్తమైన యజ్ఞం సమాప్తికాగానే తన 
అగ్నిహోత్ర గృహానికి దగ్గరనున్న హోమవేదిక యందు చేర్చడానికి వైతానాగ్నిని ఉత్తరారణి, అధరారణి, అనే 
రెండు కజ్జలమీద ఆరూఢంచేసి తీసుకొని పోయేలాగా, ఒక్కసారి ప్రపత్తిచేసి నప్పుడే అభిముఖుడైన శ్రీరంగనాథుడు 
నా జీవితం ముగిసినప్పుడు తన వైకుంఠమందలి మణిమయ మంటపానికి సమీప ప్రదేశమందు నేను స్వేచ్చగా 
సంచరించడానికి నన్ను మీమీద ఎక్కించుకొని తీసుకొనిపోవలెను. 


వ్యాఖ్య :- పాదుకొదెవి భగవంతునితో పాటువచ్చి తనను పరమపదానికి తీసుకొనిపోవాలని కవి 
ప్రక. 

యజ్ఞంచేసే వ్యక్తి (యజమానుడు) యజ్ఞాన్ని వేదోక్తంగా చేయించడానికి మొదట అధ్వర్యుణ్ని ప్రార్థిస్తాడు. 
“వృతోఒస్మి” అని అంగీకరించిన అధ్వర్యుడు ఉత్తరారణి, అధరారణి అనే రెండు కట్టల మథనంతో అగ్నిహోత్రుణ్ని 
ప్రజ్వలింపజేసి నియమిత స్థానంలో అగ్నిని రక్షిస్తాడు. యాగారంభ ముహూర్తాన అధ్వర్యుడు ఆహవనీయాగ్నిని 
యజ్ఞశాలకు తీసుకొని పోయి హోమకుండమందు ప్రతిష్టిస్తాడు. 

సప్తఛందస్సులతో ప్రక్రియ విస్తరింపబడుతుంది. కాబట్టి యజ్ఞానికి 'సప్తతంతు' వని పేరు. “సప్తతంతుర్మఖః 
క్రతుః” (అనురం) 

దీక్షతో నిర్విఘ్నంగా సప్తతంతువును నిర్వహించి, చివరకు న్యూనాతిరిక్త దోషపరిహారం కోసం జరిపే 
మహోత్సవాన్ని “అవభృధం” అంటారు. 

యజ్ఞం సమాప్తం-అవభృథం-కాగానే అధ్వర్యుడు అగ్నిని “అయంతేయోనిర్‌ బుత్వియః” అనే వేదమంత్రాన్ని 
అనుసంధిస్తూ, అగ్ని జనకమైన రెండు (అరణులు అనే)కజ్జిలమీద ఎత్తుకొని పోయి అగ్నిహోత్ర రక్షాగృహమందు 
వేదిక మీద స్థాపించడం వైదిక విధానం 

“అంతః సంభృత సప్రతం త్వవ భృథా దాదేహపాతోద యాత్‌'-“ముకుంద సన్రయ్యంతప్రథిత 
మహిమాసో ఒయమనఘాన్‌, ప్రపన్నానుద్ధత్య స్వపదమనపాయంగమయతి” (10-89,90) 

“న్యాస విద్యోపాసకుడు మనస్సులో అనుష్టించే యజ్ఞం అవభృథ రూపమైన మరణందాకా సాగుతుంది” 
“వేదాంతమందు ప్రసిద్ధమహిమ కలిగిన మోక్షదాత-ముకుందుడు-నిర్మలులైన ప్రపన్నులను పునరావృత్తి లేని 


102 


తన స్థానానికి-వైకుంఠానికి-చేర్చుకొంటాడు” అని 'సంకల్పసూర్యోదయం. (నాటకం)లో “విష్ణుభక్తి, అనే ఒక 
పాత్ర వివరిస్తుంది. 

“తస్యైవం విదుషో యజ్ఞస్యాత్మాయజమాన:శ్రద్ధాపత్తీ' '- 

|బహ్మవేత్త ఆత్మహవిస్సమర్చణ యజ్ఞం చేస్తాడు. అందులో జీవుడే యజమానుడు. శ్రద్ధారూప చిత్త వృత్తియే 
పత్ని. శరీరమే ఇధ్మం. వక్షఃస్థలమే వేది. రోమాలే దర్భలు. మోక్షకామమే ఆజ్యం-సర్వం బ్రహ్మమయం అనే 
జ్ఞానమే దక్షిణ. ప్రాణధారణకాలమే దీక్షాసమయం. ఇలాగా- 

“ఎతత్‌ సత్రంయన్మరణం తదవభృథః"'- జీవనం ఒక యజ్ఞం, మరణమే అవభృథం. 

“తస్మాత్‌ బ్రహ్మణో మహిమాన మాప్పోతి”-బ్రహ్మవిద్యోపాసకుడు అర్చిరాది మార్గంగా పరబ్రహ్మను పొందే 
విధానం “తైత్తిరీయక నారాయణీయోపనిషత్తు”లో విశదీకరింపబడింది. 

ఉపనిషత్తు భగవంతుణ్ని అధ్వర్యునిగా వరించే విషయాన్ని చెప్పకున్నా ఈ శ్లోకంలో ఉపమావైచిత్రి 
కల్పింపబడింది. 

“సకృదేవప్రపన్నాయ” అని వాల్మీకి చెప్పినట్లూ, ఒక్కసారి శరణాగతి చేసినమహాత్మునికి, శ్రీమన్నారాయణుడు 
ప్రపన్నుని యొక్క రక్షణభారాన్ని వహించే అభయమిస్తాడు. 

యజ్ఞాన్ని యథావిధిగా చేయించడానికి వరింపబడిన అధ్వర్యుడే సకృత్‌ ప్రపన్న జనసంరక్షణ దీక్షితుడైన 
శ్రీరంగనాథుడు. అగ్నిహోత్రుని లాంటిది ఆత్మ. నిజసదన సమీపంలో విహారం అంటే, ముక్తపురుషుడు 


పరమపదనాథునికి కైంకర్యంచేస్తూ “జక్షత్‌ క్రీడన్‌ రమమాణః” అని శ్రుతి చెప్పినట్టూ, ఆనందంతో ఆడుతూ, 
పాడుతూ స్వేచ్చగా ఆలోకంలో విహరించడం-సంచరించడం. 


అక్కడ తన కైంకర్యంకోసం ఉపయోగపడే అగ్నిహోత్రుని వంటి జీవాత్మను పరమాత్ముడు, అరణులను పోలిన 
రెండు పాదుకల మీద ఆరోపించి, స్వస్థానమైన వైకుంఠమందు చేర్చుకోవాలని వేదాంత దేశికుల విజ్ఞాపన. 


మాలినీవృత్తం. 
994. వృునరుదరనివానబ్బేదనం నవ్యనింధోః 
వులిన మధివ సేయం వుణ్య మాబ్రహ్మలాభాత్‌। 
వరిణమతి ళరీరే పాదుకే! య్యత్రవుంనొం 
త్వ ముని నిగమగీతా ఇాళ్తుతం మౌలిరత్నమ్‌॥ -24. 
అర్థం *= హే పాదుకే= ఓ పాదుకాదేవీ! పునః=మళ్ళీ; ఉదరనివాస +ఛేదనం =గర్భవాసావస్థ ను-జన్మను-ఛే దించే; 
సహ్యసింధోః=కావేరీ నది యొక్క; పుణ్యం=పవిత్రమైన, మనోజ్ఞమైన; పులినం=ఇసుకతిన్నెయైన శ్రీరంగమందు; 
ఆ బ్రహ్మలాభాత్‌=పరబ్రహ్మప్రాప్తి కలిగే దాకా; అధివసేయం=నివసిస్తాను. యత్ర=ఏ పులినమందు (శ్రీరంగక్షేత్రమందు) 


103 


పుంసాం=జనుల యొక్క; శరీరే=దేహం; పరిణమతి=మార్చుచెందగా, (ఈ స్టూలశరీరం విడిచి, సూక్ష్మశరీరం 
దాల్చినప్పుడూ) నిగమగీతా=వేదాలచేత కీర్తింపబడిన; త్వం=నీవు; శాశ్వతం=శాశ్వతమైన; మౌలిరత్నం=శిరోభూషణంగా; 
అసి=ఉంటావో. 


తా॥ ఓ పాదుకాదేవీ! పునర్జన్మను లేకుండా చేసే కావేరీ సైకతప్రదేశమైన శ్రీరంగక్షేత్రమందు దేహత్యాగం చేసిన 
వారికి మోక్షం లభిస్తుంది. ముక్తపురుషుల శిరస్సుపైన వేదాలచే కీర్తింపబడిన నీవు శాశ్వతమైన ఆభరణంగా 
ఉంటావు. | 
వ్యాఖ్య :- శ్రీరంగంలో మరణించే వారికి నిత్యం పాదుకాకైంకర్యం చేసే లాభం కలుగుతుందని 
వర్ణితం. 

పాదుకా సంచారప్రదేశం కావేరీ పులినం. అంటే, శ్రీరంగమనే దివ్యక్షేత్రం . అక్కడ నివసించే జనులకు 
మళ్ళీ గర్భవాసావస్థ ఉండదు. శ్రీరంగ మందు ప్రాకృత శరీరాన్ని విడిచిన వెంటనే అర్చిరాదిమార్గంలో పయనించే 
సూక్ష్మశరీరానికీ, పరమపదంలో పొందే అప్రాకృత శరీరానికీ, పాదుకాదేవి శిరోభూషణమై సర్వదాప్రకాశిస్తుంది. 
కాబట్టి, పాదుకాసేవ శాశ్వతంగా లభించడం కోసం, తనువును త్యజించేదాకా సర్వకర్మపాశాలను తెగగోసే 
శ్రీరంగవాసాన్ని అపేక్షిస్తూ కవికేసరి ప్రార్థిస్తున్నాడు. కావ్యలింగాలంకారం. మాలినీవత్తం. 


995. బహువిధ వురుషార్థగ్రామునీమూంత రేఖాం 

వారిచరణ నరోజన్వాన ధన్యా మనన్యః 

భరత నమయనిద్దాం పాదుకే! భావయం స్తాం 

శతమివా ళరద స్తే శ్రావయేయం నమృద్ధిమ్‌॥-25. 
అర్థం:- హేపాదుకే=ఓ పాదుకాదేవి! బహువిధ పురుషార్థగ్రామసీమ+అంత రేఖాం=పలురకాలైన, జీవులు కోరే 
ధర్మాది ఫలాల సముదాయానికి పరమావధిగా ఉన్న; హరిచరణసరోజన్యాసధన్యాం=భగవత్సాదకమలాల 
యందుండడం చేత ధన్యవైన; త్వాం=నిన్ను; అనన్యః=ఇతర విషయాల మీద తగులం లేనివాడనై; భావయన్‌= 
ధ్యానంచేస్తూ; ఇహ=ఈ శ్రీరంగమందు; శతం=నూటు, శరదః=ఏండ్లు, తే=నీ యొక్క; సమృద్ధిం=వైభవాన్ని;- 
బహువిధ పురుష+అర్థ, గ్రామ, సీమాంతరేఖాం=అనేక విధాలుగా. ఉన్న, జనులు, సంపదలు, గ్రామాలు, 
పొలిమేరల యందలి వనపంక్తులుగల; హరిచరణ సరోజన్యాస ధన్యాం=త్రివిక్రముని పాదారవిందాల నిక్షేపంచేత 
భాగ్యం కలిగియున్న; ఇహ=ఈ భూమండలానికి (జనులకు); శ్రావయేయం=వినిపిస్తాను. 


తౌ॥ ఓ పాదుకాదేవీ! వివిధ పురుషార్థాల సముదాయానికి ఉత్కష్టఫలరూపమైన, భగవచ్చరణారవిందాలచేరికతో 
ధన్యవైన, భరతుని ప్రపత్తిచేత పాందబడిన నిన్ను ఇతర విషయాసక్తుడను కాని నేను ధ్యానిస్తూ, ఈ శ్రీరంగమందే 
నూరేండ్లు నిండేదాకా నీ మహిమను;-అనేక జనులు, సంపదలు, గ్రామాలు, సీమాంతమందు క్రిక్కిరిసిన 
వనాలు గల, త్రివిక్రముని చరణకమలాల నిక్షేపభాగ్యం గల ఈ భూమండలానికి వినిపిస్తాను. 


104 


వ్యాఖ్య :- ఆయువు ముగిసేదాకా పాదుకొమహిమను ప్రచారంచేసే వేడుక. 


భగవత్పాదుక కంటె తర్వాత ప్రాప్యమన్నది మరొక్కటి లేదు. ధర్మార్థకామమోక్షములనే చతుర్విధ పురుషార్థాలలో 
భగవత్సాద పద్మసంబంధంచేత పరమపురుషార్థ రూపయైశోభించే ధన్యురాలు పాదుకాదేవి. ధనమంటే పుణ్యం. 
(ధనం అస్యాఃఅస్తి ఇతి=ధన్యా) “ధనగణం లబ్బా” (అష్టా.4.484) “ధని శబ్దానికి 'యత్‌' ప్రత్యయం వల్ల 
“ధన్యా' 'అనే రూపమేర్చడింది. “సుకృతీ పుణ్యవాన్‌ ధన్యః” (అమరం) “యత్తత్‌ప్రియం తదిహపుణ్యమపుణ్యమన్యత్‌” 
ఆపుణ్యమేమిటి? అంటే, భగవంతునికి తృప్తి కలిగించే కైంకర్యమే. భగవత్రైం కర్యమేధనం, గొప్పసంపద 
అన్నారు, ఆచార్యులు. కైంకర్యలక్ష్మిని కలగిన వారందజు ధన్యులే కదా! “నమ్మాల్‌పోత్తప్పతైతరుమ్‌ పుణ్ణియన్‌” 
భక్తులచే స్తుతింపబడి పురుషార్థ ప్రదాతయైన పుణ్యాత్ముడు భగవానుడే, అని శ్రీ గోదాదేవిసూక్తి “పుణ్యానామపి 
పుణ్యో౬సౌ” అన్నట్లు సాక్షాత్తు పుణ్యమే భగవానుడు. ఆ భగవంతుని సంచారం తన అధీనంలోనే ఉండడం 
వల్ల పాదుకాదేవి ధన్యురాలు. 


శరణాగతి చేసి పాదుకలను పొంది, అనన్య భక్తితో భరతుడు ఆరాధించడం వల్ల పాదుకావైభవం ప్రపంచానికి 
తెలిసిందికదా! పాదుకా విశేషణాల సామ్యంవల్ల భూమి మహిమకూడా ధ్వనించడం సమాసోక్తి లక్షణం. 


అనేక జనులతోనూ, సంపదలతోనూ, పల్లెలు పట్టణాలతోనూ, సీమాంతమందలి సాంద్రవనాలతోనూ 
శోభించే భూమి, త్రివిక్రమావతారంలో “ఇదం విష్ణుర్వి చక్రమే త్రేధానిదధేపదమ్‌” అని శ్రుతిబోధించేరీతిగా, 
భగవత్సాదక్రమం చేత ఎత్తు పల్లాలభేదం లేకుండా అంతట ఆక్రమింపబడిన భాగ్యం కలది కదా! 


ఉత్కృష్ట ఫలరూపయైన పాదుకాదేవిని ఉపాసిస్తూ, శ్రీరంగక్షేత్రంలో నివసిస్తూ, నూరేండ్లు నిండేదాకా 
సమస్త భూమండలమంతటా పాదుకామాహాత్క్యాన్ని ప్రచారం చేయడమూ పరమపురుషార్థమే. వాస్తవంగా 
వేదాంతదేశికులు శతవర్షజీవులుకదా! అక్కడక్కడ సంచరిస్తూ “పాదుకాసహస్ర” ప్రచారంచేసినా, శ్రీరంగధాముని 
దివ్యసీమలోనే నూరేండ్లు నిండాలని దేశికుల ఆశయం. 


శీర్యతే (వయఃప్రాణినాం) ఇతి=శరత్‌. ప్రాణులవయస్సును జీర్ణింపచేసే కాలమానం సంవత్సరం అని 
అర్థం. “సంవత్సరోవత్సరో ౬బ్బోహాయనో ౬స్త్రీ శరత్సమాః” (అమరం) 


“శ్రీరంగే శరదఃశతం తతఇతః పశ్యేమ లక్ష్మీసఖమ్‌” (పూ.శ74) పాదపీఠం మొదలుకొని కిరీటం వరకు 
శ్రీరంగనాథుని దివ్యమంగళ విగ్రహాన్ని వందసంవత్సరాలు శ్రీరంగంలోనూ, అక్కడ ఇక్కడ, అంతట నిత్యం 
సేవించాలని శ్రీపరాశరభట్టర్‌ “శ్రీరంగరాజస్తవం” ఛేశారు. “పశ్యేమశరద:శతమ్‌” అన్నది వేదవాణి. 


శ్రీరంగనాథుని “పాదుకాసహస్రం” వినడమూ, వినిపించడమూ ముక్తిదాయకమే. వ్రేయో౭లంకారం. 
మాలినీవృత్తం. 


105 


996. - తిలకయనీ శిరోమేళౌరి పాదావని! త్వం 

భజనీ మనని నిత్యం భూమికొం భావనాఖ్వామ్‌॥ 

వబనీబబిభవైః స్రైర్య్యూక్తి మితం వయాతా 

తదివా వరిణతం మే తాదృళం భాగధోయమ్‌॥-26 
అర్థం:- హే శౌరి పాదావని=శ్రీకృష్ణుని పాదుకా! త్వం=నీవు; మే=నా యొక్క; శిరః=శిరస్సును; తిలకయసి=తిలక 
యుక్తంగా చేస్తున్నావు. మనసి=చిత్తమందు; నిత్యం=ఎల్లప్పుడు; భావనా+ఆఖ్యాం=ధ్యానం అనే పేరుగల; భూమికాం= 
రూపాన్ని; భజసి=పొందుతున్నావు. స్వైః=స్వీయమైన; విభవైః=విభూతులతో; వచసి=వాక్కునందు; ఇత్భం=ఈ విధంగా 
(పాదుకాసహస్రస్తోత్రరూపంగా); వ్యక్తిం= ప్రకాశాన్ని; ప్రయాతా, చ=పొందినావు కూడా. తత్‌=అందువల్ల; ఇహ=ఇక్కడ 
(శ్రీరంగమందు పాదుకావిషయమై) మే=నాకు; తాదృశం=పూర్ణప్రపదనరూవమైన; భాగధేయం=భాగ్యం; 
పరిణతం=ఫ లోన్ముఖమయింది. 


తౌ॥ ఓ శౌరి పాదుకా! నీవు నా శిరస్సును అలంకరిస్తున్నావు. మనస్సులో అనుభవప్రకర్షచేత కలిగిన దృఢ 
సంస్కారమనే రూపంతో వెలసియున్నావు. నీ గుణవిభూతులతో కూడా వాక్కునందు ఈ స్తోత్ర (రూప)ంగా 
ప్రకటితమయ్యావు. కాబట్టి, నీ విషయమై ఇక్కడనే పరమప్రాప్యమైన భాగ్యం ఫలించింది. 


వ్యాఖ్య :- పాదుకొ సంబంధంవల్ల కరణత్రయం సఫలమయిందని వర్ణితం. 


నిత్యం పాదుకలను కిరీటంగా ధరించడం వల్ల శిరఃప్రధానమైనదేహానికీ; సర్వదా ధ్యానమగ్నమైనందువల్ల 
మనస్సుకూ; గుణవిభూతులతో, వేయిశ్లోకాలతో-పాదుకామూర్తిని స్తుతించడం వల్ల వాక్కునకూ పరమప్రాప్యమైన- 
పూర్ణప్రపదన రూపమైన-ఫలం లభిస్తున్నదన్నారు. 


వాజ్మనఃకాయాలను త్రికరణాలంటారు. ఈకరణత్రయం బుజువుగా ప్రవర్తిస్తే (బుజువే) ఆర్జవమనే 
గుణం శోభిస్తుంది. 

“వచస్యేకం మనస్యేకం కర్మణ్యేకం మహాత్మనామ్‌” అన్నారు విజ్ఞులు. ప్రపత్తిచేసే విధానం ఇలా ఉంటుంది. 

“వాచానమ ఇతి ప్రోచ్యవపుషా మనసాచయత్‌. 

తన్నమః పూర్ణముద్దిష్టం” అన్నట్టూ. 

నాలుక చేత 'నమః' అని పలుకాలి. దేహాన్ని కట్టెలాగా-ఉరమూ, శిరమూ నేలనుతాకే రీతిగా-పడవేయాలి. 
ధ్యేయమూర్తిని మనస్సులో అనుభవిస్తుండాలి. ఇది పూర్ణప్రణామ లక్షణం. 

“సంకల్పచింతామణయ: ప్రణామాః” 


సంసారమందు విరక్తినీ, స్వామి యందు రక్తినీ కలిగించడమేకాక, సర్వపాపాలను ధ్వంసంచేసే సర్వేశ్వరుని 
కృపను వర్షింపచేసేది ప్రణామమేకదా! పాదుకావిషయమై కరణత్రయం వల్ల పూర్ణప్రపదన రూపమైన ఫలం 


106 


లభిస్తుంది. వసిష్ట వాల్మీకి భరతాదులూ, పరమ పదంలోని నిత్య, ముక్తాత్మలూ పొందిన, పొందుతున్న భాగ్యంతో 
సమానమైన భాగ్యాన్ని శ్రీరంగమందే పొందుతున్న ఆనందాన్ని దేశికులు వెల్లడించారు. అనుమానాలంకారం. 
మాలినీవృత్తం. 


997. _ అజనిషి చిరమాదౌ వాంత! దోహేంద్రియాది 

న్తదను తదధిక నృన్నీళ్వరోఒ వంబభూవ। 

అథ భగవనతఎవాభూవ మర్గాదిదానీం 

తవ వునరవామానం పాదుకే! ధన్వజున్నా/-27. 
అర్థం:- హే పాదుకే=ఓపాదుకాదేవీ! ఆదౌ=మొదట; చిరం=చాలాకాలం; దేహ+ఇంద్రియ+అదిః=దేహం, 
ఇంద్రియాలు మొదలైనవి కలవాడనై; అహం=నేను; అజనిషి=(బుద్ధి) కలిగిఉంటిని. హంత=అయో్యో!తదను=ఆ 
తర్వాత; తత్‌+అధికఃసన్‌=దేహేంద్రియప్రాణాల కంటే వేరుగా ఊన్న వాడనై; ఈశ్వరః=స్వతంత్రపురుషుడనై; బభూవ= 
ఉంటిని. అథ=తర్వాత భగవతః; ఏవ=భగవంతునికే; అభూవం=ఉంటిని. ఇదానీం, పునః=ఇప్పుడు మాత్రం; 
ధన్యజన్మా=ధన్యమైన జన్మకలిగిన; అహం=నేను; అర్థాత్‌=యథార్థంగా; తవ=నీకే; (నీవాడనై); ఆసం=ఉంటిని. 


అర్థం:- ఓపాదుకాదేవీ! మొదట చాలకాలందాకా దేహేంద్రియాదులే “ఆత్మ అనే భ్రాంతి కలిగి ఉన్నాను. 
తర్వాత దేహేంద్రియ ప్రాణులకంటె వేరైన ఆత్మయే పరమాత్మ అనే బుద్ధి నాకు ఉండింది. పిమ్మట భగవంతునికే 
దాసుడను అనుకొన్నాను. ఇప్పుడు మాత్రం నీకు దాసుడనయ్యాను. కాబట్టి, నా జన్మధన్యమయింది. 
వ్యాఖ్యం :- భగవద్భాగవత దాస్యమే పరమప్రాప్యమని వర్ణితం. 
సంసారం అనాది. మనఃప్రభృతీంద్రియాలతో కూడిన దేహమే ఆత్మఅనే బుద్ధికలిగి ఉండడం చార్వాక 
లక్షణం. జ్ఞానమే ఆత్మఅనడం బౌద్ధుల తత్వం. వేదశాస్తజ్ఞానం కలిగిన తర్వాత దేహమే ఆత్మ, జ్ఞానమే ఆత్మ 
అనే భ్రాంతి పోయింది. 


“ఈశ్వరో ఒహ మహంభోగీ” నేనే ఈశ్వరుడను. అంటే, “జీవుడే దేవుడు” అనే బుద్ధితో స్వతంత్రంగా 
ప్రవర్తించడం అద్వైత లక్షణం. (హన్త) అయ్యో! ఇలా ప్రవర్తించడం విచారకరమని ప్రకటితం 


భగవత్కృపాధీనుడైన సదాచార్యుణ్ని సమాశ్రయించడం వల్ల వేదాంత శాస్తజ్ఞానం కలిగిన తర్వాత “జీవుడు 
దేవునికే దాసుడు” అనే జ్ఞానం కలుగుతుంది. 


“దానభూతాః స్వతః సర్వేహ్యాత్మానః పరమాత్మనః” 


తచ్చేషిత్వమే-అంటే, నాకు సేవ్యుడు భగవంతుడే అన్న భావమే-కాక, “తదీయశేషిత్వం'- భగవంతుని 
భక్తులూ సేవ్యులే; భాగవతోత్తములకు కూడా నేను దాసుడను-అన్నభావం జీవులకు కల్గడం విశిష్టాద్వైత 


సంప్రదాయ పరిజ్ఞానం. 


107 


“న్యగ్రోధ బీజేవటవత్‌, ప్రణవే శబ్దజాలవత్‌। 

సిద్ధే తదీయ శేషిత్వే, సర్వార్థాః సంభవంతి హి॥” 

చిన్న మజ్జివిత్తులో వేరు. కాండం, కొమ్మలు, రెమ్మలు, ఆకులు, పండ్లు కలిగియుండే-మహావృక్షమయేే- 
శక్తి అంతర్భవించి ఉంటుందికదా! అలాగే ఓం కారంలో శబ్దరాశి అంతా ఇమిడి ఉంటుంది. అదేరీతిగా, 
'తదీయులు' అంటే భగవత్సంబంధులైన భక్తులు “నేను సేవింపదగిన స్వాములు” అనే భావన సిద్ధిస్తే ఈ 
భావనలో సకల పురుషార్థాలు ఇమిడి ఉన్నాయి. 


భగవంతుడు దాసులను నిగ్రహించనూ కలడు. భాగవతోత్తములు మాత్రం అనుగ్రహైకశీలురుకదా! 


భగవంతుని యొక్క దాసుని స్వరూపం భాగవతదాస్య పర్యంతం శోభించడమే తిరుమంత్ర సారార్థం. 
కాబట్టి భగవత్పాదుకాదాస్యం వల్ల తన జన్మ ధన్యమయిందని దేశికులు ఆనందించారు. 


పూర్వ పూర్వధర్మ పరిత్యాగం చేత ధర్మాంతరసంబంధాన్ని వర్ణించడం వల్ల, పర్యాయాలంకారం. ఉత్తరోత్తరంగా 
ఉత్కర్షను వర్ణించడం వల్ల, సారాలంకారం. ఏకవాచకానుప్రవేశం వల్ల, పర్యాయ, సారాల సంకరాలంకారం, 
మాలినీవృత్తం. 
998. త్వయ్యాయత్తౌ భగవతి! శిలాభన్ననోః ప్రాణదానా 

దాన్తీ బాలం వధిత బిభవౌ పాదవద్మామురారేః। 

తామేవావాం శిరనినిపొతా మద్యవళ్వామి దైవా 

దాత్మాధారాం జనని! భవతీ మాత్మ లాభప్రనూతిమ్‌॥-28 
అర్థం:- హే భగవతి! జనని=కల్యాణ గుణపూర్ణవైన ఓ అమ్మా! శిలాభన్మనోః=రాతికి, బూడిదకు; ప్రాణదానాత్‌= 
ప్రాణాన్ని ధారవోసి నందువల్ల; ఆ స్రీ బాలం=స్రీలు మొదల్కొని బాలుర వరకు; ప్రథిత విభవౌ=ప్రసిద్ధమహిమగల; 
మురారేః=భగవంతుని యొక్క; పాదపద్మా=పద్మ సదృశ పాదాలు; త్వయి= నీయందు; ఆయత్తౌ=అధీనమయ్యాయి. 
ఆత్మ+ఆధారాం=నీకు నీవే ఆధారవైయున్న; ఆత్మలాభప్రసూతిం=స్వస్వరూపం పొందడానికి-మోక్షానికి కారణమైన; 
తాం=ఆప్రసిద్ధమైన; భవతీం, ఏవ=నిన్నే; అహం=నేను; దైవాత్‌=భాగ్యం వల్ల; అద్య=ఇప్పుడు; శిరసి=(నా) 
తలపైన; నిహితాం=ఉంచబడినదానిగా; పశ్యామి=చూస్తున్నాను. 
తౌ॥ ఓ జననీ!భగవతీ! పాదుకా! రాయియైన అహల్యకూ, భప్మీభూతుడైన పరీక్షిన్మహారాజుకూ జీవనమీయడం 
వల్ల, పడతులు మొదల్కొని పసిపిల్లల వరకు ప్రసిద్ధమైన మహిమ కలిగిన భగవచ్చరణ కమలాలు నీకు 


వశమై ప్రవర్తించేవి. భగవత్సాద పద్మాలకే ఆధారంగా ఉంటూ, వేరే ఆధారంలేని, ఆత్మస్వరూపావిర్భావానికి 
హేతువైన, జీవునియత్నం చేత పొందలేని నిన్ను ఇప్పుడు నా శిరోభూషణంగా సేవించడం అదృష్టం. 


వ్యాఖ్య:- వ్యపగతప్రాణాత్మ సంజీవని పాదుక, శిరస్సునలంకరించడం మహా భాగ్యమని ప్రశంసితం. 


108 


జడపదార్థాలకు (చైతన్యం కల్పించే) జీవనదానం చేసిన మహిమ పాదుకాదేవిది, అని ఎలా తెలిసింది? 


ఒకరి అధీనంలో ఉండే వస్తువు యొక్క మహాత్మ్యాన్ని బట్టి, ఆ వ్యక్తి మాహాత్మ్యం తెలియడంలో 
ఆశ్యర్యమేముంది? శ్రీరామునిపాదధూళి సోకిన శిల, అహల్యగామారి గౌతమ మహర్షికి యథాపూర్వం ధర్మపత్ని 
అయింది. అభిమన్యుని పత్నియైన ఉత్తర గర్భంలో ఉన్న పిండానికి ఆశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మశిరోనామకాస్తం 
తగిలితే, అదిభస్మమైంది. ఉత్తరమొరవిన్న శ్రీకృష్ణుడు ఆభస్మాన్ని బాలునిగా మార్చాడు. ఆబాలుడే పరీక్షిత్తు. 


“పరా౭_స్యశక్తి ర్వివిధెవశ్రూయతే, స్వాభావికీజ్ఞాన బలక్రియాచ” (శ్వే.ఉప.) అనే శ్రుతిరీత్యా, భగవంతునికి 
జ్ఞానశక్త్యాది గుణాలన్నీ స్వాభావికాలే కదా! కాబట్టి ఆయన సంకల్పించిన కార్యాన్ని నిరాఘాటంగా నిర్వర్తిస్తాడు. 
ఈ జీవనదానం పరమపదనాథుడు చేసిందికాదు. మాయామానుష విగ్రహుడైన శ్రీరాముడూ, లీలామానుష 
విగ్రహుడైన శ్రీకృష్ణుడూ చేసిన అతిమానుష దివ్య-చేష్టలు కాబట్టి సజాతీయుడై వచ్చి చేసిన : భగవంతుని 
మహిమ ఆస్రీబాలం ప్రసిద్ధమయింది. అయితే, ఇది పాదుకా మహిమ అనడం ఎందువల్ల? 

“స్రగ్వస్రాభరణైర్యుక్తం స్వానురూపైరనూపమైః। 

చిన్మయైః స్వప్రకాశైశ్చ స్వాన్యోన్యరుచిరంజకైః” (పారమేశ్వరసంహిత 10-6) 

“భగవంతుడు ధరించే కట్టుపుట్టాలూ, పూలమాలికలూ, పాదరక్షలూ, ఆభరణాలూ, అన్ని జ్ఞానానందమయమైన, 
స్వయం ప్రకాశం కలిగిన జీవకోటిలో చేరినవే' అని శాస్త్రం వక్కాణించింది. 


భూమండలంలో సంచరింపగోరే భగవంతుని పాదపద్మాలను తనమీద వహించి, సర్వదా రక్షిస్తూ, అవసరమనుకొన్న 
చోటికి భగవంతుణ్ని తీసుకొనిపోయి. అచేతన పదార్థాలకు కూడా అత్మస్వరూపాన్ని ఆవిర్భవింపజేసే మాహాత్మ్యం 
కలది పాదుకాదేవి. 


ఆశ్రితులయందు ఎన్ని దోషాలున్నా వాటిని భోగ్యమైన ఉపహారంగా స్వీకరించే వాత్సల్యగుణ పూర్తి 
కలగిన పాదుకాదేవి వాస్తవంగా “జనని'యే 


మన ప్రయత్నం చేత భగవత్పాద పద్మాల వద్దకు చేరలేము. 'స్వామీ! రక్షించు" మని ప్రార్థించే సాపరాధులకు 
శిక్షారూపమైన దుఃఖాన్ని అనుభవింప జేస్తున్న భగవంతుణ్ని తన పురుషకారంతో ప్రసన్నుని చేసి, భగవంతుని 
సహజకృపా ప్రవాహాన్ని ఆగ్రితులమీద ప్రసరింపజేసి, వారి ఆత్మలాభానికి- మోక్షానికి-కూడా కారణభూతురాలు 
పాదుకాదేవి. అత్మలాళవ్ర ప్రసూతిమ్‌ :- శ్రీమద్వేదాన్త దేశికుల వారు ప్రతిజ్ఞ చేసిన రీతిగా “పాదుకా సహస్ర' 
గ్రంథాన్ని పూర్తిచేసి పరిషత్తులో వినిపించగా శ్రీరంగనాథుడానందించాడు. భగవదనుగ్రహాన్ని ప్రదర్శించడానికి 
దేశికుల శిరస్సున పరివట్టంకట్టి ట్టి, శ్రీ శఠారిని ప్రసాదించి గౌరవించడం వల్ల “మేము పాదుకాదాసుల' మనే 
ఆత్మన్వరూప జ్ఞానానికి కారణమయింది పాదుకాదేవి. శేషత్వమే ఆత్మస్వరూపం కదా! 


109 


ప్రాప్యమైన పాదుక అప్రయత్నంగా లభించడం వల్ల సమాధ్యలంకారం మందాక్రాంతా వృత్తం. 


999. కథంకొరం లక్ష్మీకరకమల యోగ్యం నిజవదం 

నిదధ్వ్యాదం గేళు కులిళ కఠినేఒ న్మీన్మననీనః। 

నబేదోనం మధ్యే విళతి దయయాదేవి/ భవతీ 

నిజారాంతిక్తుణ్ణన్మరళరళిఖా కంటక తలిః॥-29 ' 
అర్థం:- హేదేవి=ఓ పాదుకాదేవీ! నిజాక్రాంతి-తతిః। నిజ=స్వీయ; ఆక్రాంతి=ఆక్రమణచేత; క్రుణ్ఞ=పొడిగా 
చేయబడిన; స్మరశర=మన్మథుని బాణాల యొక్క; శిఖా=మొనలు అనే; కంటక=ముండ్ల యొక్క; తతిః= 
సముదాయం గల, భవతీ=నీవు; దయయా=కృపతో; మధ్యే=నడుమ; ఏవం=ఇట్లు (అనుభవిస్తున్న విధంగా); 
న, విశతి, చేత్‌=చేరకపోతే; రంగేశః= శ్రీరంగ ప్రభువు; లక్ష్మీకరకమల యోగ్యం=లక్ష్మియొక్క తామరపూలలాంటి 
చేతులచే (స్పృశింప) తగినట్టి; నిజపదం=తన పాదాన్ని; కులిశకఠినే=వజ్రాయుధంలాగా కఠినమైన; అస్మిన్‌=ఈ; 
నః=మా యొక్క; మనసి=మనస్సు నందు; కధంకారం=ఏవిధంగా; నిదధ్యాత్‌=ఉంచేవాడవుతాడు? ఏవిధంగానో 
ఉంచేవాడే అవృతాడు. ' 


తౌ॥ ఓ పాదుకాదేవీ! మన్మథబాణాగ్రాలనే ముండ్లమీద అడుగుపెట్టివాటిని పొడిపాడిగాచేసే నీవు, దయతో 
ఇలాగా నా మనస్సుకూ, భగవచ్చరణాలకూ మధ్య ప్రవేశించకపోతే శ్రీరంగనాథుడు లక్ష్మీదేవి యొక్క కరకమలాలచే 
స్పృశింపయోగ్యమైన తనపాదాలను వజ్రాయుధంలాగా మొరటైన ఈ నామనస్సునందు ఎలా మోసేవాడు? 


వ్యాఖ్య :- పాదుకానుగ్రహం వల్ల భగవంతుడు మనస్సులో నిలిచే వర్ణన. 
లక్ష్మీదేవి తామరపూవులాగా చాలాకోమలమైన శరీరం కలది 
“పాదారుంతుదమేవ పంకజరజశ్చేటీభృశాలోకి తైః 
అంగమ్లాని రథాంబ! సాహసవిధౌలీలారవిందగ్రహః" (శ్రీ Hist -42) 


“పద్మవాసినియైన లక్ష్మీదేవి పాదాలకు పద్మపరాగం సోకుతుంటే ఎంతో బాధకలుగుతుంది. ఆమె శరీరం 
చెలికత్తెల చూపుల చేత వాడిపోతుంది. ఎప్పుడైనా విలాసంగా కమలపుష్పాన్ని చేతితోపట్టుకొంటే, అది సాహసకార్యమే' 
అన్నారు శ్రీ పరాశరభట్ళుర్‌ 

“తామరలన్న నీ వలపుదారికి దారియుతెన్నులేదు, పొం 

దామర యామెమోము, తెలిదామరయాయమకన్నుదోయి, చెం 

దామర యామెకేలుగవ, తామరలన్‌ మజిలన్‌ జయించుకాం 

తామరవాహినీ వికచ తామరసంబులు నామెకన్‌ జిగుల్‌” 


అని సీతాదేవిని శ్రీ విశ్వనాథ సత్యనారాయణగారు (కవి సమ్రాట్‌) వర్ణించారు. 


110 


“కరసరసిజైర్గాలితం రంగభత్తుః పాదాంభోజమ్‌” (భగవద్భ్యానసోపానం.2) 


లక్ష్మీదేవి తన పాణి పద్మాలచేత శ్రీరంగనాథుని పాదపద్మాలను సుతిమెత్తగా నిమురుతూ ఒత్తుతుంది” 
అన్నారు వేదాన్త దేశికులు. 


“కమనీయ రూపరేఖా, రమణీయత జాలనొప్పురమణీమణి య 

క్కమలాలయ తన మృదుకర కమలంబుల విభుని పాదకమలములొత్తున్‌” (భక్తపోతన భాగ-2 స్కం.232) 
“మలర్మగళ్‌ కైవరుట్‌ మలర్‌ పొనిల్‌కిలన్టన” (ఆల్వార్ల శ్రీసూక్తి) 

సుమవాసిని లలితంగా పాదసంవాహనంచేసినా, భగవత్సాదారవిందాలు కందిపోతుంటాయట. 


భగవంతుని చరణకమలాలు ఇంత మృదువైనవని తెలిసి, పాదుకాదేవి వాటిని చాలా జాగ్రత్తగా 
కాపాడుతుంటుంది. 


పాదుకల క్రింద (అడుగున) బడిన ముండ్లు ముఖభంగంతో తలెత్తుకోలేవు. ఈ కంటకాల (ముండ్ల) 
కంటె కడువాడి, వేడికలవి మన్మథుని బాణాగ్రాలు. మన్మథుని బాణాలన్నీ-అరవిందం, అశోకం, చూతం, 
నవమల్లిక, నీలోత్సలం (5)- అతి సుకుమార కుసుమాలు. అయినా, ఈ పూలబాణాల మొనలు కసుక్కున 
మనస్సులోకి నాటుకపోయి కాయాన్ని గాయం చేస్తాయి. చిత్తం చెత్త అవుతంది. రాగాది విషయాలను స్మరించినా 
కొద్దీ, అంగాలన్నీ అనంగమయమవుతాయి. 


కులీన్‌శ్యతి ఇతి=కులిశం. పర్వతాల రెక్కలను ఛేదించిన వజ్రాయుధం. కులిశంలాగా కర్కశమైన మనస్సు 
భగవద్విషయానికి దుర్భేద్యమవుతుంది. 


ఇంత కరఠినాతికరినమైన మనఃపదం కం భగవత్సాదాలకు ఆస్పద మవుతుందా? 
కాదు. 


“రాగాదిదూషితే చిత్తే నాస్పదీ మధుసూదనః” 


రాగం, ద్వేషం, అవిద్య, అస్మిత, అభినివేశం అనే క్లేశపంచకయుక్తమైన మనస్సునందు భగవంతుడు 
నివసించడానికి ఇష్టపడడని శాస్త్రం. 


మరి, సర్వభూతనివాసుడు కాబట్టి “వాసుదేవుడు అనే పేరుందికదా? అంటే, నిజమే. భగవంతుడు 
సర్వాంతర్యామి. అయినా, 


“భగవచ్చరణ ద్వంద్వే భక్తిర్యేషాంనవిద్యతే। 
తేషాం హృదిస్థితో దేవః, కంటకాగ్రఇవస్థితః॥ 


' భగవత్పాద పద్మాలను భజించని వ్యక్తుల మనస్సున భగవంతుడు కనుక్కున కుచ్చుకపోయి బాధించే 


111 


ముండ్లకొసలమీద నిలుచున్నట్లు ఉంటాడని బ్రహ్మండ పురాణసూక్తి. ఇష్టంగాకాక అతికష్టంగా ఉంటాడనే 
కదా! కాబట్టి, స్మరశరశిఖలు అనే కంటకతతిని తుత్తునియలు, నుగ్గు నుగ్గు చేసే పాదుక, ఇటు కఠినమైన 
మనస్సుకూ, అటుమృదులమైన భగవత్సాదానికీ నడుమ చేరి, శ్రీరంగవ్రభువుకు అంగరంగ భోగవైభవాన్ని 
సమకూరుస్తుంది. చిత్తవృత్తిని ప్రవృత్తి నుంచి నివృత్తికి మరలించి జీవకోటిని తరింపజేసే దయామయి పాదుకాదేవి. 


పాదుక మధ్యన లేకుంటే భగవత్పదపప్రాప్తి అసంభవమనడం సంభావనాలంకారం. ఇలాగా ఉక్తి వైచిత్రితో 
ఉపాయ పూర్తి రూపమైన ఫలాన్ని సుళ్లోకించడం కవికేసరికేసరి. శిఖరిణీవృత్తం. 


' 1000. ్రీడాలౌల్యం కీమవీనమయే పాదుకే! వర్ణయంతీ 

నిర్వేళం న్వం దిళనీ భవతీనాధయో: శ్రీధరణ్యోః। 

మామ ప్యేవం జనయ మధుజిత్సాదయోరంతరంగం 

రంగం యాఒనొ జనయని గుజ్రైర్భారతీనృత్త రంగమ్‌ ॥-30. 
అర్థం:- హే పాదుకే=ఓ పాదుకాదేవీ! సమయే=శ్రీభూదేవుల వంతు ఉన్న కాలాన; కిం, అపి=అనిర్వాచ్యమైన; 
క్రీడాలొల్యం=ఉల్లాసంగా సంచరించే ఆసక్తిని; వర్ణయంతీ=విడిచి పెట్టుకొంటూ; భవతీనాథయోః=నీవేదైవంగా 
కలిగిన; శ్రీధరణ్యోః=లక్ట్మీభూదేవులకు (ఇద్దరికి); స్వం=స్వీయ; నిర్వేశం=సుఖాన్ని; దిశసి=ఇస్తున్నావు. ఎవం=ఈ 
రీతిగా; మాం, అపి=నన్నుకూడా; మధుజిత్‌, పాదయోః=మధుసూదనుని పాదాలకు; అంతరంగం=దగ్గరి పరిచారకునిగా; 
జనయ=చేయుము, యా=ఏ; అసౌ=ఈ నీవు; రంగం=శ్రీరంగన్గలాన్ని; గుణైః=నీ గుణాల చేత; భారతీ 
నృత్తరంగం=సరస్వతీ నాట్యస్థలంగా; జనయసి=కల్పిస్తున్నావు. 


అర్థం:- ఓ పాదుకాదేవీ! సముచిత సమయంలో ఇష్టమైన సంచారంచేసే ఆశను వదలుకొని నిన్నే (శేషి) 
దైవంగా భావించే శ్రీదేవికీ, భూదేవికీ నీ సౌఖ్యాన్ని కల్పిస్తున్నావు. ఈ విధంగానే నన్ను కూడా భగవచ్చరణాలకు 
సన్నిధి పరిచారకునిగా చేయుము. నీవు శ్రీరంగక్షేత్రాన్ని నీ వాత్సల్యాదిగుణాలచేత సరస్వతి నర్తించే రంగస్థలంగా 
చేస్తున్నావు. 

వ్యాఖ్య :- పాదుకొదేవి యొక్క పరమౌదార్యాది గుణాలను కీర్తించే శ్లోకం. 


పాదుకాదేవికి భగవత్సాద పద్మాలకు పరిచర్యచేసే యోగ్యత పుష్కళంగా ఉంది. భగవానుని సంకల్పానికి 
అనుగుణంగా నంచరించడం వల్ల పాదుకకు కలిగే ఆనందంకన్నా భగవంతునికి కలిగే ఆనందమే అప్రమేయం. 
శ్రీరంగనాథుని సంచారం వల్ల శ్రీదేవికీ, భూదేవికీ పతిపాదసేవ చేసే భాగ్యం లభించే సమయం చాలా తక్కువ 
అవతుంది. పాదుకాదేవియే తమకు ఆపాదసేవను ప్రసాదించే దైవమని నమ్ముతున్న శ్రీభూసతీమణుల కోనం, 
క్రీడాలౌల్యాన్ని త్యజించి. తనభోగసామ్యాన్ని వారికి అనుగ్రహిస్తుంది. శ్రీ భూనతులకు కల్పించినట్లే, సర్వాత్మనా 
దాసుడైన తనకు కూడా పాదుకా భోగసామ్యాన్ని కల్పించాలని దేశికులు పాదుకాదేవిని ప్రార్థించారు. 


“మామప్యేవం జనయ మధుజిత్సాదయోరంతరంగం” 


112 


శ్రీ భూసతులకువలె, పాదుకాదేవ్యనుగ్రహం వల్ల భగవత్సాదసేవ చేసే యోగ్యత, అంటే ముక్తిరూపజన్మ- 
మోక్షం-తమకు లభిస్తుందనే అధ్యవసాయం కలవారు శ్రీ వేంకటనాథ గురుదేవులు. 


నమ్మేవాడు జీవుడు. నమ్మబడేవాడు దేవుడు. ఎలాంటి దురవస్థలోనైనా ఆత్మకు రక్షకుడైన వాడు 
పరమాత్ముడే. “నమృనైజ్ఞాలమ్‌ పడైత్త వనై”(తి.వా.మొళి. 3-7-8) విశ్వసృష్టిచేయువాడు విశ్వసనీయుడు అనే 
నమ్మాళ్వార్ల శ్రీసూక్తిని- 

__“నమృనై-నమృప్పడుమవనై. ఏదేనుమ్‌ దుర్దశైెయిలుమ్‌ ఆత్మావుక్కుత్తజ్ఞమానవనై” అని ఆచార్యులు 

వివరించారు కదా! 

స్వార్థనిరపేక్షతో, ప్రాప్యప్రాపకాలు భగవంతుడే అని ఆయన మీద భారం ఉంచి, ఆయన పాదసన్నిధికిచేరి 
నిశ్చింతగా ఉండేవారే పరమప్రపన్నులు. అలాంటి పరమభక్త గణాన్ని చూచి “సమేప్రియః” “సమేయుక్తతమః” 
అని భగవానుడు ఎంతో అభిమానంతో ఆదరిస్తాడు. 


“ఉనక్కేనామాల్‌ శెయ్‌వోమ్‌” (నీకోసమే మేంసేవచేస్తాం) అన్నారు శ్రీ ఆండాళమ్మవారు. “తనక్కేయాగ 
ఎనైక్కొళ్ళుమీదే” (నీకైంకర్యం కోసమే నన్ను నియమించుకొనుము) అన్నారు. నమ్మాళ్వార్లు. 


పారతంత్ర్యనిష్థా గరిష్టులైనా సర్వం భగవదిచ్చకు విడిచి ఊరకుండరు. ప్రాప్యరుచి వారిని ఇలాగే 
ప్రార్థింపజేస్తుంది. కాబట్టి “మధుజిత్సాదయో రంతరంగం” అని ప్రాప్యమైన కైంకర్య ఫలం చెప్పబడింది. 
అంటే, శరణాగతి తత్వాన్ని ప్రతిపాదించే ద్వయమంత్రంలోని ఉత్తరవాక్యం వివరింపబడింది. 
ఈ శ్లోకంతో సహస్ర సంఖ్య పూర్తిఅయింది. 


శ్రీరంగక్షేత్రంలో భగవత్పాద విషయంగానూ, పాదుకా విషయంగానూ బహువిధప్రబంధాలను నిర్మించే 
నైపుణ్యం కలిగిన విద్వత్కవులు అనేకులున్నారు. ఈ విద్వద్లోషిలో పాదుకాస్వరూప రూపౌొదార్యాది కల్యాణ 
గుణ విభూతులను ప్రకాశింపజేసే ఈ అద్భుతస్తోత్రాన్ని, సరస్వతీదేవి శ్రీరంగాన్ని నాట్యరంగంగా చేసుకొని 
వివిధ భంగిమలతో నర్తించినట్లు, పాదుకాదేవియే (ఆచార్య) తన ముఖంగా అవతరింపజేసిందన్నారు. వీటి 
కన్నిటికి శిఖరాయమానంగా పరమపురుషార్థాన్ని- పెరియ పెరుమాళ్‌ తిరువడిగళ్ళ కైంకర్య రూపఫలాన్ని-పాదుకాదేవి 
కృపజేయగలదని అమోఘవిశ్వాసంతో విజ్ఞాపన చేశారు దేశికులు 


“వ్యవసాయాదృతే బ్రహ్మ నా సాదయతితత్పరమ్‌” అన్నట్లు భగవత్రాప్తికి ఆనుకూల్యసూచకమైన మహావిశ్వాస 
రూపమైన వ్యవసాయం అంటే స్థిర సంకల్పమే ఆమోఘసాధనం. 

“త్వవే వో పాయభూతోమే భవేతి ప్రార్థనామతిః శరణా గతిః అని కదా శరణాగతి లక్షణం. 
“న్వంనిర్వేశందిళని-మామప్యేవంజనయ “అని శరణా గతిరూపసాధనమూ తెల్పబడింది. ఇలాగా ఈ శ్లోకం 
ద్వయమంత్రంలోని పూర్వోత్తర వాక్యాల అర్థమైన శరణాగతినీ, ఫలాన్నీ సమగ్రంగా వివరిస్తుంది. 


113 


స్వార్థత్యాగం, పరార్థప్రాపకం అనుసంధింపబడింది. ఇదొక అంతరంగతరంగం. శ్రీరంగం భగవంతుని 
క్రీడారంగం. శ్రీభూపిరాట్టుల భోగరంగం. భారతికి నృత్తరంగం. ఇందులో ఖ్యాతిలాభాది ఫలాంతరనైరాశ్యమూ 
వ్యంజితం. 


ఉపమారూపకాలంకారాల సంసృష్టి. మందాక్రాంతావృత్తం. 


1001. ఇతిరంగధథురీణ పాదుకే! త్వం 
స్తుతి లక్షేంణ నవానళో విమృజ్షా। 
నభలం మమజన్మతావదేోత 
ద్యదిహో శాన మతఃవరంకిమేతత్‌॥-31. 
అర్థం:- హేరంగధురీణ పాదుకే=ఓ శ్రీరంగనాథపాదుకా! త్వం=నీవు; ఇతి=ఈ రీతిగా; న్తుతి లక్ష్యేణ=స్తోత్రమనే 
వ్యాజంతో; నహ(న్రశః=వేయిసార్లు; విమృష్టా=కీర్తింవబడి నావు. మమ=నా యొక్క; ఏతత్‌= ఈ; జన్మ=పుట్టుక; 
సఫలం, తావత్‌=సార్థకమే. ఇహ=ఈ జన్మలో; ఆశాస్యం=కోరదగింది; యత్‌=ఏదో; ఏతత్‌=ఇది; అతఃపరం=ఇంతకంటె 
వేరే; కిం=ఏది? (నకిం అపి=ఏదీలేదు) 
తా॥ ఓ రంగ ధురీణపాదుకా! ఈ విధంగా స్తోత్రమనే నెపంతో నిన్ను వేయిసార్లు కీర్తించడంవల్ల నా జన్మ 
సఫలమే అయింది. ఈ జన్మలో ఇంతకన్న వేరే కోరదగింది ఏమున్నది? ఏదీ లేదు అని తాత్పర్యం. 
వ్యాఖ్య :- వేయి విధాలుగా పాదుకాదేవిని స్తుతించడమే జన్మసాఫల్యం. 

రచింపబడిన ఇతర ప్రబంధాలకన్న జెత్కృష్ట్యం, ఈ ప్రబంధానికి లేకున్నా కొరతలేదు. ఈ స్తోత్రరచనా 
వ్యాజంతో పాదుకామహిమను పలురకాలుగా ప్రశంసించడమే పరమ ప్రయోజనం. నిజంగా, పాదుకా కటాక్షపాత్రమైన 
జన్మకు పాదుకా ప్రభావాన్ని ప్రశంసించడం కన్న మించిన ప్రాప్యమేముంది? 

“తద్విప్రాసో విపన్యవో జాగృవాంసః సమింధతే” (శ్రుతి) 

నిత్యసూరులు కూడా వైకుంఠుణ్ని నిత్యం స్తోత్రంచేస్తూ, ప్రకాశిస్తూంటారు కదా! 

“మమ ఏతత్‌ జన్మ సఫలంతావత్‌'”- నా ఈజన్మసార్థకమే. “తావత్‌” పదానికి అవధారణార్థమూ చెప్పవచ్చును. 

“యావత్తావచ్చసాకల్యే ౬ వధౌమానే ఒవధారణే” (అమరం) వేరే ప్రార్థనీయం లేదని సమర్థించడం వల్ల, 
వాక్యార్థ హేతుక కావ్యలింగాలంకారం. వృత్తం బెపచ్చందసికం. 

1002. మాతః! న్వరూవమివ రంగవతేర్నిఐిష్టం 
వాబామసీమని వదావని/వై భవంతే। 


మోహో దభిష్టుతవతో మమమందబుద్దే 
ర్ఫాలన్య సావానమిదం దయయాన హేధాః॥-32. 


114 


అర్థం:-హేమాతః=ఓ తల్లీ! పదావని= పాదుకాదేవీ! రంగపతేః=శ్రీ రంగరాజుయొక్క; స్వరూపం, ఇవ=స్వరూపం 
వలె; వాచాం=వాక్కులకు; అసీమని=అందని విషయమందు; నివిష్టం= ప్రవేశించిన; తే=నీ యొక్క; వైభవం=మహిమను; 
మోహాత్‌= అజ్ఞానం వల్ల; అభి+స్తుతవతః=స్తుతించిన; మందబుద్ధేః= అల్పబుద్ధిగల; బాలస్య=అజ్ఞుడనైన; మమ=నా 
యొక్క; ఇదం=ఈ; సాహసం=ఆలోచింపక చేసిన పనిని; దయయా=కృపచేత; సహేధాః=క్షమింపుము. 

తా:- ఓ తల్లీ! పాదుకాదేవీ! శ్రీరంగనాథుని న్వరూపంలాగా వాక్కుల కందని, అపరిచ్చేద్య విషయమందు చేరిన 
నీ మహిమను అజ్ఞానం వల్ల స్తుతించిన అల్పబుద్ధిగల; అజ్ఞుడనైన నా యొక్క ఈ స్తుతిరూపమైన సాహసకృత్యాన్ని 
దయతో క్షమింపుము. 

వ్యాఖ్య :- ఉపచార వ్యాజంతో చేసిన అపచారాన్ని క్షమించాలని పాదుకొదేవిని కవి ప్రార్థించే శ్లోకం. 


శ్రీరంగనాథుని స్వరూప మెట్టిదో పాదుకా స్వరూపంకూడా గుణవిభూత్యాది విశిష్టమైనదే, ఈదేవి మహిమ 
కూడా మాటలకూ, మనస్సుకూ అందనిది; ఇప్పుడు, ఇక్కడ, ఇలాగా ఉంటుందని వర్ణింపనలవికానిది కదా! 
పాదుకాస్తోత్ర రచన వల్ల తన జన్మసఫలమైనది, వేరేకోరదగినదేమీ లేదని అనుసంధించగానే, దేశికులకు 
అవాజ్మా నసగోచరమైన పాదుకామహిమ, తన బుద్ధిమాంద్యమూ స్మృతికి వచ్చినవి. 


అజ్ఞాని తనఅల్పబుద్ధికి తోచినట్లు, అపరిమిత మాహాత్మ్యాన్ని స్తుతించడం సాహసకార్యమే అవుతుందన్నారు. 

“అమ్మానాళిప్పిరా నవనెవ్విడత్తాన్‌? యానార్‌” (తి.వా.మొ. 5-1-7) 

అని నమ్మాళ్వారన్నట్టు “ఉత్తమోత్తముడైన స్వామి ఎక్కడ? నేనెక్కడ? అనే భావమూ దేశికుల మనన్సున 
తగిలింది. 

“ఉన్నెప్పుగళ్వెల్లామ్‌ పెరుమ్బాలుమ్‌ పట్టురైయాయ్‌ పుజ్కెన్టేకాట్టుమాల్‌ పరంజోతీ” (తి.వా.మొ. 3-1-2) 
“ఓ పరంజ్యోతీ! నిన్ను స్తుతించడమంతా మనస్సుకు తోచినదే చెప్పడమైనందువల్ల అదిదోషాన్నే చూపుతుంది” 
అన్నారు కదా ఆళ్వార్లు. 

“సోఅంగవేద, యదివానవేద” తన మహిమ తనకు తెలియునో, తెలియదో” అన్నంతగొప్పవాడు శ్రియఃపతి 
అన్నది వేదం. “తనక్కుమ్‌ తన్‌ తన్మైయజివరియాన్‌' తన జ్ఞానానికే తాను అందనివాడు సర్వేశ్వరుడు" అన్నారు 
ఇలారా 
సంసారగంధమేమాత్రమెరుగని నిత్యసూరులు ఆశపడేభగవత్సేవను నిత్య సంసారినైన నేను ఆశపడడం 


సాహసకార్యమే, “ధిగశుచి మవినీతం నిర్ణయం మామలజ్ఞం, పరమ పురుష! యోహం sets 
అంటూతమను తామే నిందించుకొన్నారు శ్రీయామునాచార్యులు (స్తోత్రరత్నం 47) . 


“వాచో విడంబిత మిదం మమనీచవాచః, 
క్షాంతిస్తుతే సవిషయా మమదుర్వచోభిః” (శ్రీవైకుంఠస్తవం-10) 


115 


“ నీచవాక్కులు నా యీస్తుతి వురాణపురుషుల స్తుతికి హాస్యాస్పదమైన అనుకరణమే. నా దుర్వచనం 
నీక్షమాగుణానికి విషయమవుతుంది. బరువైన క్షమాగుణం దుర్వచనాన్ని అణచివేస్తుంది, క్షమిస్తుంది” అన్నారు 
శ్రీవత్సాంక మిత్రులు. 

“మణియనార్‌ కిడందవాత్తెమనత్తినాల్‌ నినైక్కలామే” (తిరుమాలై-21) 


ఇంద్రనీలమణీ లాగా ఉన్న శ్రీ శ్రీరంగనాథుడు శయనించియున్న హావ ధ్యానించడానికిగానీ, కీర్తించడానికి 
గానీ నేనెంతటివాణ్డీ ” అన్నారు శ్రీ విప్రనారాయణులు 


“శ్రీరంగరాజ కమలా పదలాలితత్వం 

యద్వా౭_పరాధ్యతి మమస్తుతి సాహసే2_స్మిన్‌” (శ్రీరంగరాజస్తవం-17) 

“లక్ష్మీ శ్రీరంగనాథులచే లాలింపబడిన వాడనవడమే ఈ నా స్తుతి సాహన విషయమై అపరాధానికి కారణ 
మవుతున్నది” అన్నారు శ్రీపరాశభట్టరు. రాజపుత్రుడు కాబట్టి, శ్రీ పరాశరభట్టర్‌ వారికి అపరాధభయం లేదట. 


ఇలాగా, తత్వజ్ఞానం కలిగి భక్తి పరిపాకం పొందినవారు కూడా ఒకప్పుడు, భగవన్మహిమను స్తుతించడానికి 
తాము అనర్హులని అనుసంధించారు. వాజ్మానసాతీతమైన శ్రీరంగనాథపాదుకా మహిమను అత్యల్పమైన తమ 
వాక్కులతో సహస్రశః స్తుతించడం వల్ల అనుగ్రహాన్ని పొందడానికి బదులు ఆగ్రహానికి గురికావడం సంభవిస్తుందనుకొన్నారు 
దేశికులు. సాహసంతో చేసిన అపరాధాలనెన్నింటినో 'అపరాధగటై: అపూర్ణకుక్షిః' అన్నట్లు ఆహారంగా స్వీకరించినా 
కడుపునిండని ఆదయాదేవియే తననుకాపాడుతుందని విశ్వసించారు. కాబట్టి తెలియక చేసినస్తుతిరూపసాహన 
కృత్యాన్ని 'దయ' అనే మహాగుణంతో క్షమించ వలసిందని దేశికులు పాదుకాదేవిని ప్రార్థించారు. ఇది విద్వత్కవులైన 
ప్రపన్నుల సంప్రదాయం. 


పేయోఒలంకారం “స్వరూపమివ” అన్నచోట ఉపమాలంకారం. 


పాదుకానుగ్రహం కోసం (క్షమించుమని) ప్రార్థిస్తూ, దానికి విరుద్ధమైన కోపప్రసక్తిని వర్ణించడం వల్ల 
విషమాలంకారం. వసంతతిలకావృత్తం. 


1003. యేనామ భక్తి నియతాః కవయోమదన్వే 

మాతః! న్తువంతి మధునూదన పాదుకే! తొ(మ్‌। 

ల ప్పే గుణాంళ వఐనివేళిత మూనసానాం 

తేషామహం నబవాుమాన బిలోకితాని॥-33. 
అర్థం:- హేమాతః, మధుసూదన పాదుకే= ఓ జననీ! మధుసూదనుని పాదుకా! భక్తి నియతాః=భక్తి చేత 
కట్టుబడిన; మత్‌+అన్యే=నాకంటె వైరైన; యే. నామ, కవయః=ఏ కవులైతే; త్వాం=నిన్ను; స్తువంతి=స్తుతిస్తున్నారో; 
గుణ+అంశ, వినివేశిత, మానసానాం=గుణాల భాగమందు ప్రవేశించిన మనస్సు (గుణ పక్షపాతం) కలిగిన; 
తేషాం=వారి యొక్క; సబహుమాన విలోకితాని=గౌరవంతో కూడిన కటాక్ష వీక్షణాలను; అహం=నేను; లప్స్యే=పాందగలను. 


16 


త్రా॥ ఓ తల్లీ! మధుసూదన పాదుకా! భక్తి నిష్ణులైన, నాకంటె వేరేకవులెవరైతే నిన్ను స్తుతిస్తున్నారో, గుణాలున్న 
చోటనే మనసు పెట్టే వారి సాదర కటాక్ష సంవీక్షణాలను నేను పొందగలను. 


వ్యాఖ్య :- పాదుక(ల)ను స్తుతించే ప్రతిభటకవులకూ ఈ కృతి శాఘనీయమే, అని కవి ఆశంస. 


ఈ శ్లోకంలో అనన్యభక్తులైన కొందరుకవులు కూడా “పాదుకాస్తోత్రం' చేసినట్లు దేశికులు న్పష్టపరచారు. 
తాను రచించిన ఈ 'పాదుకాసహస్ర' మనే స్తోత్రప్రబంధాన్ని తనలాగా పాదుకాస్తుతిని రచించిన ఆ విద్వత్కవులు 
చూచి గుణదోషాలను ప్రకటిస్తారని విశ్వసించారు. పండితులకు దోషజ్ఞులని పేరు. శాస్త్రజ్ఞులైన విమర్శకులు 
పక్షపాత రహితులై కావ్యాన్ని పరిశీలించి అందలి గుణాలనూ, దోషాలనూ ప్రకటించడం వారి వివేచనాశక్తికి 
తార్కాణం. కావ్యనిర్మాణమందలి శ్రమకూడా వారికి బాగా తెలిసి ఉంటుంది. 


“విద్వానేవ విజానాతి విద్వజ్ఞన పరిశ్రమమ్‌। 
నహివంధ్యా విజానాతి గుర్వీం ప్రసవవేదనామ్‌॥' 


అధీతి, బోధ, ఆచరణ, ప్రచారాలనే విద్యకు గలనాలుగు దశలను నిర్వహించే విద్వాంసుడు పడేశ్రమ 
(మరొక) విద్వాంసునికే తెలుస్తుంది. మాతృదశను అనుభవించే గొప్ప ప్రసూతిబాధ గొడ్రాలుకు' తెలియదుకదా! 
అని ఆర్యోక్తి, 


భక్తితో .పాదుకాన్తుతి చేసే-ప్రత్యర్థులైన-కవులు కూడా గుణగ్రహణ పారీణులై “వీరిస్తోత్రప్రబంధం 
గుణోత్తరం” అంటూ ప్రశంసిస్తారనీ, ఆదరపూర్వకమైన వారి కటాక్షం తన మీద ప్రసరిస్తుందనీ దేశికులు 
సవినయ ప్రకటన చేశారు. “గుణాః పూజాస్థానం” కదా! 


పరమభాగవతోత్తములైన కవీశ్వరులు తనను సాదరంగా కటాక్షించడమే గొప్పఫలం. గుణగ్రాహ్యత్వం 
సబహుమానవిలోకన హేతువు అవడం వల్ల ఇది పదార్థహేతుక కావ్యలింగాలంకారం. వసన్తతిలక. 


1004. నంభుర్ష్ణయంతి వృధయా న్యనతాం గుణాంకే 

"“నంతస్తు నంతమవీ నవథయంతి దోవమ్‌। 

తధంగనాథ చరణావని/ తేన్తుతీనా 

మేకా. వరం నదనతో రివాసాక్షిణీ త్వమ్‌/-34. 
అర్థం:- హే రంగనాథ చరణావని=ఓ రంగనాథ పాదుకా! అసతాం=ఆసుర ప్రవృత్తి కలవారి యొక్క; 
హృదయాని=హృదయాలు;' గుణ+అంశే=గుణభాగమందు; సంఘర్షయంతి=ఘర్షణ పడుతాయి. (దోషాలను 
ప్రకటిస్తాయి.) సంతః, తు=మహాపురుషులు మాత్రం; సంతం,అపి= ఉన్నదాన్ని కూడా; దోషం=దోషాన్ని; న 
ప్రథయంతి=వెల్లడించరు. తత్‌=ఇలాగా సందేహం ఉండడంవల్ల; ఇహ=ఇక్కడ; తే=నీయొక్క; స్తుతీనాం=స్తుతుల 
యొక్క; సత్‌+అసతోః=గుణదోషాలకు; త్వం=నీవు; ఏకా,పరం=ఒక్కతెవే; సాక్షిణీ=సాక్షీభూతవు. 


తౌ॥ ఓ రంగరాజపాదుకా! దుష్టుల హృదయాలు గుణాల విషయంలో దోషాలను ప్రకటించడానికి సిద్ధపడుతాయి. 


117 


శిష్టులు మాత్రం ఉన్నదోషాలనూ ప్రకటించరు. ఇలాగా సందేహం ఉన్నందువల్ల , నీస్తుతుల గుణదోషాలకు 
నీవే అద్వితీయ సాక్షిణివి. 


వ్యాఖ్య :- స్తోత్రమందలి గుణదోషతారతమ్యానికి పాదుకయే సాక్షిణి, అని విజ్ఞప్తి 


గుణగ్రాహ్యులైన పాదుకా భక్తుల చల్లని కటాక్షం దేశికులతో పాటు కవన ప్రవృత్తి గల వ్యక్తులందరి 
యందూ ప్రసరిస్తుంది. ఇందులో విశేషమేముంది? కావ్యతారతమ్య విమర్శపట్ల “భాగవతాపచారం మనకెందుకు?” 
అని మౌనంగా ఉంటారు మధ్యస్థులు. అయినా, గుణాలను అధికంగా వెల్లడించడమే విశేషమని అందరికీ 
తెలిసిందే. 


ఆనురస్వభావం కలిగిన కొందరు ప్రబంధాన్ని గంభీరంగా-లోతుకుదిగి విమర్శిస్తూ గుణాలనే దోషాలుగా 
చెప్పడానికి ఉద్యుక్తులవుతారు. ఇక సాత్త్విక స్వభావం గల వ్యక్తులు ఉన్నదోషాలను కూడా వెల్లడించరు. 
ఇలాంటి విమర్శ వల్ల ప్రయోజనమేమి? 


ఇోబట్టి, పాదుకాదేవియే గుణదోషాలను పరీక్షించి, దోషాంశాన్ని ఉపేక్షించి, గుణాంశాన్ని-ఫ్వీకరించాలని 
దేశికులు విన్నవించారు. ఎందుకు? అంటే, కొందజు ఆదరించడమూ, మరికొందజు అనాదరించడమూ ఈ 
స్థితి-స్తోత్రప్రబంధ నిర్మాతకు సందిగ్భా వస్థను కలిగిస్తుంది. పరులచేత సదసద్విభాగం దుఃశకం-గుణ దోషావిష్కారం 
అసంభవం. 

ఈ ప్రబంధనిర్మాణానికి తనను నియమించిన పాదుకాదేవియే, ప్రబంధ నిర్మాణం తర్వాత అందులోని 


గుణదోషాలను ఆవిష్కరించడం కోసం, సర్వసాక్షిణిగా ఉండాలనే కవిరాట్టు కృతజ్ఞ సమ్రాట్టు. పాదుకా సంతోషంకన్న 
మించిన ఫలాన్ని అపేక్షించడం లేదు కాబట్టి, తారతమ్య పరీక్షకోసం ప్రతీక్షించడమూ ఉండదు. 


పాదుకాదేవి కంటె వేరేసాక్ష్యాన్ని కోరకపోవడానికి పూర్వార్థంలోని రెండు మాటలే కారణమవడం వల్ల, 
ఇది వాక్యార్థహీతుక కావ్యలింగాలంకారం. వసన్తతిలకావృత్తం. 


1005. ఇత్ఫం త్వమేవ నిజకేలి వళాదకొర్డీ 

రిక్రొ(కు నాథవదవంళజయోరనన్వా/ 

స్నీయంవదావని! మయానుమవాచురిత్రం 

సీతేవ దోని! నవాజోన కవీళ్వురేణ 1-35. 
అర్థం:- హేదేవి! పదావని=ఓ పాదుకాదేవీ! ఇక్ష్వాకునాథ వదవంక జయోః=శ్రీరంగనాథంని/శ్రీరాముని 
పాదకమలాల యందు; అనన్యా=మరొకటి లేకుండా ఆశ్రయించిన; త్వం, ఏవ=నీవే; మయా=నాచేత; సహజేన= 
తోబట్టువైన; కవి+ఈశ్వరేణ=కవిగ్రేష్ణుడైన వాల్మీకి చేత; సీతా; ఇవ=జానకీ దేవివలె, స్వీయం= ఆత్మీయమైన; 
_నుమహత్‌=గొప్ప మాహాత్మ్యంగల; చరిత్రం=చరితాన్ని, పాదుకాస్తోత్రకావ్యాన్ని/శ్రీమద్రామాయణ కావ్యాన్ని; 
నిజకేళివశాత్‌=స్వలీలావశంగా (స్వచ్చందంగా); ఇత్ళం=ఈ విధంగా-ళ్లోకసహ(స్రరూపంగా; అకార్షీః=చేశావు. 


118 


తౌ॥ ఓ పాదుకాదేవీ! శ్రీరాముని పాదారవిందాలను తప్పవేరొకటిని ఆశ్రయించనట్టి సీతాదేవి తనతో బుట్టువైన 
వాల్మీకి ద్వారా తన మహిమగల చరిత్ర అనే శ్రీమద్రామాయణ కావ్యాన్ని నిర్మించింది. అలాగే, శ్రీరంగనాథుని 
పాదపద్మాలను అనన్యంగా ఆశ్రయించిన నీవే నా ద్వారా నీ మాహాత్మ్యమున్న చరిత్ర అనే “పాదుకాసహట(స్ర” 
ప్రబంధాన్ని స్వచ్చందంగా నిర్మించావు. 
వ్యాఖ్య :- ఈ స్తోత్ర రచన పట్ల స్వకర్తత్యత్యాగాన్ని దేశికులు అనుసంధించిన శ్లోకం. 

సీతాదేవి భూపుత్రిక. భూమికి అవయవమైన పుట్టనుంచి ఉద్భవించిన వాల్మీకి కూడా భూసుతడే. ఏకోదరులే 
. కాబట్టీ సీతమ్మకు వాల్మీకి సహజుడే-తోబుట్టువే. అనంతుడు తనకు సేవచేయడానికి సృజించిన జీవాత్మ(ల) 
స్వరూపమే ఆదిశేషుడు-పాదుక-ఆచార్యపురుషులు. అనంతసూరి పుత్రుడు శ్రీ వేంకటనాధ దేశికులు. (శేషపద్ధతిలో 
మొదటి-751 శ్లోకం గమనీయం). శేషత్వమే ఆత్మకు స్వరూపం కదా! కాబట్టి పాదుకాదేవికి దేశికులు తోబుట్టువు. 


“అనన్యారాఘవేణాహంభాస్కరేణ ప్రభాయథా” (రామాయణం) (సూర్యునికీ, ఆయన తేజస్సుకూ భేదం 
లేనట్లే శ్రీరామునికీ, సీతమ్మకూభేదం లేదు) అన్నట్టూ, ఇక్ష్వాకుకులనాథుడైన శ్రీరామచంద్రస్వామి పాదాలనే 
హృదయంలో నిల్చుకొని ధ్యానించిన సీతాదేవి ఆనన్య. 


“ఇకాకూణాంకులధనం "అన్నట్టూ, ఇక్షాకులకులధనమైన శ్రీరంగనాథుని పాదాలనే రక్షిస్తూ సేవించే 
పాదుకాదేవి ఆనన్య-ఇక్ష్వాకునాథ పాదానన్యత్వం సీతాపాదుకా సతీమతల్గులకు సాధారణం. నహజకవిత్వం 
అంటే వశ్యవాక్వాది అక్షిష్టకవిత్వం. 

“అనారాధ్యకాళీం, అనాస్వాద్యగౌలీమ్‌, వినామంత్రతంకతైర్వినా యత్నతశ్చ” అన్నట్టూ కాళిని పూజింపక, 
గౌలిని (రసాయనం) ఆస్వాదించక, మంత్రతంత్రాలను అనుష్టించక, ఏ ప్రయత్నం చేయక, స్వాభావికమైన 
కవిత్వమే సహజకవిత్వమని ప్రసిద్ధం. 

“కావ్యం రామాయణం కృత్స్నం సీతాయాశ్చరితం మహాత్‌” 

శ్రీమద్రామాయణ కావ్యమంతా మహనీయమైన సీతాచరితమే. 


“శ్రీ మద్రామాయణమపిపరం ప్రాణితి త్వచ్చరిత్రే” (శ్రీగుణరత్నకోశం) “సీతాచరిత్రయందే శ్రీమద్రామాయణమూ 
ఎక్కువగా బతుకుతున్నది, అన్నారు శ్రీపరాశరభట్టరు. 


సుమహత్‌ :- సీతాచరితమూ, పాదుకాస్తోత్రమూ గొప్పమహిమకలవి. మిక్కిలి శ్రేయోదాయకమైనవి. వేదవతియైన 
లక్ష్మీదేవియే రావణ వథకోసం శ్రీరాముణ్ని అవతరింపజేసి, తానుసీతగా అవతరించింది. వాల్మీకి ఆశ్రమానికి- 
తోబుట్టువు ఇంటికి-వచ్చి ఇర్వురు కుమారులను ప్రసవించింది. ఆశ్రమంలోనే సీతమ్మ శ్రీరాముని పాదపద్మాలను 
ధ్యానిస్తుండగా, తమకూ, కుశలవులకూ, లోకానికీ ప్రేయఃశ్రేయస్సులు కలుగునట్లు వాల్మీకి కవికోకిల గానంతో 
శ్రీమద్రామాయణం ఆవిర్భవించింది. 


19 


పాదుకాదేవి సర్వశేషియైన శ్రీరంగనాథుని పాదాలనాశ్రయించిలీలగా సంచరిస్తుండగా, తనలాగా శేషత్వమే 
సహజ న్వరూపంగల శ్రీవేదాన్త దేశికుల ద్వారా విశ్వశ్రేయస్సు కోసం “పాదుకా సహస్రం' ఆవిర్భవించింది. 
“యత్కరోషియదశ్నాసి యజ్ఞాహోషిదదాసియత్‌। 
యత్త పస్యసి కౌంతేయ! తత్కురుష్వమదర్పణమ్‌॥-(9-27) 
మనం చేసే కర్మలనన్నిటినీ భగవంతునికి సమర్పించాలని గీతాచార్యుడు ఉపదేశించాడు. 
“సంగంత్యక్వా ఫలంచైవ సత్యాగః సాత్త్వికోమతః” (భ.గీ.18-9) 
స్వయంప్రయోజనంగా అవశ్యకర్తవ్యాలని తలచి, చేసే కర్మలయందు మమతనూ, ఫలాపేక్షనూ పరిత్యజించి, 
వాటిని ఆచరించడం సాత్త్వికత్యాగం. 
“పరాత్తు తచ్భుతేః'- అనే బ్రహ్మసూత్రం, జీవుడు స్వేచ్చృతో ఎమిచేయలేడు. అంతర్యామిగా ఉన్న 
పరమాత్ముడే తన సంకల్పబలంతో ప్రతికార్యాన్ని ప్రవర్తింప జేస్తాడు, అని ఉపపాదిస్తుంది. ' 
“నేను స్వతంత్రుడనుకాను, సర్వేశ్వరుడే కర్త అని అనుసంధించడం వల్ల 'కర్తృత్త్వత్యాగం' సిద్ధిస్తుంది. 
“తత్సర్వం దేవదేవస్య చరణావుపతిష్టతే”. సమర్చింపబడినదంతా భగవత్సాదాలయందే చేరుతుంది అని 
శాస్త్రం. 
ఉపమాలంకారం. వసంతతిలకావృత్తం. 
1006. వృథుళ వదన ళంఖ నృర్శనీత్యొకదాచి 
బ్బిరనీ వినిహితాయాః స్వేనభూమ్నాతవైవ॥ 
న్తుతిరియమువజూతా మన్ముఖేనే త్వ్యధీయుః 
- వరిచరణవరా స్తే పాదుకే౭_ పాన్త దోషాః॥-36. 
అర్థం:- హే పాదుకే=ఓ పాదుకా! అపాస్తదోషాః=తొలగబడిన దోషాలు గల; తే=నీయొక్క; పరిచరణపరాః=దాస్యరసికులు; 
పృథుక వదన శంఖ స్పర్శనీత్యా= బాలుని యొక్క ముఖమందు శంఖంతాకిన న్యాయంగా; కదాచిత్‌=ఒకప్పుడు; 


శిరసి=తలమీద; వినిహితాయాః= ఉంచబడిన; తవ= నీయొక్క; స్వేన=సొంతమైన; భూమ్నా, ఎవ=మహిమచేతనే; 
ఇయం=ఈ; స్తుతిః=స్తోత్రం; మత్‌+ముఖేన =నా ద్వారా; ఉపజాతా=ఉద్భవించింది; ఇతి=అని; అధీయుః=స్మరింతురుగాక. 


త్రొ॥ ఓ పాదుకాదేవీ! రాగద్వేషాలు లేని నీక్రెంకర్యపరులైన మహాత్ములు, బాలకుడైన ధ్రువుని ముఖాన భగవంతుడు 
శంఖస్పర్శచేసిన రీతిగా, ఒకప్పుడు నా శిరస్సున నీ స్పర్శకలగడం వల్ల నీ స్వంత మహిమచేతనే ఈ స్తోత్రం నా 
ముఖంగా వెలువడిందని స్మరింతురుగాత. 


వ్యాఖ్య :-పాదుకాడేరణచేతనే ఈస్తోత్రమేర్పడిందని నిదర్శితం. 


120 


సీతాదేవి వాల్మీకి ఆశ్రమంలో నివసించడం వల్ల సీతాచరితం (రామాయణం) ఆవిర్భవించడానికి మూలకారణ 
మనడం వాస్తవమే. కానీ, పాదుకా చరిత్ర గల ఈ స్తోత్రరచన పాదుకాప్రేరణకు అధీనమయిందని ఎలా 
తెలిసేది? అని పాశ్చాత్యులకు-రాబోయే తరాలవారికి-కలిగే జిజ్ఞాసకు ఇది సమాధానం. 


విద్యాభ్యాసమే లేని ధ్రువుడనే బాలుడు (ఉత్తానపాదుని తనయుడు) ఘోరతపస్సు చేయడం వల్ల 
వరాన్ని ప్రసాదించడానికి భగవంతుడు సాక్షాత్కరించాడు. తనలోపలచూచిన భగవంతుణ్ని బయట, తన ఎదుట 
చూచేసరికి ఎలాస్తుతించాలో తెల్యలేదు. 


“స్తోతుం త్వామహమిచ్చామి తత్రప్రజ్ఞాం ప్రయచ్చమే (1.12.48) 
“నిన్ను స్తుతించే యోగ్యతను అనుగ్రహించుమని ధ్రువుడు భగవంతుణ్ని ప్రార్థించాడు. 


“శంఖం ప్రాంతేన గోవిందస్తం పస్పర్శకతాంజలిమ్‌ । 
ఉత్తానపాదతనయం ద్విజవర్యం జగత్పతిః॥[” (1-12-49) 


జగత్పతియైన గోవిందుడు పాంచజన్యమనే శంఖాగ్రభాగంచేత 
బద్దాంజలి యైనధ్రువుణ్ని స్పృశించాడని శ్రీవిష్ణు పురాణసూక్తి. ఎక్కడ స్పృశించాడో శ్రీ పరాశరుడుతెల్పలేదు. 
కానీ శ్రీపారాశర్యుడు స్పష్టపరచాడు. 


“కృతాంజలింబ్రహ్మమయేన కంబునా 

పస్పర్శ బాలం కృపయా కపోలే” (భాగ.4స్కం.9అ.4.) 

అతద్విదుడై-దైవాన్ని ఏమని, ఎలాస్తుతించాలో తెలియక-కేల్మోడ్చిన బాలుణ్ని భగవానుడు కరుణించి. 
వేదమయమైన శంఖంచేత కపోలమందు స్పర్శించాడు. 


“పృథుకౌ చిపిటార్భకౌ”' (అమరం) అటుకులు, బాలుడు అని పృథుక శబ్దానికి రెండర్భ్థాలు (పృథు 
కాయతి ఇతి=పృథుకః) బాగా మొరపెట్టేవాడు (బాలుడు) అని వ్యుత్పత్త్యర్థం. 


ఆర్తుడైన ధ్రువుని కపోలమందు తగిలిన శంఖస్పర్శ జ్ఞానాన్ని కలిగించడం చేత ధ్రువుడు భగవంతుణ్ని 
స్వకపోలకల్పిత కవిత్వంతో అనర్గళంగా సోత్రంచేశాడు. 


అలాగే, కదాచిత్‌-పాదుకాదేవి సోత్రరచనకు అనుమతించదలచి పాదుకా-శఠారి-స్పర్శ దేశికుల శిరస్సున 
ఏర్పడినప్పుడు-స్తుతింపదగిన జ్ఞానం లభించింది. ధేశికులు అనర్భమైన కైతతో “పాదుకాస్తోత్రప్రబంధాన్ని నిర్మించారు. 


తొలుత, శ్రీరంగనాథుడు అర్చకముఖంగా దేశికుల శిరస్సున శఠకోపాన్ని బహుమానంగా కృపచేసి 
“పాదుకాస హస్రాన్ని ప్రణయించండి' అని అభ్యనుజ్ఞ చేసినాడని సంప్రదాయం. 


121 


ధ్రువుడుస్తుతించే యోగ్యతకు శంఖస్పర్శకారణమైనట్లే, దేశికులు పాదుకా మహిమను స్తుతించే శక్తికి 
పాదుకా స్పర్శయే కారణం. 


పరంపరగా భావితరాలవారైన భక్తులకు, పాదుకాదేవి దేశికుల శిరఃస్పర్శచేసి ఆయన ముఖంగా వేయిశ్లోకాలు 
గల తనస్తోత్రాన్ని ప్రబంధింపజేసిందని తెలియాలి. అర్చకులు ఇలాగా పాదుకా ప్రభావాన్ని భక్తులకు తెలియజేయాలి. 


పాంచజన్యం కన్నా పాదుకా మహిమమిన్న. 


శంఖస్పర్శతో శంఖస్తోత్రమేర్చడలేదుకదా! ధ్రువుని చేత తనసోత్రం చేయించుకొన్నాడు భగవానుడు. 
పాదుకా స్పర్శతో “పాదుకాసోత్రమే” ఏర్పడింది. పాదుక 'శఠారి” యేకదా! సహస్రశాఖలు గల వేద సంహితను 
దర్శించిన శ్రీ శఠకోపదివ్యసూరి స్తోత్రమే (సహస్రగీతియే) ఇది. 


హేత్వలంకారం. మాలినీవృత్తం. 


1007. యదిస్ఫీ తాభక్త్‌ః వ్రణయముఖవాణీ వరివణం 

వద(త్రాణన్తోతం హృది బిభృథ రంగక్షీతి భృతః। 

నిరున్మాదో యద్వా నిరవధినుధా నిర్‌యురముబో 

వబోభంగీ రేతా నకథమనురుంధో నవృాదయ:/-3౩/7. 
అర్థం:- (హేజనాః=ఓ జనులారా!) స్ఫీతా=పూర్ణమైన; భక్తిః= ప్రేమ; యది=ఉంటే; ప్రణయముఖ, వాణీ, 
పరిపణం=విశ్వానజనకమైన వేద శాస్త్రాలకు మూలధనమైన; రంగక్షితభృత:ః= శ్రీరంగరాజు యొక్క; 
పదత్రాణస్తోత్రం= పాదుకాస్తోత్రాన్ని; హృది=చిత్తమందు; బిభృథ=ధరించండి. యత్‌.వా=కాకపోతే (అధవా). 
నిరున్మాదః=బుద్ధిభ్రంశం లేని; సహృదయః=రసిక విద్వాంసుడు; నిరవధి సుథా నిర్‌రుర ముచః=అపరిమితంగా 
అమృతధారలను వర్షించే; ఏతాః= ఈ; వచోభంగీః=వాగ్రీతులను; కథం=ఎలా; న, అనురుంధే=అనుసంధించడు? 
అనుసంధిస్తాడు. 


త్రా॥ భాగవతోత్తములారా! పూర్ణభక్తి కలవారే అయితే, మీరు రసభరితమైన వేదశాస్తాలకు ప్రాతినిధ్యం వహించే 
శ్రీరంగనాథ పాదుకా స్తోత్రాన్ని హృదయంతో గ్రహించండి, ఇలా చెప్పకున్నా, బుద్ధిభ్రష్టుడు కానట్టి సహృదయుడు 
అపరిమితంగా రసామృతప్రవాహాలు పాొంగిపార్లే ఈ వాగ్రీతులను ఎందుకు ఆదరించడు? సాదరంగా అనుసంధిస్తాడని 
తాత్సర్యం. 
వాఖ్య :- పాదుకాస్తోత్ర పఠనం అభ్యుదయావహం, అని ఉపదిష్టం. 
భారతీయ సంస్కృతికి మూలకందమైనది, మానవజాతికి విశ్వాసజనకమైన వేదాలకు మూలధనమైనది, 
వేదవేద్యయైన పాదుకాదేవిని ప్రతిపాదించేది, పూర్ణభక్తితో భగవంతుణ్ని స్తుతించడానికి కారణమైనది ఈ పాదుకాస్తోత్రం. 


పాదుకాదేవియందు భక్తిలేని ప్రజలకు పాదుకాస్తోత్రం పట్ల ఆస్థ, ఆదరణ ఉండదు. వారు ఉదాసీనులై 


122 


ఉండడం సహజం. వారికి ఏమి చెప్పనక్కరలేదు. 

ఈ స్తోత్రాన్ని పూర్ణమైన శ్రద్ధాభక్తులతో పదేపదే పఠించి, కంఠస్థం చేసే వారికి, సరససౌందర్య గంభీరార్థం 
గల సూక్తులను మనస్సులో స్మరించే వారికి వివేకమూ, విశ్వజనీనమైన (ప్రేమ వృద్ధిపాందడమే కాక, పాదుకానుగ్రహం 
వల్ల పరమపురుషార్థమూ లభిస్తుంది-అన్నారు. 

“ఈ స్తోత్రం ఇలాంటిది” అంటూచాటుకోవడమెందుకు? లోకంలో రసికులూ, అరసికులూ ఉన్నారు. 
రాసిక్యం లేని వారికేమి చెప్పినా వలం ఉండదు. రసికశిఖామణులైన సహృదయులు మాత్రం నిత్యప్రత్యగ్ర 
భావస్ఫోరకమైన, రసగర్భ సందర్భ సౌందర్య విభ్రాజితమైన ఈ స్తోత్రాన్ని తామే స్వయంగా గ్రహించి ఆదరిస్తారు; 
ఆనుసంధిస్తారు. 

రసికులే అయినా, కొందరు పాదుకాభక్తి రసామృత ప్రవాహానికి ఏతమెత్తిన కవితార్కికకేసరి, నిగమాంతదేశికుల 


ఈ కృతిని ఆదరించకపోతే, పారాయణం చేయకపోతే, వారు ఉన్మాదులు- పైత్యం పుట్టి, మతిచలించిన వారే- 
తృయిఉంటారు. ఉన్మాదులకు చెప్పడం నిష్ప్రయోజనం. 


తెలిసిన వారికి, తామే భోగ్యంగా ఆచార్యరుచి పరిగృహీతమని గ్రహిస్తారు కాబట్టి, చెప్పడం అనవసరం. 
ఇక తెలిసీ తెలియని నరుణ్ని “బ్రహ్మా౭.పి నరంజయతి' అన్నట్టూ, ఎవ్వడూ తరింపజేయనేరడనడం ప్రసిద్ధం. 


వేద వేదాన్లాది తత్త్వశాస్త్ర విషయాలను ఆచార్యులచేత ఉపదేశం పొందిన తర్వాతనే అనుసంథానం చేసే 
యోగ్యత కలుగతుంది. కానీ, పాదుకాస్తోత్రాన్ని భక్తి పూర్ణులైన మాన్యులూ, సామాన్యులూ, ఆబాలగోపాలం, స్త్రీ 
పురుషులందరు, ఉపదేశం పాందకయే, పఠించగలరని దేశికులు సహృదయులై ఆదేశించారు. 


'చదువండి' అని పూర్వార్థంలో చెప్పి, ఉత్తరార్థంలో బుద్ధిమంతుడు ఎందుకు చదువడు? అనడం వల్ల 
ఇది అక్షేపాలంకారం. శిఖరిణీ వృత్తం. 


1008. జయతి యతిరాజు నూక్త్‌ 

ర్భయతి ముకుందన్వు వొదుకొ యుగలీ 

తదుభయ ధనా స్రీ వేద 

మవంధ్యయంతో జయంతి భువి నంతః॥-38. 
అర్థం:- భువి=భూలోకమందు; యతిరాజసూక్తిః:=యతీంద్రులైన భగవద్రామానుజుల శ్రీ భాష్యాది (గ్రంథం) 
సూక్తి; జయతి=సర్యోత్కష్టంగా ప్రకాశిస్తుంది. ముకుందస్య=మోక్షదాతయైన శ్రీరంగనాథునియొక్క; పాదుకాయుగళీ=పాద 
రక్షలజత; జయతి=వైభవంగా ప్రకాశిస్తుంది. తత్‌+ ఉభయధనాః=ఆ రెండుధనంగా కలిగిన; త్రివేదీం=వేదత్రయాన్ని; 
అవంధ్యయంతః=సఫలం చేస్తున్న; సంతః=సజ్ఞనులు; జయంతి=మహిమచే ప్రకాశిస్తారు. = 


'తౌ॥ భూమండలంలో శ్రీమద్రామానుజ యతీంద్రుల శ్రీభాష్యాది సూక్తి ప్రమాణోత్కర్షతో ప్రకాశిస్తుంది. మోక్షప్రదుడైన 


123 


శ్రీరంగనాథుని చరణద్వయికి అభిన్నంగా ఉండే పాదుకాద్వయం ప్రమేయోత్కర్షతో ప్రకాశిస్తుంది. యతిరాజసూక్తిని 
ప్రమాణంగానూ, పాదుకా ద్వయిని ప్రమేయంగానూ భావిస్తూ, మూడు వేదాలను సఫలంచేస్తున్న-వేదార్థాలను 
బోధిస్తున్న-సత్వరుషులు శ్రేష్ణులైన ప్రమాతలుగా లోకంలో ప్రకాశిస్తారు. 
వ్యాఖ్య :- పాదుకొస్తోత్ర ప్రవృత్తికి ఉపయుక్తమైన వివేకం, యతిరాజసూక్తులను ఆస్వాదించిన 
ఫలమని కృతజ్ఞతావిష్కరణం 
శ్రీమద్రామానుజ యతిరాజ సూక్తులు తత్త్వార్ధాన్ని స్పష్టంగా ప్రకాశింపజేస్తాయి. తత్త్వమంటే పదార్థ ధర్మం. 
(తత్‌=అది-పరబ్రహ్మ; జీవకోటి; ప్రపంచం. దానిధర్మం=తత్త్వం) పదార్థం ఏరూపంతో, ఏ స్వభావంతో, ఎచట 
ఎలా ఉందో, హేతుబద్ధమైన ఆలోచనా విధానంతో పరిశీలించి, ఉన్నదున్నట్లు తెల్పుటయే తత్వార్థం. కాబట్టి 
భగవద్రామానుజ దర్శనం కన్న మించింది మరొకటి లేదు. 


1. ప్రమాణం :- యథార్థజ్ఞానాన్ని కలిగించేది. 

2. ప్రమేయం :- యథార్థజ్ఞాన విషయమైన పదార్థం. 

3. ప్రమాత :- ఉన్నది ఉన్నట్లు, లేనిది లేనట్లు కలిగిన జ్ఞానం యథార్థం (ప్రమ). యథార్థానుభవం 
కలవాడు ప్రమాత. 
" ఉనేదో విప్రః కేశవశ్చైకరాశిః” అనే సూక్తిననుసరించిన శ్లోకమిది. 

“మేయం విష్ణుర్వేదవాదాశ్చమానం 

మాతారశ్చ బ్రాహ్మణాః సత్త్వనిష్టాః। 

ఇత్ఫంతేషామైక రాశ్యం ప్రతీమః 

కీటప్రాయైర్దుర్విదగ్గెః కిమనై్యైః॥” (సంకల్పసూర్యోదయం. 1అం.89) 


“వేదం ప్రమాణం. విష్ణుభగవానుడు ప్రమేయం. బ్రహ్మజ్ఞాన నిష్ణులైన సుజనులు ప్రమాతలు కాబట్టి, ఈ 
మూడింటిని ఒకే రాశిగా భావిస్తాం. కుదృష్టులతో ఏమిప్రయోజనం' అని శ్లోకార్థం. వేదార్థం విష్ణుపారమ్యాన్ని 
ప్రతిపాదించే దర్శనాల్లో యతిరాజులవారి దర్శనమే, అజ్ఞానమనే చీకటిని చీల్చి వెలుగుతుంది.” యతీందై 
రిదమఖిల తమః కర్శనం దర్శనం నః”- (సం.సూ.2అం.49) అని దేశికులు లోకానికి చాటినారు. 


దీనివల్ల, భగవత్కెంకర్యం కోసం పాదుకార్చణ పూర్వకంగా పాదుకా సేవనం పరమ పురుషార్థమని 
సిద్ధిస్తుంది. 

శేషపద్ధతిలో (752ళ్లో) శ్రీమద్యామునాచార్యులు పాదుకను ఆదిశేషుని రూపాల్లో ఒక స్వరూపమన్నారనీ; 
“పరిచ్చద విభూషణ వర్గాల్లోనూ మాన్యాకృతి'(791) అనడం వల్ల, పాదుకకు భూషణత్వాకారమూ చెప్పబడిందికదా! 


124 


శ్రీభాష్యకారులు (యతిరాజులే) “నిత్యగ్రంథం'లో ఆధారశక్యాదిక్రమనిరూపణావసరమందు “భగవత్సాదుకాభ్యాం 
నమః, ఇతి భగవత్న్సాదుకే పురతఃప్రణమ్య”' అని అనుసంధించడం వల్ల, పాదుక దేవిగానూ, భూషణంగానూ, 
ఆయుధంగానూ, పరిచారికగానూ సంభావింపబడుతున్నది. 

శఠమధనత్వం వల్ల ఆయుధమనీ, పాదసంవాహన పరిచరణాదుల వల్లనూ, ఆకారం ' వల్లనూ, పాదుక 
పరిచారిక అనీ, భూషణమనీ, శఠకోపాద్యవతారమందు పరిజనమనీ విశదమవుతుంది. 

వాస్తవంగా, భగవద్రామానుజ స్వామి పాదులు కూడా- 

“ఆదౌ జగదాధారఃశేషః, తదనుసుమిత్రానందనవేషః। 

తదుపరి ధృతహలముసల విశేషః, తదనంతరమభవద్దురురేషః॥” 

లక్ష్మణ, బలరామాదులవలె శేషావతారులనీ, అధర్వణీయ కృష్ణోపనిషత్‌, ద్వితీయుఖండంలోనూ ఇలా 
ఉంది, | 

“శేషోహవైవాసుదేవాత్‌ సంకర్షణోనామబీజఆసీత్‌---- 

స ఏవ భగవాన్‌ భగవన్తం బహుధావిప్రీయమాణ: అఖిలేన స్వేనరూపేణ 

యుగేయుగే తేనైవజాయమానః స ఏవసౌమిత్రి రైక్ష్వాక:,-- 


నఏవభగవాన్‌ యుగనంధికాలేశారదా భభనన్నికాశోరాహిణేయో వానుదేవః,--- నఏవభగవాన్‌ 
యుగేతురీయే 2_పిబ్రహ్మకులే జాయమానః, సర్వా ఉపనిషదః ఉద్దిధీర్ను, సర్వాణి ధర్మశాస్తాణి విస్తారిష్టుః, 
సర్వాన పిజనాన్‌ సంతారయిష్టు:, సర్వానపి వైష్ణవాన్‌ ధర్మాన్విజృంభయన్సర్వానపి పాషండాన్‌ నిచఖాన” 
కాబట్ట, శేషావతారులైన యతిరాజులయందు పాదుకారూపాంతరభావాన్నీ సంప్రదాయజ్ఞలు అనుభవిస్తారు. 

'తిరువారాధన'లో 'పాదుకేప్రదాయ' అనే వాక్యం చేతనూ పాదుక భూషణంగా, పరిచ్చదంగా-. ఉభయాభిప్రాయంగా 
ఆరాధింపబడుతుంది. ఇలా పరతత్త్వ హితపురుషార్థ ప్రతిపాదన పరమైన యతిరాజ సూక్తి పాదుకా ప్రావణ్యాన్ని 
ప్రదర్శిస్తుంది. కాబట్టి “జయతి యతిరాజసూక్తిః' అని నుళ్లోకితం. 

“తుయరబుశుడరడి” అని ఆరంభించిన శ్రీ శఠకోపదివ్యసూరి “నేను పాదసంబోధనచేత 'సహస్రగీతి' 
నైనాగానంచేయక పోతిని కదా!” అని పరామర్శించుకొని, శ్రీ వేదాంతదేశికుల రూపంతో ఆవిర్భవించి, పాదాలను 
కాక పాదుకనే సంబోధించి వేయిళ్లోకాలను “రచించారని “సమాఖ్యాపద్ధతి'ని బట్టి సంభావించడమూ సహజమే. 

శ్రీశరారిస్తోత్రమే' ఇది అని ప్రతిపద్యమూ '“శఠారి' పరంగా అన్వయించి ఆయాసపడనీయకున్నా, అక్కడక్కడ 
కొన్ని పద్యాల్లో 'శరారి'ని ప్రతిపాదించే జెచిత్యం లేక పోలేదుకదా! 

ఆల్వార్ల, ఆచార్యుల శ్రీసూక్తులతోనూ సంవదించే శ్లోకాలూ ఉన్నాయనడమూ సంభవమే. 'శ్రీరామపాదుకాస్తోత్రమే' 
అని రామాయణసామ్యాన్ని బట్టిరసికులు ఆనందిస్తారు. కాదనగలమా? మహాకవుల వాక్కులు మనమనుకున్నట్లు 


125 


ఉండక, మహార్థాలను ప్రతిపాదించే యోగ్యత కలిగి ఉంటాయనడం నైసర్గికం. ముఖ్యంగా బాధకల్గించని, 
ఆస్వాదించదగిన అర్థాలను గ్రహించడం అందరికీ ఇష్టమే. 

త్రివేదీ :- బుగ్యజుస్సామ వేదాలు మూడు. భేద, అభేద, ఘటకత్రుతులు మూడు, తత్త్వ, హిత, పురుషార్థప్రతిపాదక 
సూక్తులు మూడు. ఉపాయ, ఉపేయ, ఉపేతృప్రతిపాదకాలు మూడు. సంస్కృతవేదం, ద్రవిడవేదం, పంచమవేదం 
(భారతం) మూడు, ముఖ్య, గౌణ, సాధారణ, వాక్యాలు మూడు. జ్ఞానం, అనుష్టానం, వైరాగ్యం మూడు. 
అష్టాక్షరి, షట్పది, చరమనిష్ట మూడు. (రహస్యత్రయం) త్రివేదిని సఫలం చేసేవారు సత్పురుషులు. 

సంతః :- ఈస్తోత్రంలో మొదటిళ్లోకం “సంతః అనే పదంతో ప్రారంభమై, చివరిశ్లోకంలో “సంతః” అనే చివరి 
పదంతోస్తోత్రం (గ్రంథం) ముగిసింది. 


'తిరువాయ్‌మొలి'-'ఉయర్వు' పదంతో ఆరంభమయింది. చివరకు '“ఉయర్‌న్దే' పదంతో గ్రంథం 
పూర్తిఅయింది. 

ఈ పాదుకాస్తోత్రం 'అంతాది'గా నిర్దేశించడం వల్ల, అనవరత పారాయణగ్రంథంగా విరాజిల్లుతున్నది. 
పాఠకులకు ఆస్తిక్యమూ, ఐశ్వర్యమూ, ఎడతెగక సహస్రధారగా ఉబికి, సర్వతో ముఖాభి వృద్ధినీ సమకూర్చుతుంది. 


పాదుకా ప్రధానమైనా ఈస్తోత్రం, సజ్జన ప్రధానమయింది. జ్ఞానానుష్టాన వైరాగ్యాలను అపేక్షించేవారందరూ 
సత్సురుషులే. యతిరాజసూక్తులేమాత్రం పరిచయమున్నా, ఆమాత్రం జ్ఞానం కలవారే. పాదుకార్చన ఎంతమాత్రంచేస్తే, 
అంతమాత్రం అనుష్టాన సంపదకలవారే. “పాదుకా సేవయే ప్రాప్యం' అన్న అధ్యవసాయం కలిగి ఉండడమే 
వైరాగ్యం. 


యతిరాజసూక్తి లేకపోతే వేదార్థం యధథౌర్థంగా ప్రకటితంకాక, పెడార్థాలను చెప్పిన కుదృష్టులకు 
వేదం భయపడివారి అధీనమయ్యేది. 


'పాదుకాయుగళి'యే లేకపోతే, ప్రమేయం లభించక (శేషత్వ) స్వరూపానికి లోపమయ్యేది. 


ప్రమేయంగా ఉన్న శ్రియఃపతియొక్క శ్రీచరణ ద్వయికి అభేదంగా ఉన్నపాదుకా యుగళిని ఉపాయంగానూ, 
ఉపేయంగానూ ప్రతిపాదిస్తూ, ద్వయమంత్రాన్ని వివరించే ప్రామాణిక సూక్తి యతిరాజనూక్తి. 


“యతిరాజసూక్తి, పాదుకాయుగళి “అనే ఈ రెండింటికంటే వేరే ధనం సత్పురుషులకు లేదు. కాబట్టి, 
ఈ రెండింటిచే మూడింటిని పంచిపెడుతుంటారు ప్రమాణ, ప్రమేయాలను బట్టి ప్రమాతలైన సత్పురుషులు 
మూడువేదాల అర్థాన్ని సామాజికులకు బోధిస్తారు. 


ఈ రహస్యత్రయశాలినులైన సత్పురుషులను “సంతమేనంతతో విదురితి” అని వేదం కూడా శ్లాఘిస్తుంది. 


దేశికులు, తమకు ఇష్టం లేకున్నా సత్పురుషుల నిర్బంధంచేత కవితా సామర్థ్యస్పర్థ (పోటి) యందు 
అన్వయించి, పాదుకాస్తోత్రాన్ని ప్రబంధించారు. కవితా ప్రతిభను ప్రదర్శిస్తున్నప్పుడు ఏవిధమైన అపకారం 


126 


జరుగక పోవడానికి ఈ సత్పురుషుల అనుగ్రహమే కారణమని దేశికుల విశ్వాసం. కాబట్టి ఆద్యంతాల్లోనూ 
వారికి మంగళాశాసనం చేశారు. 
పాదుకా స్తోత్రరచనకు (్రేరకులైన సత్పురుషుల కోరిక కూడా పూర్తి కావడం వల్ల “జయంతి భువి 
సంతః” అని ప్రమాతృగణానికి దేశికులు మంగళాచరణం చేశారు. 
ఈ శ్లోకంలో పూర్వార్థమందలి పదాలకు కటపయాది రీతిగా సంఖ్యలను నిర్దేశించడం కవి హృదయమంటారు. 
“ళో కారం నవ (9) సంఖ్యావాచి. వ్యుత్కమంగా సంఖ్యాలేఖనం సంప్రదాయం. కాబట్టి పదక్రమంగా 
618,678261,618,1815,931181, నిర్దిష్ట సంఖ్యలను కూడితే 1612493 కలియుగదిన సంఖ్య. దీన్ని సంవత్సర 
దినసంఖ్య 365 చేత భాగిస్తే 4417లో అవతరించిన ఆచార్యులు తమ (48-288) 49 ఏండ్ల ప్రాయంలో 
(విభవసం-(క్రీ.శ1268లో అవతరించారు. 49 కలిపితే 1317 A.D. నలనామనం.) పాదుకాసహస్రస్తోత్రకల్పన 
చేశారు దేశికులు, అన్నది సంప్రదాయసిద్ధమన్నారు శ్రీ ఉత్తమూర్‌తి. వీరరాఘవాచార్య స్వామివారు. 
ఉత్కర్షరూపమైన ఒక ధర్మాన్ని ఒకే శబ్దంతో ఆవృత్తి చేయడం వల్ల, ఇది ఆవృత్తి దీపకాలంకారం. 
ఆర్యావృత్తం. 
ఫలపద్ధతి సమాప్తం. 
ఇది శ్రీమాలోల నృసింహస్వామి కటాక్షపాత్ర, హరితసగోత్ర, శ్రీమాన్‌ కారంచేటి తిరుమల మనోహరాచార్య 
ప్రథమ పుత్ర, వేంకటరాఘవాచార్య విరచిత రమణీయాంధ్రటీకా, తాత్పర్య, వ్యాఖ్యాసమేత శ్రీమాన్‌ వేదాన్త 
దేశికానుగృహీత “పాదుకాసహస్రమ్‌' పంచమ సంపుటమ్‌. 
శ్రీరంగనాథపాదుకా సహస్రం సంపూర్ణం. 
శ్రీరంగనాథ దివ్యమణిపాదుకాభ్యాం నమః. 


కవితార్కిక సింహాయ కల్యాణ గుణశాలినే। 
శ్రీమతే వేంకటేశాయ వేదాన్రగురవేనమః॥ 


127 


శ్రీరంగనాథ పాదుకా సహస్ర పారాయణ ఫలమ్‌ 
1. _కవిత్వప్రాఢికాంక్షాయాం పాఠ్యా ప్రస్తావ పద్ధతిః। 

సూరి సూక్తి రసాస్వాదం సమాఖ్యా పద్ధతిర్టిశేత్‌॥ 

పాదుకాస్తోత్రంలోని “ప్రస్తావ పద్ధతి'ని శ్రద్ధతో చదువడం వల్ల శబ్బార్థజ్ఞానమూ, కవితాశక్తీ అవశ్యంగా 
కలుగుతుంది 'సమాఖ్యా పద్ధతి' ని పఠిస్తే సహృదయత, రసజ్ఞత కలుగుతుంది. 

2. ప్రభావ పద్ధతిఃసేవ్యా ప్రభుత్వోన్నతి వాంఛనే। 

అపవాద పరీహారః స్యాత్‌ సమర్పణ సేవయా॥ 

“ప్రభావపద్ధతి'ని పఠించడం వల్ల ప్రభుత్వోద్యోగం లభిస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారికి ఉన్నత పదవి 
ప్రాప్తిస్తుంది. “సమర్చణపద్ధతి' వల్ల అపవాదం తొలగుతుంది, యోగక్షేమాలు కలుగుతాయి. 

3. _ ప్రేష్పితం లంభయేత్‌వుంసః ప్రతిప్రస్థాన పద్ధతిః। 

అపేక్షితేఒధికారీస్యా దధికారపరిగ్రహాత్‌॥ 

“ప్రతిప్రస్థాన పద్ధతి'ని పారాయణం చేసిన వారికోరిక నెరవేరుతుంది. “అధికార పరిగ్రహపద్ధతి'ని పఠించిన 
వారు అధికార పదవిని పొందుతారు. 

4. సుభిక్ష మభిషేకాత్‌ స్యాత్‌ దానం నిర్యాతనాఫలమ్‌। 
వంది శృంగారతో భోగీ సంచారాద్యాత్రికే సుఖమ్‌॥ 
భిషేక పద్ధతి' ని పారాయణం చేస్తే రాష్ట్రంలోనూ, దేశంలోనూ కరవు, కాటకంపోయి పాడిపంటలు 
వృద్ధిపాందుతాయి. 'నిర్యాతనా పద్ధతి” వల్ల స్వయం సమృద్ధి కలిగి, దానశీలురవుతారు. ‘వైతాళిక, శృంగార 
పద్ధతుల పఠనం వల్ల ఆధి, వ్యాధుల బాధలేకుండా, సకల నుఖాలను అనుభవిస్తారు. “సంచార పద్ధతి'ని 
చదివిన వారికి దివ్య తీర్థక్షేత్ర యాత్రా సుఖం కలుగుతుంది. 
5. _ పుష్పాత్‌ పుష్పార్పనం శక్యం పరాగా దపరాగతా। 

వాద వ్యాఖ్యాన సంగీత దాక్ష్యదా నాదపద్ధతి:॥ 

“పుష్ప పద్ధతి' ని పారాయణం చేస్తే, భగవత్సాదాలకు పుష్పార్చన చేసే భాగ్యం కలుగుతుంది. “పరాగ 
పద్ధతి” వల్ల రాగద్వేషాదులు తొలగి, సమబుద్ధి వికసిస్తుంది. ss పఠిస్తే, వాక్పటిమ, వివేచనాశక్తి, 
సంగీత శాస్త్రనైపుణ్యమూ కలుగుతుంది. 

6. రత్న స్వర్గాది లిప్ఫూనాం రత్న పద్ధతయః శుభాః। 
పుత్రాది లాభో బింబాత్‌స్యా చృేషాత్‌ శ్రీకాంతశేషతా॥ 
128 


“రత్న్ససామాన్య, బహురత్న పద్మరాగ, ముక్తా, మరకత, ఇంద్రనీల, కాంచని పద్ధతులను క్రమంగా 
పారాయణం చేసే వారికీ, చేయించేవారికీ బంగారం, రత్నాల వ్యాపారం బాగా పెరుగుతుంది. 'బింబప్రతిబింబ 
పద్ధతి" వల్ల సత్సంతానం కలుగుతుంది. శేష పద్ధతి'ని చదివినా, విన్నా స్వరూపజ్ఞానంతో భగవల్సేవకు యోగ్యులవుతారు. 
7. వివాహో ద్వంద్వ పద్ధత్యా సన్నివేశాత్‌ స్వరూపతా। 

యంత్రికా భూషణం దద్యాత్‌ రేఖా లేఖన కౌశలమ్‌॥ 

“ద్వంద్వ పద్ధతి' ని పఠించిన వారికి శీఘ్రంగా వివాహం (పెండ్లి) అవుతుంది. 'సంనివేశపద్ధతి' వల్ల 
(జీవాత్మ పరమాత్మల) స్వస్వరూప, పరస్వరూపజ్ఞానం కలుగుతుంది. 'యంత్రికా పద్ధతి' వల్ల ధన ధాన్య 
సంపత్తి లభిస్తుంది “రేఖా, నుభాషిత' పద్ధతులను చదివిన వ్యక్తులు-విద్యార్థులు-పరీక్షలలో ప్రశ్నపత్రాలకు 
సమాధానాలను చక్కగా వ్రాసి, ప్రథమశ్రేణిలో అగ్రేసరులుగా ఉత్తీర్ణులవుతారు. 

8. ఫలం సర్వం ప్రక్రీర్ణాత్‌ స్యాత్‌ చిత్రాత్స్యాత్తు విలక్షణ! 

వైరాగ్యభాక్‌ స్యాన్నిర్వేదాత్‌ ముక్తిభాక్‌ ఫలపద్ధతేః॥ 

'ప్రకీర్ణ్ల పద్ధతి”ని పఠిస్తే సర్వలాభాలు కలుగుతాయి. అంటే ముట్టింది. ముత్యం, పట్టింది పగడం 
ఆవుతుంది. 'చిత్రపద్ధతి'ని అభినివేశంతో ఆలాపించినవారు ఆదర్శనాయకులవుతారు. 'నిర్వేద వద్ధతి'ని నిండు 
మనస్సుతో చేసిన పఠనం వల్లగానీ, శ్రవణం వల్లగానీ ప్రాకృతికరక్తి తగ్గుతుంది, పరమాత్ముని యందు అనురక్తి 
పెరుగుతుంది. “ఫల పద్ధతి'ని పారాయణం చేసినవారు మోక్షసామ్రాజ్యాన్ని పొందుతారు. 

9. శ్రీపాదుకా సహస్య నిత్యం పారాయణేరతాః। 

సర్వసంపత్సమృద్ద్ధాఃస్యుః గురు శ్రీశప్రసాదతః॥ 

నిత్యం '“శ్రీపాదుకాసహన్రం' (1008శ్లోకాలను) పారాయణం చేసినా/చేయించినా, ఆచార్యకృపవల్లనూ, 
శ్రియఃపతి కటాక్ష వీక్షణం వల్లనూ, వారు సకల సంపదలతో తులదూగే మహానుభావులవుతారు. 

10. శ్రీరంగనాథ శ్రీ దివ్యపాదుకొభ్యాం నమోనమః। 
వేదాన్త దేశిక శ్రీమత్సాదుకాభ్యాం నమోనమః॥ 


శ్రీశుభమస్తు 


129 


130 


“శ్రీ పాదుకా నవాన్ర వ్రబంధం”లో 32 వద్ధతులున్నాయి. 


శ్రీమద్వేదాన్త సూరేః కృతిరియమనఘా రంగరాట్పాదుకార్తా 
ద్వాత్రింశత్పద్ధతీనాం శతదశకమిహాష్టాధికం పద్యసంఖ్యా । 
ప్రస్తావాఖ్యా ప్రభావార్పణ పునరయనా ధిక్రియేహాభి షేకాః 
పశ్చాన్నిర్యాతనా వంద్యభిగతిరపి శృంగార సంచార పుప్పైః॥ 


ధూళి ర్నాదస్తతో మూర్త్యనుభవవిధయే రత్నతద్బాహువిధ్యే (రాత్న్యే) 
శోణంరత్నంచ ముక్తామరకత హరినీతౌచబింబం సువర్ణమ్‌ । 
శేషోద్వంద్వం నివేశస్తదుపరి ఘటితాయంత్రికా2ధాత్రరేఖాః 
సువ్యాహారః ప్రకీర్ణం క్రమత ఇహసుచిత్రంచ నిర్వేద ఇష్టమ్‌॥ 


ప్రస్తావ పద్ధతి == 20 
ప్రభావ పద్ధతి == 70 
ప్రతిప్రస్థాన పద్ధతి === 20 
అభిషేక పద్ధతి. _ ....... 30 
వైతాళిక పద్ధతి... 10 
సంచార పద్ధతి has 60 
పరాగ పద్ధతి iia 30 
రత్నసామాన్య పద్ధతి _ ....... 50 
వగ్మరాగ పద్ధతి ===. లలు 30 
మరకత పద్ధతి: == 20 
బింబప్రతిబింబ పద్ధతి ౬ 20 
శేష పద్ధతి త ని 10 
సంనివేశ పద్ధతి అలు _20 
రేఖా పద్ధతి... 10 
ప్రకీర్ణ పద్ధతి = = ౬... అలు 80 
నిర్వేద పద్దతి... 


సమాఖ్యా పద్ధతి 
సమర్పణ పద్ధతి 
అధికారపరిగ్రహ పద్ధతి 
నిర్యాతనా పద్ధతి 
శృంగార పద్ధతి 
పుష్ప పద్ధతి 

నాద వద్ధతి 
బహురత్న పద్ధతి 
ముక్తా పద్ధతి 
ఇంద్రనీల పద్ధతి 
కాంచన పద్ధతి 
ద్వంద్వ పద్ధతి 
యంత్రికా పద్ధతి . 
సుభాషిత పద్ధతి 
చిత్ర పద్ధతి 


ఫల ప 


న 


9900000209 


న. 


న. 


మొత్తం శోకాల సంఖ్య = 1008 


911. 


912. 
913. 
914. 
915. 
916. 


917. 


918 


919. 


శియైెనమః 
30. చిత్రపద్దతి 
(నో 


(వతిష్పాంనర్వుబిత్రాణాం వ్రవద్యేమణి పాదుకొమ్‌। 
విచిత్ర జగదాధారో విమ్ణర్వత్ర వ్రతిష్టితః ॥-1. 


(వణు తే పాదుకే చిత్రం చిత్రాభిర్శణిభిర్వాభోః 
యుగక్రనభువో వర్ణాన్‌ యుగవద్యహసే న్వయమ్‌॥-2 


నురానురార్పితాధన్వా తుంగమంగళవాలిరొ॥ 
బరాచర్యాళితా మాన్వా రంగవ్రంగవపాదుకా॥-3 


వద్మేవ మంగళ సరిత్సారం సంసార నంతతేః 
దురిత క్రేపికొ భూయాత్‌, పాదుకారంగ భూవతేః॥-4 


అనన్య ళరణః సీదన్ననంత క్షేశసాగరే॥ 
శరణం చరణ(త్రాణం రంగనాథన్య సంశ్రయే॥-5 


వ్రతిభాయాః వరంతత్త్యం బిభ్రతీ వద్మలోచనమ్‌, 
వళ్చిమాయామవస్థాయాం పాదుకే! మువ్వూతో మమ॥-6' 


యామః శ్రయలి యాంధత్తేయైన యాత్వాయయాచ్చయా! 
యాన్వ మానాయయైవాన్యాసామా మవతు పాదుకా॥-7 


_బర్వానఃశౌరి పాదు! త్వంప్రాయ బిత్తేవ్వునుత్తమా।! 


నివేళ్ళుసే తతః నద్భి* (ప్రాయ బ్చిత్రేవునుత్తమా॥/-8 


రామవొదగతాభానా, నాభాతాగదవామరా। 
కొదువొన జుకొనవ్యో, వ్వోనకొజ్రునవాదుకొ/-9 


920. 


921. 


922. 


923. 


924. 


925. 


926. 


927. 


928. 


929. 


132 


బాఢా ఘాలీయూటతుబచ్చే గాధాభానాయవుల్లఖే, 
సమాధౌళఠజిచ్ఫూడాం వృణోషివారిపాదు కే॥-10 


నొ భూపా రామపారస్థా, విభూపాస్తీ నవారతా! 
తారవొ నక్ళపా దుష్టీ వూరపారామపాదుకా॥-11 


కొరికొనన యాత్రాయా యాగేయా న్యన్యభానుభా। 
పొదసా హవా సిద్దాసియజ్ఞాయ మమనాౌంజనా॥-12 


సరాఘవా వ్రతౌదృవ్రావాదుకా ననృపాననా। 
సరాఘవాగతౌ శివా స్వాదుర్మే సదుపాననా॥-13 


కొవ్యాయా స్థిత మావర్గ వ్యాజయాతగమార్థకా। 
కొమదాజగతఃస్థిత్యై రంగవుంగవ పాదుకా॥-14 


నురకార్యకరీ దేవీ రంగనాథను (స్య) పాదుకా! 
కొమదా కలితాదేశా చరంతీసాధువర్తను/ 15 


భరతారాధితాంతారాం వందే రౌఘువపాదుకొమ్‌॥ 
భవతాపాధితాంతానాం వంద్వాం రౌజీవమేదురామ్‌॥- 16 


కొదుపాన్యనదాలోకొ కొలోదాహృతదామకాొ। 
కొమదాధ్వరిరంసాకా కొసా రం గేళపాదుకా॥-17 


పాపాకూపారపాలీపా త్రిపాదీ పాదపాదపా। 
కృపా రూపా జపాలాపా స్వాపా మాపా న్పృపాధిపా॥-18. 


స్థీరాగసాం నదా రాధ్యా వివాతా కతతామతా! 
నత్సాదుకో నరాసామా రంగరాజు వదం నయ॥-19 


10 


11 


12 


13 


14 


15 


16 


17 


18 


19 


930. 


931. 


932. 


933. 


934. 


935. 


936. 


937. 


స్థితా సమయరాజత్‌పా గతరా మాదకేగవి। 
దురంవానాం నన్నతాదా సాధ్యా తాపకరాసరా॥-20 


లోక తారా కొమచారా కవిరాజదురావచా। 
తారాగతే పాదరొమ రాజతే రామపాదుఠొ॥ -21 


జయామపాపామయా జయామ హేదుదు హేమయా, 
మ హేశకొకొళ హేమపాదుకొ మమకొదుపా॥-22 


పాపాదపా పాదపాపా వొదవొద ద్వపాదవా। 
దవాదవా పాదవపాద వాదవాద దవాదవా॥ 23. 


కోపోద్రీవక పాపే౭వీ కృపాపాకోవపాదికా 
వూద పొదోదకాపాదోద్రీపీకొకొా౬వీ పాదుకా॥-24 


తతాతల్తౌ తితత్తేతా తాత లీతేతి తాతితుత్‌! 


తత్తత్తత్తాత తితతా తతేతాతేత తౌతుతౌ॥-25 
యాయా యాయా యాయా యాయో;। 
యాయా యాయా యాయా యాయో;। 
యాయా యాయా యాయా యాయాః 
యాయా యాయా యాయా యాయాః 26 


రఘువతి చరణావనీ తదా 

విరచిత నంచరణావనీ వధే! 

కృత వరిచరణావనీ పక 

ర్నిగను ముఖైళ్ళరణావనీ గతా॥-27. 


20 


21 


22 


23 


24 


25 


26 


27 


133 


938. 


939. 


940 


941. 


942. 


943. 


134 


దత్తకేళిం జగత్కల్పనా నాటికా 

రంగిణా రంగిణా రంగిణా రంగిణా। 
తాద్భశే గాధి వుత్రా ధ్వరే త్వాంవినా 
వాదుకొవాదుకొవాదురొవాదుకొ/-28 


వొదవా పాదపా పాదపా వొదవా 
వొదవా వొదవా వొదవా వొదవా 
పాదపా వాదవా వాదవా వొదవా 
పాదవ్వా వొదవా వాదవా వొదవా/- 29 


సాకేత త్రాణవేళాజనిత తతనిజు ప్రాంకణ శ్రీ వ్రభాసా 


సాభావశ్రీరట వ్యామయమమమయమి వ్యావదుబ్బేదిలాసా! 


సాలాదిబ్భేద తఆగ్భావావరురురువవా హ్రీకరసా మరాసా 


సారామస్యాం మీ మభ్యాజతినననతిజన్థూల ముత్రాతకేనా -30 


రమ్మ్యేవేళ్ళని పావరాక్షసభిదా స్వానక్త ధీనాయికొ 
నంతుం కర్మజు దుర్శదాలనధియాం సాహంతనాధీక్ళతా। 
నద్వాట (భమికొనుతావన తవో విన్రంభభూయం త్రికొ 
రొబిత్స్వైర గమేన కేళినమయే కొమద్రతాపాదుకా॥-31 


శ్రీ నంవేదన కర్శకృద్వాను తవస్యామృద్ధధై ర్వన్సుట(1) 
శ్రీపాదావని! వినృృతాసి నుఖినీ త్వం గేయయాతాయనా। 
వేదాంతానుభవాతిపాతి నుతను స్పాందదేడ్యభావవథేఒ 


జృన్థాబాభ్యుత దివ్యదాస్థనుమతిఃప్రాణన్థ వీతాధన॥ 32 


కనక పీఠనివిష్టతనుస్త దా 
నుమతిదాయినిజానుభవన్కుతా! 
విధి ₹వవముఖైరభివందితా 
విజయతే రఘుప్పంగవపాదుకా॥-33 


28 


29 


30 


31 


32 


33 


944. 


945. 


946. 


947. 


948. 


949. 


950. 


దీనగోవీజని క్లిష్టభీనుత్స దా 
రామవాదావని/ న్వానుభావస్థితా 

ఎధి మేఒవళ్ళు ముత్తారభావశ్రితా 
తేజసా తేన ఘుష్టిం గతాపాలికా ॥-34 


ధామని రౌొకృత తామనలోకా 
ధాతృముఖైర్విన తానిజు దాసైః 
పాపమళేష మపొకురుషే మే 
వొదు/విభూషీత రాఘవవాదా/-35 


కృపానఘత్రాత నుభూరదుష్పా 
మేధ్వా రుబా పారిషదామభూపా। 
వొదావని/ స్తాన నుఖైర్నతృవ్తొ 
కొంత్వా నమేతా ధికృతా౬ నిరోధా॥-36 


సారన సౌఖ్యనమేతాఖ్యాతా వదపాభువి స్వాజ్డా! 
సాహనకొర్వ వనాళొధీరా వనుదానవ న్యాసా॥-37 


సాన్యావనదా నువరా ధీశానా వర్యకొనవహాసా। 
జ్ఞాన్వా విభుపాదవతాఖ్యాతా మేనఖ్యనొ నరసా॥-38. 


తారస్సార తర న్వర రనభరరా సా వదావనీ సారా 
ధీర స్వైరచరస్థిర రఘువురవాస రతిరామ నవా॥-39. 


చరమ చరంచ నియంతు 
శృరణా వనిదం వరేతరా శౌరేః। 

చరమ వురుషార్ధ బిత్రా 

చరణావని! దిశసి భత్యరేమ నతామ్‌॥-40 


34 


35 


36 


37 
38 
39 


40 


135 


951. 


952. 


953. 


954. 


955. 


956. 


136. 


31. నిర్వేద పద్దతి 
ప్రపద్యే పాదుకొందేవీం వరవిద్వ్యామివ న్వయమ్‌। 
యామర్సయతి దీనానాం దయమానోజగద్ద్లురుః॥-1 


అపిజన్న్మని పాదుకే పరస్మీ 

న్నన ఘైఃకర్మభిరీద్భృకోభవేయమ్‌। 

య ఇమే వినయేన రంగభర్తు 
సృమయేత్యాం వదయోన్సమర్పయంతి/-2 


వరివర్తయితా వీతామవాదీన్‌ 
త్వమివానం తమసౌ వవాత్యనేవో! 
అధునాఒవి నళొరి పాదుకే! త్వా 


- మనఘాలంబన మభ్య పైతి చిత్తమ్‌॥-13 


కమలాధ్యుషితే నిధౌనిరీ హే 

నులభే తిప్లతి రంగకోశమధ్యే! 
త్వయి తత్రతిలంభనే న్థీతాయాం 
వరమన్విచృతి పాదుకే! మనోమే॥-4. 


యద్యవ్యహం తరలధీన్తవ నన్మరేయం 
నన్మర్తు మర్దతి కథం భవతీ స్వయంమే। 
వత్త్సే వబిహారకుతుకం కలయత్యవన్థా 
కొనామకోళన వదావని/ వత్స లాయాః॥-5 


మాతర్ముకుంద కరుణా మవీనిహ్నవానాత్‌ 
క్రీంవావరం కీమవి కీల్సిషతో మదీయాత్‌। 
గాఢంగృహీత చరణా గమనావదేశాత్‌ 


తక్రేరణ ప్రణయినీ తవబేన్న లీలా ॥-6 


41 


42 


43 


44 


45 


46 


95/7. 


950. 


959. 


960. 


961. 


962. 


క్లీబా౭సీ కొంచనపదావని! కైటభారేః 
పాదారవింద మకరంద ని షేవణోన। 

దేవి! తృ్వదంతికజువః కథ మన్యధా మే 
దీనాక్షరాణి నవ్రణోష్‌ దయాధికొత్యమ్‌॥-7 


మాతస్త దర్పిత భరన్య ముకుందపాదే 
భద్రేతరాణి యదినామ భవంతి భూయ 
కీర్తి వ్రవన్న వరిరక్షణ దీక్షితాయాః 

ఠీం నత్రపేత తవకొంచన వొదరక్షే/-8 


దావారిక ద్వోరనన వ్రబలాంతరార్రైు 

ర్థూయే వదావని! దురాఢ్య బిలవ్రవేశెః । 
తదంగధామ నిరపాయ ధనోత్తరాయాం 
త్వయ్యేవ బిశ్రమయ మంకు మనోరథంమే॥-9 


వ్యామువ్వాతాం (త్రివిధ తావమయే నిదాఘే 
మాయా విశేషజనితాను మరీచికొనుః 
నంన్పృష్ట ₹రి చరణా చరణావని/ త్వం 
స్టేయా స్వయం భవనీ నళ్ళరమే వుమర్ణే/-70 


అబ్బేద్యయా విషయవాగురయానిబద్దాన్‌ 
దీనాన్‌ జనార్థన వదావని/ సత్సథన్థా! 
ప్రాయః క్రమేణ భవతీ పరిగృహ్య మౌలౌ 
కొలేన మోచయతి నఃక్ళపయా ననాథా/-77 


సంవాహికొ భరణయోర్మణిపాదరకో! 

దేవస్య రంగవనతేర్రయితా ననుత్యమ్‌। 
ఠస్తాం నివారయితు మర్ల తి యోజయంతీం 
కొంతేమ తద్దుణ గణోను మమావరాధాన్‌॥- 12 


47 


48 


49 


50 


ల్‌ 


52 


137 


963. కీంవా భవివ్యతి వరం కలు షైళ వృత్తే 
రేతావతా౭_వ్యను వజాత మనేవసామే, 
ఏకం తదస్తీ యదిపళ్ళునీ పాదుకే! తే 
పద్మానహాోయ వదపంకజు భోగసామ్యమ్‌॥-13. 


964. వివిధ విషయ చింతాసంతతాభిళ్సిరంమాం 
జనిత కలువమిత్థం దేవి! దుర్వాననాభిః। 
పదసరసిజ యోన్త్రం పాదుకే! రంగభర్తు: 
పరిమళ వరివాహైః పావనై రాంసయేధాః॥- 14. 


965. శరణ మధిగతస్తాం శార్‌జ్లీణః పాదరక్షే! 
నకృదవపి వినియుక్తం త్వత్సవర్వాధికారే! 
వునరపి కథమేనం హన్తముత్తానయేయం 
ధనమద ముదితానాం మానవానాం నమాజే॥-15 


966. యది కిమవినమీ హే కర్మకర్తుం యథావత్‌ 
వ్రతివదమువజాతైః వ్రత్యవేయాం నిమిత్తెః 
అవధిరసీ యది త్వం తత్రనైమిత్తి కానాం 
శరణ మివానకీంమే శౌరి పొదావని/న్వాః-76. 


967. అంతర్లీనై రఘవరిళరై రావిలాచిత్తవృత్తి: 
శబ్దాదీనాం వరవశళశతయా దుర్హయానీంద్రియాణి॥ 
విష్ణో పాదవ్రణయిని/ బిరాదన్యమే దుఃఖనింధోః 
పారంప్రావ్యం భవతి వరయావఎద్యయావాత్తయావా 4-77. 


968. గోమాయూనాం మలయవవనే తన్కరాణాం పొమాంళౌ 
_ దుర్వుత్తానాం నుభరిత మయే నత్పథేత్వత్సనాథే। 
తత్త్రజ్ఞానే తరళమనసాం శార్‌జ్లీణః పొదరక్షే 
నిత్వోద్వేగో భవతి నియతే రీదృళీ దుర్వినీతిః-18 


138 


969. 


970. 


971. 


972. 


973. 


974. 


కొలేజంతూన్‌ కలుషకరణో క్షిప్రమాకొర యంతాం: 
ఘోరం నాహం యమవరిషదో ఘోషమాకర్ణయేయమ్‌! 
శ్రీమద్రంగేళ్తుర చరణయో రంతరంగైఃప్రయుక్తం 
సేవాహానం నవదిఛణుయాం పాదుకా సేవకేతి/-79 


పాషాణకల్పమంతే 

పరిచిత గౌతమ వరిగ్రహన్యాయాత్‌। 

పతివద వరిచరణార్హ ౦ 

వరిణమయ ముకుందపాద రక్లిణి! మామ్‌/-20 


32. ఫలపద్ధతి 
ఉవాఖ్యాతాం తథాత్వేన వనీష్ణాద్రైర్మవార్షిభిః 
ఉవాయ సలయోః కొవ్లాముపాసే రౌమపసాదుకొమ్‌॥-1 


నివిశేయ నిరంతరం వ్రతీత 

స్రీదళానాం విభవం తృణాయమత్య్వా! 
నబిధో తవదేది! రంగభర్తు: 

వదలీలా కమలం నముద్వవాంత్వాః ॥-2 


క్రీమహం మణిపాదుకో! త్వయా మే 
సులభ రంగనిధౌశ్రియాన నాధే। 
కరణాని వునః తదర్ణయేయం 
కృపణదాంరదురాసికొదిదుఃఖైః॥ -3 


నక్ళద వ్యనుభూయ రంగభర్తు 

స్తాదు వశ్లేష మనోహరం వదాభబ్దమ్‌। 
అవునర్భవ కౌతుకం తదైవ 

బ్రళమం గచ్చతి పాదుకే! మునీనామ్‌ 1-4. 


59 


60 


61 


62 


63 


64 


139 


975. 


976. 


977. 


978. 


979. 


980. 


140 


అవరన్పర పాతినామమీషా 

మనిదం వూర్వా నిరూఢ సంతతీనామ్‌! 
భరత వ్యసనా దనూన సీమ్నాం 
దురితానాంయమ నివ్ఫుతిన్త్రమాసీ:॥ 


త్వదుపానన నంవ్రదాయవిద్భి 
న్సమయే సాత్వత సేదితే నియుక్తాః 
భరతవతినో భవాంబురాళిం 

కతిచిత్‌ కొంచన పాదుకే! తరంతి॥-6 


అల మబ్యుత పాదుకే!యథానత్‌ 
భవతీ యచ్చవదం త్వదేకధార్యమ్‌ ॥ 
ఇతరేతర భూషితం తదేతత్‌ 
ద్వితయం నంవననాయ బేతసో నః॥-7 


అనన్య సామాన్య తయా మురారే 
రంగేవ్వవా ప్తేమ కిరీటముఖైాంః। 
వదావని! త్వం నిజమేవ భాగం 
నర్వాత్మసాధారణతామనైషీః-8 


సమాశ్రితానాం మణీపాదుకే తాం 
వివళ్ళితాం విమ్ణవదేఒవ్వ్యనాన్థా। 
కథం వున స్తే కృతినో భజేరన్‌ 
వాసొదరం వానవరాజధాన్వామ్‌ ॥-9. 


ఎిమృళ్ళు రం గేళ్ళుర పాదరకే! 
వారక్రమం నూన మవారణీయమ్‌, 
వద్మాగ్రహేఒవీ నృళతీవ్రతీతా 


న్థూలేన రూపేణ వసుంధరా త్వామ్‌॥-10. 


65 


66 


67 


68 


69 


70 


987. 


982. 


983. 


984. 


985. 


986. 


అభిరక్షసీ తృమనవాయనిధిం 
మటణిపాదుకే! మధుభిదళ్ళరణమ్‌। 
అతఎవ దేని! తదనన్యధనాః 
శిరసావహంతి భవతీం కృతినః॥-11 


వదయుగమివ పాదుకే! మురారే 
ర్భవతి విభూతి ర్లకంటకా త్వయైవ। 
కథమివ హృదయాని భావుకొనాం 
తదను భవాదువజాత కంటకొని॥- 12 


జ్ఞానక్రీయా భజన సీమ విదూరవృత్తే 
ర్రైదేళికన్వ తదవాప్తిక్ళతాం గుణానామ్‌। 


మౌలొ మమాసీ మధుసూదన పాదుకే! త్వం 
గంగేవ వాంత! పతితా విధినైవ వంగోః ॥-13. 


రం గేళ్తురన్యయదిదం మణిపాదరక్లే! 
పాదారవింద యుగళం భవతీనమేతమ్‌! 
వుంసా మువోషిత విలోచన పారణార్ల ౦ 
క్రీరం తదేతదివా ళర్శ రయానమేతమ్‌॥- 14. 


కొమాదిదోషరహితం త్వదనన్యకామాః 
కర్మత్రయోదశవిధం పరిళీలయంతః। 
పాదావని! త్య్వధనుషంగ దిశేషద్భళ్ళ 


మేకొంతినః వరిచరంతి వదం మురారేః॥-15. 


మౌళౌస్థితా మఖభుజా మధవావతీనాం 
తదంగ రాజచరణావని/ వైభవం తే 
అన్మాదృళా మవీయది వ్రథితం తతఃన్వొత్‌ 


సౌలభ్యమంబ! తదిదం తవసౌార్యభౌమమ్‌॥- 16 


71 


72 


73 


74 


75 


76 


141 


987. 


988. 


989. 


990. 


991. 


992. 


142 


స్వప్నే ౭౬ విబేత్తః మసిమూర్గనినన్ని వివా 
నమ్రున్యమే నరకమర్రన పాదరకే! 

స్థానే తదేతదివా దేవి! యతః సమాధౌ 
సంతో బిదుస్తమవి తాదృశబుద్ధిగమ్యమ్‌॥- 17. 


బద్గాంజలిః: వరిచరన్నియమేన రంగే 
విశ్రాణితాచ్యుత నిధిం మణీపాదుకే! త్వామ్‌! 
కస్వావీ కూణీతదృళో ధనినఃవురస్తా 


దుత్తానయేయ నకదాఒవీ కరం బికోళమ్‌॥-18. 


త్వయ్యర్పితేన చరణోన నదధ్వభాజుః 
వొదావని/ ప్రథితసాత్తింకభావ దృళ్వాః 
రంగేశనత్‌ విదధతే మువురంగవోరాన్‌ 
రంగే మహీయనీ నటాఇవ భావుకొ స్తే॥-19. 


యేనస్థితా శిరసి మేవిధినాఒ ధునాత్వం 
తేనైవదేని! నియతం మమసాంవరాయే,! 
లక్టీకరివ్యసి వదావని! రంగనాథం 


లక్ష్మీవదాంబురువా యావక వంకలక్ష్యమ్‌॥-20. 


వారిచరణ సరోజో భక్తిభాజాం జనానా 
మనుకరణ బిశేషై రాత్మనైవోవవోన్యమ్‌! 
పరిణమయదయారా పాదుకే! తాదృళంమాం 
భరత వరిషదంతర్వర్తి భిఃపేక్షణీయమ్‌॥-21. 


దురిత మవనయంతీ దూరతః పాదుకే! త్వం 
దనుజ మథన లీలాందేవతా మానయంతీ/ 
అనితర ళరణానా మగ్రిమన్వాన్యజంతో 
రవళకరణ వృత్తే రగ్రతః నన్ని ధేయాః॥-22 


77 


78 


79 


80 


81 


82 


993. 


994. 


995. 


996. 


997. 


998. 


చరమనిగమగీతే నవ్తతంతౌ నమా పే 
నిజనదన సమీపే ప్రావయిషన్‌ వివోరమ్‌! 
జ్వలన మివ భవత్వోః నమ్యగారోవయేన్నాం 
ప్రథమ వరణవళ్ళః పాదుకే! రంగనాథః॥-23. 


వునరుదరనివాన బ్చేదనం నవ్వూసింధోః 

వులిన మధివ సేయం వుణ్య మాబ్రహ్మలాభాత్‌! 
వరిణమతి శరీరే పాదుకే! య(త్రవుంసాం 

త్వ మనీ నిగమగీతా శాళుతం మౌళిరత్నమ్‌॥ -24. 


బహువిధ వురుషార్థగ్రామనీమాంత రేఖాం 
వారిచరణ నరోజున్యాన ధనా మనన్యః 
భరత సమయనిద్దాం పాదుకే! భావయం స్తాం 


శళతమివా ళరద స్తే శావయేయం సమృద్ధిమ్‌॥-25. 


తిలకయని శిరోమేళౌరి పాదావని! త్వం 

భజనీ మనని నిత్యం భూమికొం భావనాఖ్యామ్‌। 
వచనీచవిభవైః స్రైర్వ్యక్తి మిత్ధం ప్రయాతా 
తదివా వరిణతం మే తాదృళం భాగధేయమ్‌/-26 


అజనిషి చిరమాదౌ హంత! దే హేంద్రియాది 
స్తధను తదధిక నృన్నీళ్ళరో౭ వంబభూవ। 
అభ భగవతఎవాభూవ మర్గాదిదానీం 

తవ వునరహమానం పాదుకే! ధన్యజన్మా॥-27. 


త్వయ్యాయత్తౌ భగవతి! శిలాభన్న్మనోః ప్రాణదానా 
దాస్తీబాలం ప్రథిత విభవౌ పాదవద్మామురారేః। 
తామేవావాం శిరసినిహితా మద్యవశళాామి దైవా 
దాత్మాధారాం జనని! భవతీ మాత్మలాభప్రనూతిమ్‌॥-28 


83 


84 


85 


86 


87 


88 


13 


999. కథంకొరం లక్షీకరకమల యోగ్యం నిజవదం 
' నిదధ్యొద్రంగేళః కులిళ కఠినేఒ స్మిన్మననినః 
నబేదేన్తం మధ్యే విళతి దయయాదేవి/ భవతీ 

నిజాక్రొంతిక్షుణ్ణన్మరశరళిఖా కంటక తతిః॥-29 


1000. క్రీడాలౌల్యం కీమవీనమయే పాదుకే! వరయంతీ 
నిర్వేళం న్వం దిళసి భవతీనాథయోః శ్రీ ధరణ్యోః 
మామ ప్వేవం జనయ మధుజిత్సాదయోరంతరంగం 
రంగం యా౭_సౌ జనయని గుజ్రైర్భారతీనృత్త రంగమ్‌ ॥-30. 


144 


89 


90 


1001. 


1002. 


1003. 


1004. 


ఇతిరంగధురీణ పాదుకే! త్వం 
స్తుతి లక్షేణ నహన్రశో విమృష్ణా! 
నఫలం మనుజన్నతావదేత 

ద్యదివో శాన్య మతఃపరంకిమేతత్‌ ॥ 


మాతః! న్వరూవమివ రంగవతేర్నివిష్టం 
వాబామసీమని వదావని! వైభవంతే। 

మోనో దభిష్ణుతవతో మమమందబుద్ధే 
ర్ఫాలన్య సావహనమిదం దయయాన హేదాః ॥ 


యేనామ భక్తి నియతాః కవయోమదన్యే 
మాతః! స్తువంతి మధుసూదన పాదుకే! త్వామ్‌ 
లప్ప్యే గుణాంళ దినివేశిత మానసానాం 
తేషామహం నబహుమాన విలోకితాని ॥ 


సంఘర్షయంతి హృదయా న్యనతాం గుణాంశే 
సంతస్తు నంతమవి నవథయంతి దోషమ్‌ ! 
తద్రంగనాథ చరణావని! తేన్తుతీనా 


మేకా వరం నదనతో రిహసాక్షిణీ త్వమ్‌ ॥ 


91 


92 


93 


94 


144A 


1005. 


1006. 


100/7 


10008. 


1448 


ఇళ్టం త్వమేవ నిజకేళి వశాదకార్డీ 
రిక్వాకు నాధవదవంకజయోరనన్వా! 
స్వీయంవదావని! మయానుమహచ్చరిత్రం 
సీతేవ దేవి! నవాజోన కవీశ్యరేణ ॥ 


పృథుక వదన శంఖ స్పర్శనీత్యోకదాచి 
చ్చిరసి వినిహితాయాః స్వేనభూమ్నాతవైవ । 
స్తుతిరియమువజాతా మన్ముఖేనే త్యధీయుః 
వరిచరణవరాస్తే పాదుకో=పాస్తదోషాః ॥ 


యదిస్ఫీతాభక్తిః ప్రణయముఖవాణీ వరివణం 


వదత్రాణన్తోత్రం హృది బిభృథ రంగక్షితి భృతః । . 


నిరున్మాదో యద్వా నిరవధినుధా నిర్‌యురముబో 
వచోభంగీరేతా నకథమనురుంధే నహృదయః ॥ 


జయతి యతిరాజ నూక్తీ 

రయతి ముకుందన్య పాదుకా యుగలీ | 
తదుభయ ధనా స్త్రి వేదీ 
మవంధ్యయంతో జయంతి భువి సంతః ॥ 


95 


96 


97 


98 


911 


912 


913 


914 


915 


916 


917 


918 


919 


920 


ఇం. గాడ: 


feel adfaarn గల ఇగగ్యాళ్రభగ్నా | 
హహ మా frp fafa: | 


gy శ me fet గాగ: | 
grag కా gry ఆలా ॥ 


Tf కా gag గగనం! | 
ఇరగ TTA Tyg TIGA | 


Ta ag Taf Tard: | 
faa న TF TN: I 
Tr: ఇ భాగాలని | 
rot mi శాల Ha | 
fay: W Ta షి TaN 
ufeamramarai Tg gad AH ॥ 


am: వ్‌ ₹ Ya షా ara ra ₹ | 
ara aa చే ఇలా ఇ mag గళ్ల! | 


ఇ 7: wg a wafer | 
faa aa: af: Tf I 


TACIT IT ET మయ. 
FIGTIA PIT TIN HIaTgAT | 


endl TT ped | 
aud wofrqel qo fue | 


5 


921 


922 


923 


924 


925 


926 


927 


928 


929 


930 


లా! 


ar qm [ర ౯ ఉమను. 
arm wpa gfe Tug 


her 171 TI ఇ చళ్ళ అణ | 
ure ge fuga Tx A TI | 


ఇరా gd eer mg TT | 
ఇరా Tt frerer gH ag ॥ 


mre వాష్‌ maa | 
ma Ta: fad Tyg కార్యా! | 


wert a mi mgr | 
mma mfamm dt agai | 
బాగా mi ఇగ THIN 
బగా గయా ఇలు Tag 


Trane! FrleredeMme | 
ఇషా ఇగ TE ఖాళి! | 


qrarparurdtar సంహార | 


Ture నార) ఆ ararafdd | 


గాగ aan గంగ! | 
Teg TI A TE TI 77 | 


fam శ్యారాయ Ta Are Tf | 
Fea Ta TIP ॥ 


అరగ mfg | 
ఇం a rem శాన ge 146 


1 


18 


19 


20 


21 


932 
933 
934 
935 
936 


937 


939 


940 


941 


TTT TAME gg TT | 
ఇషా గాథా ఇకా? ॥ 


భల! ఇల YIaYIq guTaUT | 
ఇల] YIaYIg TIaYIg థల || 


mira purmrmranfeeT | 
aureieeranaretfuenl ఇంగ ఇట్లా! ॥ 


గంగారాం aff | 
Tamanna ॥ 


TAATATTTTNTNTTATATATATAT TI! 
ల₹ ళ్ళ ళ్ళ ళ్ళ ళ్ళ ఇళ్ళ ల ళల ళ్ళ ల ళ్ళ ల ళల ల AT 


గ్రాగారాాగి a గరళం? Tu | 

gam కాని గాకా? Tra ॥ 

aft Treg ఇ | 

ర న న Tg! TEP! Tg | 

న షి. 

ధాం భాధా రాధా తాతా || 
చానా) స్య raga | 


a mane 7 7 Tred ॥ 


Ta af కాం భాగం! 
J mhienrafud ₹ ఇగ Tg | 


147 


22 


23 


24 


25 


26 


27 


28 


29 


30 


942 


943 


944 


945 


946 


947 


948 


949 


dr mfg Taf అనగ 
fu ర న a క fT I 


రు నన af fri: | 
ఇకాడ షె Tg fafa ॥ 


శాధాలగగత్ర page Ha ఛా Team | 
ఇభ aga Tr ఇలు fpf | 


ఇగో తి గ ea Te fa I | 
area భర ag ఇగ ॥ 


aaa gum a Te | 
₹ a1 faye షె ఇతి aT ॥ 


TERRIER TI a A | 
trae yar frre ॥ 


aia fare WR: | 
df Taf సాగ్‌ wey TI 


148 


31 


32 


33 


34 


35 


36 


37 


38 


39 


40 


951 
952 
953 
954 


955 


956 


957 


958 


3. fauna: 


sud geil ఇళ nf ఇలా 
arate deat ca gt: | 


fu af ge Tf: mfg wax 
aa fa wg: TA i A: Tf ॥ 


fafa frame afraid! Ta | 
ayn 7 fag RTI faa 


manga fd frie gay గాగ TIA | 
af గరా) faa! naff Tg TH | 


ara mada 7 TH 

ఇ meta md ql A షె | 
aa frengpqr FI 

ఇ 7m Huan TT: I 


da far: wT షె 
ఛాాఖాగ్‌ 7 gif భాగాల! ఇ్నా॥ 


ef pT 
afer af am wf క్ల; | 
149 


41 


42 


43 


44 


45 


46 


47 


959 


960 


961 


962 


963 


964 


aa ed fy Tn Tad | 


ma గారా fren 

Im Taf TTT | 
ma: pau wad ర Hiatt 

ఇర Tafa 7: Fu TIT ॥ 


ఇకా! Tf 
ra gerne గై ఇ్నా| 
meat frente af 
AT: Tad గూగుగ్హ TAT | 
fea భగ HW qtr - 
rman షె | 
ve mf fa maf mg గ 
న Yara | 


హహహ మయ ఖర ట్‌ పకన. 
మచ న న. 


150 


48 


49 


50 


51 


52 


53 


965 


966 .: 


967 


968 


969 


970 


won 7 షె wf I: | 


కాలంగా faq: 

wad Te prt | 
fon: weyufaf faq షె g:efrd: 

Rk a af na faa ఇ ఇ | 


151 


54 


55 


56 


57 


58 


59 


60 


2. mf: 


971 


972 


973 


974 


975 


976 


977 


978 


979 


980 


sent axa faethe: | 
Sma: Fre TGP ॥ 
haa fren ఇస fax qa TT | 
ఇష aa da gad: Tear ge: ॥ 


frag షాలిని aH gad fd faa TY | 


=n Tr: med peng: కి? | 
eqn TTT Te 
టగా గట్లు Ha wd Tf Te TH 
తారా నాగా ధ్యా కాళ కంగా 
aang gan షా frp: I 


rh: ఇ శా fry: 
aaah wri fafa mT Tf ॥ 


rg Ta ఇట గాజా ఇళ PT 
ny ma fad TT షల 7: ॥ 


rua rae freq: | 
raf ఇ faa wt afar: | 
కాం forge cl fafa frp | 
md a gf TI Tt TIT ॥ 


fa rr ఇం? pert 
wmf eat YA శ్యాం FY Tg IN 
152 


61 


62 


63 


64 


65 


66 


67 


68 


69 


70 


981 


982 


983 


984 


985 


986 


987 


afrafa ff ఇత్ర yfuexnon | 
aa va da au: fra fa ఇట fa: I 


quia mg raf fafa! ఆగే | 
mafia af Pn ung | 


న స mn 
aaa fea Ta TU ॥ 


af షర fa if fafa 
చాలు షె Ter | 
=m maf da a: కాలే 
a లాగ్‌ ఇష్యూ కాళ్ళా ॥ 


153 


71 


72 


73 


74 


75 = 


76 


77 


988 


989 


990 


991 


992 


993 


aera: hha 71 
faxforareqafafd aforng ఇగ్నా | 
manu gran qf: కాంగా 
gma 3 mf wi fr ॥ 


154 


78 


79 


80 


81 - 


82 


994 


995 


996 


997 


998 


999 


afee ufo షె Ti TI 


mf fret ea fhe 

my mf: Thre Ia | 
au ran vader 

Ta read me a I 


mam Tf frre: rT 
refer గళ తి veut TR: | 
are గరం రాల Taf @an- 
ఇరాళాగ Th af 


ల tr fraud 


భాగ: కనంగ 7: | 
2a ఇచి ff ఇ ₹ a షి 
refiner: | 


155 


84 


85 


86 


87 


88 


89 


1000 


1001 


1002 


1003 


1004 


1005 


1006 


alerted గ aad mg¥ fat 

fei a fete a: Hr: | 
aad TY Tf ITE 

7 qd Tafa marta 


sa yt mg ఇ ఉగ a Tee fae | 
కాలే aa TH Tn hema: fea | 


aa: ae Tafa 
ఇల ఇభ శేష | 


agha(a)fa a at సాగ 


wag Taf 7 ఇళ భార్యా! 
agg maf 4 [| 
Ter Wt aud fe afi aq 


90 


91 


92 


93 


94 


95 


1007 


1008 


aff Tat ay: 
fT TIgP2ITICNT: | 


af eta yf: ua() పతంగి రా! 
ari fa faya( fay: | 
fam aa కాళి ళాలోరాణి 
ad gar 7 med TT: ॥ 


afta afta gpa Tg | 
audited Tafa జగ ఇగ: ॥ 


157 


96 


97 


98 


పాదుకానామావళి 


అ 
ఓమ్‌ అచ్యుత పాదుకాయైనమః 
ఓమ్‌ అచ్యుత పదావన్యైనమః 
ఓమ్‌ అంబాయై నమః 
ఓమ్‌ అంభోజలోచన పదావన్యైనమః 
ఓమ్‌ అరవిందేక్షణ పాదుకాయైనమః 


ఓమ్‌ అసుర సూదన పాదరక్షాయైనమః 
ఓమ్‌ అసుర మర్దన పాదరక్షాయైనమః 


ఓమ్‌ అసురారన పాదరక్షాయైనమః 


ఓమ్‌ అసురార్దన పాదుకాయైనమః --------- 9 


ఉ 


ఓమ్‌ ఉత్తమపాదుకాయైనమః------ 


క్ర 

ఓమ్‌ కమలాపతిపాదుకా యైనమః 
ఓమ్‌ కనక పాదుకాయైనమః 
ఓమ్‌ కమలేక్షణ పాద రక్షాయైనమః 
ఓమ్‌ కమలలోచనపాదరక్షాయైన మః 
ఓమ్‌ కాంచన పదావన్యైనమః 
ఓమ్‌ కాంచన పాదరక్షాయైనమః 
ఓమ్‌ కాంచన పాదుకాయైనమః 
ఓమ్‌ కేశవ పాదరక్షాయైనమః 

ఓమ్‌ కేశవ పాదుకాయైనమః 


10 


ఓమ్‌ కేశవ పదావన్యైనమః 

ఓమ్‌ కోసలేశ్వర పదావన్యైనమః 

ఓమ్‌ కంసారేః పాద్వైనమః వ 
గ 

ఓమ్‌ గరుడ ధ్వజ పాదుకాయైనమః 

ఓమ్‌ గరుడ ధ్వజ పాదరక్షాయైనమః----- 
చ 

ఓమ్‌ చరణ రక్షిజ్ర్యై నమః 

ఓమ్‌ చరణ రక్షాయైనమః 

ఓమ్‌ చరణావన్యైనమః----- 
జ 

ఓమ్‌ జనన్యైనమః 

ఓమ్‌ జనార్దన పాదరక్షాయైనమః 

- ఓమ్‌ జనార్దన పదావన్యైనమః---- 

త 

ఓమ్‌ తపనీయ పాదుకాయైనమః 

ఓమ్‌ త్రిదశరక్షక పాదరక్షాయైనమః 

ఓమ్‌ త్రియుగ చరణత్రాయిణ్ర్యనమః------ 
ద 

ఓమ్‌' దనుజవైరి పాదుకాయైనమః 

ఓమ్‌ దానవరిపోర్మణి పాదరక్షాయైనమః 

ఓమ్‌ దివ్యదంపతి విహార పాదుకాయైనమః 


159 


22 


27 


30 


ఓమ్‌ దేవ్యైనమః 

ఓమ్‌ దైత్యజిత్పాదరక్షాయైనమః---- 38 
న 

నరక మర్దన పాదరక్షాయైనమః---- 39 


ప 

ఓమ్‌ పదరక్షిఖ్యైనమః 

ఓమ్‌ పదరక్షాయైనమః 

ఓమ్‌ పదపాయైనమః 

ఓమ్‌ పదత్రాణాయనమః 

ఓమ్‌ పదావన్యైనమః 

ఓమ్‌ పద్మనాభస్యపాదుకాయైనమః 

ఓమ్‌ పద్మారమణ చరణత్రాయిబ్యైనమః 

ఓమ్‌ పద్మేక్షణస్య పదరక్షిట్యైనమః 

ఓమ్‌ పద్మేక్షణ పాదరక్షాయైనమః 

ఓమ్‌ పరమపురుష పాదరక్షాయైనమః 

ఓమ్‌ పాదావన్యైనమః 

ఓమ్‌ పాద్వైనమః 

ఓమ్‌ పాదత్రాణాయనమః 

ఓమ్‌ పాదపాయైనమః 

ఓమ్‌ పాదుకాయైనమః---- 54 
బ 

ఓమ్‌ బలి విమర్దన పాదుకాయైనమః 


ఓమ్‌ బలి విమర్దన ,పాదరక్షాయైనమః---- 56 


భ 
ఓమ్‌ భరతాభ్యర్చిత పాదుకాయైనమః 
ఓమ్‌ భగవతః పదత్రాయనమః 
ఓమ్‌ భగవతో మణిపాదరక్షాయైనమః---- 59 

మ 
ఓమ్‌ మణిపాదరక్షాయైనమః 
ఓమ్‌ మణిపాదుకాయైనమః 
ఓమ్‌ మధుసూదన పాదరక్షాయైనమః 
ఓమ్‌ మధుకైటభారి పదత్రాయనమః 
ఓమ్‌ మధురిపు పాదరక్షాయైనమః 
ఓమ్‌ మధువైరి పాదరక్షాయైనమః 
ఓమ్‌ మణి పాద్వైనమః 
ఓమ్‌ మణిపాదావన్యైనమః 
ఓమ్‌ మధుకైటభారి మణిపాదుకాయైనమః 
ఓమ్‌ మధు విజయినః పాదుకాయైనమః 
ఓమ్‌ మధుభిదో మణిపాదుకాయైనమః 
ఓమ్‌ మధుజిన్మణి పాదుకాయైనమః 
ఓమ్‌ మధుముధన పాదావన్యైనమః 
ఓమ్‌ మధువైరి పాదుకాయైనమః 
ఓమ్‌ మధుజిత్సాదుకాయైనమః 
ఓమ్‌ మధుజిత్సాదా వన్రైనమః 
ఓమ్‌ మాత్రేనమః 
ఓమ్‌ మాధవపాదరక్రాయైనమః 


160 


ఓమ్‌ మాధవ పాదుకాయైనమః 


ఓమ్‌ మాధవస్యమణిపాదుకాయైనమః---- 79 
ము 
ఓమ్‌ ముకుంద మణిపాదుకాయైనమః / 


ఓమ్‌ మురారి పాదుకాయైనమః 

ఓమ్‌ మురారే స్తపనీయపాదుకాయైనమః 

ఓమ్‌ ముకుంద పాదుకాయైనమః 

ఓమ్‌ ముకుంద పదరక్షిట్యైనమః 

ఓమ్‌ మురభిదో మణిపాదరక్షాయైనమః 

ఓమ్‌ ముకుంద చరణావన్యైనమః 

ఓమ్‌ మురభిన్మణి పాదుకాయైనమః 

ఓమ్‌ ముకుంద పాదావన్రైయైనమః 

ఓమ్‌ మురమర్దన పాదుకాయైనమః 

ఓమ్‌ ముకుంద హేమపదావన్యైనమః 

ఓమ్‌ మురరిపోర్మణి పాదుకాయైనమః 

ఓమ్‌ మురరిపు పాదుకాయైనమః 

ఓమ్‌ ముకుంద పాదాంబుజధారిభ్యైనమః----93 
ర 

ఓమ్‌ రఘు పురందర పాదరక్షాయైనమః 

ఓమ్‌ రఘుపతి పదరక్షాయైనమః 

ఓమ్‌ రఘువీర పాదుకాయైనమః 

ఓమ్‌ రఘుకులోద్వహ పాదరక్షాయైనమః 

ఓమ్‌ రఘుపుంగవ పాదుకాయైనమః 


ఓమ్‌ రఘుపతేర్మణి పాదరక్షాయైనమః 


ఓమ్‌ రఘుపతి చరణా వన్యైనమః---- 100 
ఓమ్‌ రంగక్షోణిభృతో మణి పాదుకాయైనమః 
ఓమ్‌ రంగక్షితి పతి పదత్రాయిజణ్ట్యైనమః 
ఓమ్‌ రంగభర్తుః కరుణాయైనమః 

ఓమ్‌ రంగనరేంద్ర పాదుకాయైనమః 

ఓమ్‌ రంగక్షితీంద్రస్యపాదత్రాణాయనమః 
ఓమ్‌ రంగనృపతేర్మణి పాదుకాయైనమః 
ఓమ్‌ రంగరాజ మణి పాద్వైనమః 

ఓమ్‌ రంగనృపతేర్మణి పాదరక్షాయైనమః 
ఓమ్‌ రంగనరేంద్ర పాదరక్షాయైనమః 

ఓమ్‌ రంగచంద్ర మణిపాద్వైనమః 

ఓమ్‌ రంగభూమిపతిరత్న పాదుకాయైనమః 
ఓమ్‌ రంగక్షితిరమణ పాదప్రణయినై్యనమః 
ఓమ్‌ రంగపతిరత్న పాదుకాయైనమః 

ఓమ్‌ రంగనాథన్య పాదరక్షాయైనమః 

ఓమ్‌ రంగధురీణ పాదరక్షాయైనమః 

ఓమ్‌ రంగచంద్ర తపనీయ పాదుకాయైనమః 
ఓమ్‌ రంగరాజమణి పాదుకాయైనమః 
ఓమ్‌ రంగనృపతేశ్చిత్రాయ పదత్రాయనమః 
ఓమ్‌ రంగపుంగవ పాదుకాయైనమః 

ఓమ్‌ రంగనాథస్య చరణ త్రాణాయనమః 
ఓమ్‌ రంగరాజ చరణావన్యైనమః 

ఓమ్‌ రంగక్షితిభృతః పదత్రాణాయ నమః 


ఓమ్‌ రంగాధిరాజ పద రక్షిభ్యై నమః 


161 


ఓమ్‌ రంగాధిరాజ చరణావనై్యై నమః 


ఓమ్‌ రంగధిరాజ పదపంకజ రక్షిజ్ర్య నమః 


ఓమ్‌ రంగి చరణత్రాణాయ నమః 
ఓమ్‌ రంగిణః పాదుకాయై నమః 

ఓమ్‌ రంగిణః పాదరక్షాయై నమః 

ఓమ్‌ రంగిణః పదత్రాయ నమః 

ఓమ్‌ రంగేశ పాదావన్యై నమః 

ఓమ్‌ రంగేశ పాద్వై నమః 

ఓమ్‌ రంగేశ విహార పాదుకాయై నమః 
ఓమ్‌ రంగేశ పాద సహధర్మచర్యై నమః 
ఓమ్‌ రంగేంద్ర పాదుకాయై నమః 
ఓమ్‌ రంగేశ్వర రత్నపాదుకాయై నమః 
ఓమ్‌ రంగేంద్ర పాదావనై్య నమః 

ఓమ్‌ రంగేశ్వరస్య చరణావన్యై నమః 
ఓమ్‌ రంగేశ పాదుకాయై నమః 

ఓమ్‌ రంగభర్తుః పాదుకాయై నమః 
ఓమ్‌ రంగపతి పాదుకాయై నమః 

ఓమ్‌ రంగపతి విభ్రమ పాదుకాయై నమః 
ఓమ్‌ రంగక్షితిరమణ పాదావన్యై నమః 
ఓమ్‌ రంగక్ష్మాపతిరత్న పాద్వై నమః 
ఓమ్‌ రంగధురీణ పాదుకాయై నమః 
ఓమ్‌ రంగపతిరత్న పాదుకాయై నమః 


ఓమ్‌ రంగనాథ పాదుకాయై నమః 


ఓమ్‌ రథాంగపాణి చరణస్వచ్చంద లీలా సఖ్రై నమః 

ఓమ్‌ రమారమణ పాదుకాయై నమః 

ఓమ్‌ రాఘవ పాదుకాయై నమః 

ఓమ్‌ రావుపాదుకాయై నమః 

ఓమ్‌ రామపాదావన్యై నమః 

ఓమ్‌ రంగేశ్వర పాదరక్షాయై నమః 

ఓమ్‌ రాఘవ పదావన్యై నమః 

ఓమ్‌ రాఘవ పాదరక్షాయై నమః 

ఓమ్‌ రత్నపాదుకాయై నమః 

ఓమ్‌ రంగాధిపస్య చరణావన్యై నమః 

ఓమ్‌ రంగాథీశ పదత్రాయ నమః---- 157 
ల 

ఓమ్‌ లీలా సంచరణ ప్రియాయై పాదుకాయై నమః158 
వ 

ఓమ్‌ విష్ణుపదాసక్తాయై నమః 

ఓమ్‌ విష్ణోః పదత్రాయ నమః 

ఓమ్‌ విష్ణోః పాదప్రణయిన్న్యై నమః 

ఓమ్‌ వైకుంఠపాద రసికాయై నమః 162 
శ 

ఓమ్‌ శార్‌బ్గీ పాదుకాయై నమః 

ఓమ్‌ శార్‌జ్లిణఐఃపాదరక్షాయై నమః 

ఓమ్‌ శౌరిపాదుకాయై నమః 

ఓమ్‌ శౌరిపదావన్యై నమః 


ఓమ్‌ శౌరిమణిపాదుకాయై నమః 


162 


ఓమ్‌ శౌరి చరణా వన్యై నమః 

ఓమ్‌ శౌరిపాద్యై నమః 

ఓమ్‌ శౌరి పాదావన్యై నమః 170 
ఓమ్‌ 


శ్రీ పాదావన్యై నమః 
శ్రీ 


ఓమ్‌ శ్రీ రంగక్షితిరమణ పాదావన్యై నమః 


క్లితిపతి పదత్రాయిఖ్యై నమః 


ఓ 


మ్‌ 

ఓమ్‌ శ్రీ రంగ 
మ్‌ శ్రీ రంగరాజ చరణా వన్ర్యై నమః 
మ్‌ 


ఓమ్‌ శ్రీ రంగ పృధ్వీశ చరణ త్రాణాయ నమః 175 


అల 


స 

ఓమ్‌ సత్పాదుకాయై నమః 

ఓమ్‌ సరసిజేక్షణ పాదుకాయై నమః 

ఓమ్‌ సవిలాసవృత్ర్యై చరణ రక్షిట్యై నమః 

ఓమ్‌ సరోజేక్షణ పాదుకాయై నమః 179 
హ 

ఓమ్‌ హరిచరణ ధాత్రై నమః 

ఓమ్‌ హరి పాదుకాయై నమః 


ఓమ్‌ శ్రీ రంగనాథ దివ్యమణి పాదుకాభ్యాం నమః182 


163 


“పాదుకాసహస్రమ్‌” 5 సంపుటాలుగా ఉన్నది. 
1. మొదటి సంపుటములో 1నుంచి 5 పద్ధతులు, 1 నుంచి 140 శ్లోకాలున్నాయి. 
2. రెండవ నంపుటములో 6 నుంచి 13 పద్ధతులు,141 నుంచి 380 శ్లోకాలున్నాయి. 
3. మూడవ నంపుటములో 14 నుంచి 19 పద్ధతులు, 381 నుంచి 680 శ్లోకాలున్నాయి. 
4. నాల్గవ సంపుటములో 20 నుంచి 29 పద్ధతులు, 681 నుంచి 910 శ్లోకాలున్నాయి. 


5. ఐదవ సంపుటములో 30 నుంచి 32 పద్ధతులు, 911 నుంచి 1008 శ్లోకాలున్నాయి. 


శోకానుక్రమణిక :- 
శ్లో సంఖ్య అధికం పదం 357 
అ అధిగత బహుశాఖా 305 
అభిల భువన 346 అధిగతబహుశాఖైః 674 
అభిలాన్తఃపుర 260 అధిదైవతం 64 
అగళిత 347 అధివిష్ణు 614 
అగ్రతస్తే 261 అధిశయిత 519 
అగ్రేదేవి 313 అధీ స్టేపాదుకా 141. 
అంగాంతరేషు 793 అధ్యాసితం మను 191 
అచ్చేద్యయా 961 అన ఘ్టైర్హరి 684 
అచ్చ్భేద్యరశ్మి 839 అనన్య భక్తిర్మణి 166 
అచ్చేద్యరశ్మినియతైః 667 అనన్యరాజన్య 118 
అజనిషి 997 అనన్యశరణః 915 
అణోరణీయసీం 781 అనన్యసామాన్య 978 
అతివాజ్మనసం 582 అనాదిమాయా 407 
అధర్వోపజ్జిం 209 అనిచ్భతః 172 
అధరీకృతో ఒపి 830 అనితర 178 


164 


అనిదంప్రథమ 
అనిమిష 
అనుకలం 
అనకృతనిజ 
అనుకృత సవనీయః 
అనుదిన 
అనుపధిపరి 
అనుయాతమనో 
అనుయాతి 
అనువృత్త 
అంతఃపురాణి 
అంతఃపురే పరి 
అంతర్య స్టైః 
అంతర్నిధాయ 
అంతర్మోహాత్‌ 
అంతర్గీనైః 
అంతశ్చరేషు 
అంతస్తృతీయ 
అంతేతదా 
అంతేమమార్తి 
అంతేవసన్న చరమస్య 
అన్యేషు పద్మా 
అన్యేషు నత్యపి 
అన్యోన్య బంధుర 


16 


677 


745 


19 


453 


646 


490 


805 


392 


240 


552 


160 
400 


509 


mt. 


967 


430 


294 


369 


409 


131 


91 


824 


555 


అన్విచ్భతాం 
అపరస్పరపాతినాం 
అపహాయ 
అపారకరుణా 
అపారప్రఖ్యాతేః 
అపావృతద్వారం 
అపిజన్మని 
అప్రభూతమభవత్‌ 


అప్రాప్తానాం 


అభంగురాం 
అభిగమ్య 
అభితోమణి 
అభితోమణి పాదుకే 
అభియుక్తజనో 
అభిరక్షసిత్వం 
అభిషేకోత్సవా 
అభిషచయతు 
అభ్యర్చితా 
అభ్యస్యంత్యోః 
అభ్యాస యోగేన 
అభ్యుపేత విని 
అంబున్యంబు 


అయమనితర 


165 


691 


975 


95 


18 


318 


165 


952 


795 


779 


688 
74 
813 
515 
354 
981 
211 
210 
854 
896 
98 
124 
43 


607 


అయమయమితి 462 అవైమిరంగేశ్వరపాదు 540 


అరణ్యయోగ్యం : 167 అవ్యాహతాంరఘు 125 
అరుణ మణయః 610 అశిథిల 521 
అర్బంతియే 330 అగ్రద్దధానమపి 8 
అర్చిష్మతీ 591 అశ్రాంత 776 
అలకైరివ 683 అసహాయగృహీత 234 
అలఘుభిః 202 అసూర్యభేద్యాం 484 
అలంకృతం 807 అస్రభూషణతయైవ 78 
అలమచ్యుత 977 అస్పృష్టదోషపరి 331 
అల్పశ్రుతైరపి 35 అహముపరి 397 
అవదాత 253 అహితోన్మథనాయ 765 
అవధీరితదేవతా “686 అహీనాత్మా 759 
అవధీరితసాధు 766 అహ్నాయరామ 194 
అవనత 398 అక్షేత్ర విద్భిః 289 
అవరోధ 385 అక్షోరంజన 707 
అవసిత 205 ఆ 
అవాప్యపాదావని 588 ఆకర్ణ్యకర్ణామృత 25 
అవికలనిజ 893 ఆకస్మికేషు .424 
అవికలమధి 113 ఆకీర్ణమౌక్తిక 558 
అవైమిదోషా 587 ఆకీర్ణరత్న 498 
అవైమిపాదావని 625 ఆక్రాంతవేదిః 874 
అవైమిరంగాధి 411 ఆతన్వతీం 547 
అవైమిరంగేళశ్వరపాద 628 ఆదౌసహస్రం 450 
ఆద్యోరఘు 851 


166 


ఆనందసూః 
ఆపాతవల్లవ 
ఆముంచతాం 
ఆమ్నాయైస్వాం 
ఆ(మ్రేడితశ్రుతి 
ఆ(మ్రేడితైఃపద 
ఆయోజితాని 
ఆయోధ్యకైః 
ఆరాధ్యనూనం 
ఆర్తధ్వనేః 
ఆలవాలమివ 
ఆలోరశ్మి 
ఆవర్జితంముని 
ఆవర్డితం విధి 


ఆశాఃప్రసాధయితుం 


ఆసనాదుచితం 
ఆసన్నవాసవ 
ఆస న్నవృత్తిః 
ఆసన్నానాం 
ఆసాద్యకేకయ 


ఆసంస్కారాత్‌ 


861 


367 


597 


403 


422 


636 


363 


224 


335 


414 


796 


720 


196 


222 


130 


644 


551 


248 


559 


865 


897 


849 


315 


ఆస్కందనాని 
అస్థానేషు 


ఆస్థాయతత్ర 


ఇతినిగమ 
ఇతిరంగధురీణ 
ఇత్ళం త్వమేవ 
ఇయమవికల 


ఇహయేభవతీం 


ఉచ్చావచేషు 
ఉచితముప 
ఉత్తస్తుషో 
ఉదగ్రయంత్రికాం 
ఉదర్చిషస్తే 
ఉద్గాఢపంక 
అధీర్ణగాఢ 
ఉద్దిశ్యకామపి 
ఉన్నతంబలి 
ఉపమ్నం 


ఉపనమతి 


167 


502 
399 


137 


250 


1001 


1005 


114 


67 


719 


242 


273 


801 


481 


639 


"561 


669 
876 
471 
244 
259 


715 


ఉపరివినిహిత 
ఉపాఖ్యాతాం 
' ఉపాగతానాం 
ఉపాస్యనూనం 


ఉపాస్య వర్షాణి 


ఏకామేకః 


కతిచినపద 
కథంకారం 
కనకపీఠ 
కనకమపి 
కనకరుచాజటాం 
కనకరుచిరకాంతిః 
కనకరుచిర వర్గాం 
కనక రుచిరా 
కనకసరిత్‌ 
కపర్దేకస్యాపి 
కమపికనక 
కమలవన 
కమలాధ్యుషితే 
కమలాపతి 


కరణవిగమ 


808 


971 


279 


406 


212 


729 


208 


999 


943 


746 


906 


885 


744 


749 


57 


657 


309 


468 


954 


712 


467 


కరైరుద(గైః 
కలయాపి 
కలాను 
కల్పశ్రేణీ 
కల్యాణ 
కస్యాపిపుంసః 
కాకుత్భ్స 
కాదుపాస్య 
కాంత్యాపరం 
కామాదిదోష 
కారికానన 
కాలేజంతూన్‌ 
కాలేతల్ప 
కాలేషురాఘవ 
కాలోపపన్న 
కావ్యాయాస్థిత 
కిమహంమణిపాదుకే 
కించతుర్దశ 
కింపుప్పైః 
కింవాభవిష్యతి 
కుసుమేషు 
కృతాభి షేకా 


కృతినఃశిరసా 


168 


873 


577 


821 


524 


731 


486 


157 


927 


737 


985 


922 


969 


907 


721 


439 


924 


973 


216 


349 


963 


324 


186 


356 


కృపయామధువైరి 
కృపానఘ 
కృపావిశేషాత్‌ 


ఫఘటయసి 


చతురవిహారిణీం 
చంద్రచూడ 
చంద్రాకృతిః 


చంద్రాపీడ 


271 


946 


278 


702 


693 


139 


934 


877 


436 


1000 


368 


829 


441 


549 


460 


968 


342 


905 


618 


738 


908 


చరణకమలమేతత్‌ 
చరణకమలసంగా 
చరణకమలసేవా 
చరణద్వయం 
చరణమనఘఫు 
చరణావనిభాతి 
చరణౌమణి 
చరమచరంచ 
చరమనిగమ 
చరితనిఖిల 
చర్యానః 
చిత్రంసరోజ 
చూడాకపాల 


చూడారగ్వధ 


ఛత్రేందుముండల 


జగజ్జనన 
జగతామభి 
జనయసి 
జనయితుం 
జనస్యరంగేశ్వర 
జయతియతిరాజ 


జయామపా 


169 


454 


258 


571 


272 


825 


685 


763 


950 


993 


889 


918 


740 


80 


350 


134 


60 


72 


580 


.48 


492 


1008 


932 


జీవయత్యమృత 


తటభువియమునాయాళ్ళన్న 
తటభువియమునాయాః 


తతాతతా 
తత్తద్వాస గృహ 
తత్తద్వృత్తేరను 
తత్తాదృశా 
తత్తాదృశీం 
తత్తాదృశోః 
తథాగతా 
తద్రజస్తవ 
తద్విష్టోః 
తమాలనీల 
తవకేశవ 
తవమాధవ 
తవరంగచంద్ర 
తవరంగధురీణ 
తవరంగనరేంద్ర 
తవరంగరాజ 
తవరత్నాకర 
తవవిధివత్‌ 
తవసంచరణాత్‌ 


689 


304 


52 


935 


319 


799 


755 


448 


233 


372 


359 


42 


539 


77 


537 


617 


612 


783 


323 


514 


204 


352 


తవహరిపాదుకే 
తవాభిషేకాత్‌ 
తవాంబకిల 
తవైతత్‌ శ్రీరంగ 
తవైవరంగేశ్వర 
తాపత్రయవ్రశమ 


తాపత్రయం 


తిష్టంతుశ్రుతయః 
తుల్యోజపిదేవి 
త్రయ్యంతహర్మ్య 
త్రాసాత్‌స్వయం 
త్రికవినిహిత 
త్రిదశమకుట 
త్వచ్చింజారవ 
త్వత్తఃత్రివిష్టప 
త్వత్సంగమాత్‌ 
త్వదధీన 
త్వదుపాసన 


170 


656 


214 


479 


474 


326 


556 


530 


221 


949 


748 


317 


996 


36 


231 


632 


501 


470 


815 


478 


283 


285 


263 


976 


త్వద్రత్నోపల 
త్వయానుబద్దాం 
త్వయివినిహితం 
త్వయి విహితా 
త్వయైవనిత్యం 
త్వయైవపాదావని 
త్వయ్యర్పితాని 
త్వయ్యర్పితేన 
త్వయా్యాయత్తౌ 
త్వయ్యేవపాదం 
త్వరితముప 
త్వంచిత్రభానుః 
త్వామాశ్రితో 


త్వామేవైకాం 


దత్తకేళిం 
దనుతనయ 
దరపరిణత 
దశగ్రీవ 
దశవదన 
దశాననాదీన్‌ 
దాతుమర్హసి 


దాక్షిణ్యమత్ర 


526 


275 


701 


20 


81 


592 


334 


989 


998 


741 


891 


862 


859 


728 


938 


457 


671 


138 


123 


190 


396 


431 


దిదృక్షమాణస్య 


దినకరకుల 


దివిషన్మకుటే 
దివ్యస్థానాత్‌ 
దివ్యంధామ 
దివ్యాప్పరోభిః 
దిశిదిశి 

దీనగోపీ 
దురితమప 
దూత్యేబలేః 
దూరప్రరిత 
దేవఃశ్రీపద 
దేవస్యదానన 
దేవస్యరంగరసి 
దేవస్యరంగవసతేః 
దేవి త్వయా 
దేవిదైత్య ' 
దేహద్యుతిం 
దైత్యాధిపానాం 
దైవతంమమ 
దౌవారిక 


ద్రమిడోపనిషత్‌ 


171 


ద్రష్టుంకదాచన 
ద్రష్టుం తదా 
ద్వావేవయత్ర 
ద్వితయం 


ధత్తేముకుంద 
ధన్యాముకుందస్య 
ధన్యైన్ష్యయి 
ధామనిరాకృత 


ధ్రువ మింద్రియ 


నఖకిరణ 
నందసూను 
నమతాంనిజేంద్ర 
నమస్తేపాదుకే 
నవరత్నవిచిత్రితా 
నాకొకసాం 
నాతిక్రామేత్‌ 
నాథస్యధత్తే 
నాదే పదావని 
నికషీకృత 
నిజపద 


నిజరత్న 


694 


136 


774 


నిజసంహనన 
నిత్యప్రబోధ 
నిత్యం నిజాలోక 


నిత్యం పదాంబురుహ 
నిత్యం పదావనినిబద్ధ 
నిత్యం పదావనినివేశ్య 


నిత్యంయఏవ 
నిత్యం రంగ 
నిత్యం లక్ష్మీ 
నిత్యం విహార 
నిత్యం సమాహిత 
నిద్రాయితస్య 
నిద్రారస 
నిధిమివ 
నియతమధి 
నియతం మణి 
నిరంతరపురందర 
నిర్గచ్భతా 
నిర్గత్యదేవి 
నిర్ణూతమోహ 
నిర్భష్టగాత్ర 
నిర్వర్తయంతి 


నిర్విశ్యమాన 


172 


269 


444 


593 


420 


809 


292 


299 


901 


704 


427 


434 


256 


495 


308 


16 


23 


708 


567 


238 


506 


855 


329 


255 


పాదావని స్ఫృటమయూఖసహ 


పాదుకేపరి 
పాదుకే భవ 
పాదుకే రఘు 
పాదేన రంగ 
పాదౌ మురారేః 
పాంతువః 
పాపాఠకూపార 
పాపాదపా 
పార్వయోః 
పాషాణకల్పం 
పాహినఃపాదుకే 
పునరుక్త 
పునరుదరనివాస 
పురుషార్థ చతుష్టయ 
* పృథగ్విధానాం 
పృథుకవదన 
పృధ్వీపతీనాం 
పౌరోదంతాత్‌ 
పౌలస్త్యవీర 
ప్రకటితయశసాం 
వ్రఖ్యాతొనాం 
ప్రచురనిగమగంధాః 


ప్రచురనిగమశాఖాం 


857 


394 


768 


173 


837 


90 


351 


928 


933 


767 


970 


181 


353 


994 


175 


538 


1006 


163 


314 


147 


652 


401 


608 


675 


ప్రజ్వలితపంచ 
ప్రణతత్రిదశ 
ప్రణమంతినవా 
ప్రణమ్య 
ప్రణయిని 
(ప్రణిహితపద 
ప్రతి తిష్టతి 
ప్రతిదిశం 
ప్రతిపదచపలా 
ప్రతిపన్న 
ప్రతిభవనం 
ప్రతిభాయాఃపరం 
ప్రతియంతిరంగ 
ప్రతివిహరణం 
ప్రతిష్థాం సర్వ 
ప్రతీమస్త్వాం 
ప్రత్యజ్మయస్య 
ప్రత్యక్షయంతి 
ప్రత్యాగతన్య 
ప్రత్యాగతే 
ప్రత్యేమిరంగ 
ప్రథమాకళేవ 
ప్రథయితుం 


ప్రతిదిశతుమిదం 


173 


750 


252 


76 


164 


115 


886 


782 


724 


828 


736 


303 


916 


585 


606 


911 


709 


595 


34 


229 


722 


695 


810 


225 


576 


నిర్విష్టనాగ 
నిర్వృత్తరాక్షన 
నిర్వ్యజ్యమాన 
నివిశేయనిరంతరం 
నివేశితాం 
నివేశ్యరంగేశ్వర 
నిశ్శేషమంబర 
నిష్రత్యూహం 
నిసర్గసిద్ధం 


నిహితానవమౌక్తిక 
నీచేఓఒపిహన్త 
నేత్రేషుపుంసాం 
నేదీయసాం 
న్యస్తం విష్ణోః 


ల 


పంకజాసహ 
పంచాయుధీ 
పత్రలామణి 
పత్రాణి రంగ 


పదకమలతలాన్నః 


300 


232 


298 


972 


327 


328 


816 


పదకమలముదారం 
పదకమలరజోభిః 


పదపల్లవ 
పదమప్రమాణం 
పదయుగమివ 
పదయోరనయోః 
పదరక్షిణి 
పదసరసిజ మేతత్‌ 
పదసరసిజయోః 
పదన్పృశా 
పదస్యగోప్రీ 
పదేన విశ్వం 
సదేన విష్ణోః 
పదేపరస్మిన్‌ 
పదేషు మందేషు 
పద్మాకరాన్తర 
పద్మాక్రాన్త 
పద్మాజుష్టం 
పద్మాపతేః 
పద్మాభూమ్యోః 
పద్మాభోగాత్‌ 
పద్మేవమంగళ 


174 


463 

44 
700 
583 
794 
982 


270 


752 


914 


పరిచరణ 
పరిచరతివిధౌ 
పరిచిత పదపద్మాం 
పరిచిత పదమూలా 
పరిజన వనితాభిః 
పరిణతగుణ 
పరిణతిం 

పరిత్రస్తాః 
పరిపశ్యతి 

పరిమిత పరిబర్హం 
పరివర్తయితా 
పరిషది విరతాయాం 


పరిష్కృతా మౌక్తిక 


పరిసరవినతానాం 
పరిహృతదండక 
పరు షైరజస్రం 


పర్యంక మాడ్రిత 


28 


95 


83 


784 


89 


58 


343 


699 


56 


523 


249 


888 


375 


475 


513. 


451 


953 


459 


621 


310 


50 


179 


393 


442 


పర్యంత 

పర్యాప్త మౌక్తిక 
పర్యాయతో గతి 
పవన తరళిత 
పశ్యంతిరంగేశ్వర 
పశ్యంతిరంగేశ్వరపాదు 
పశ్యామి పద్మేక్షణ 
పాదన్యాస 
పాదపాదుప 
పాదపాపాదపా 
పాదాంబుజాత్‌ 
పాదార్చణాత్‌ 
పాదార్పణేన 
పాదావని క్వచన 
పాదావనిత్వాత్‌ 
పాదావని ప్రచల 
పాదావని ప్రణయినాం 
పాదావని ప్రతిగతస్య 
పాదావని ప్రతిపదం 
పాదావని ప్రత్య 
పాదావని ప్రభవతో 
పాదావని ప్రభుతరాన 
పాదావని ప్రసృమర 


పాదావని స్ఫుట 


175 


565 


866 


775 


378 


872 


586 


373 


705 


201 


939 


112 


717 


631 


288 


220 


148 


503 


235 


819 


213 


108 


110 


600 


635 


ప్రపద్యేపాదుకారూపం 
ప్రపద్యేపాదుకారూపాం 
ప్రపద్యేరంగ 

ప్రభయా హరి 
ప్రభవంతి 

ప్రశమయతి 
ప్రశమయతు 

ప్రశస్తే రామ 

ప్రసభం ప్రతిరుధ్య 
ప్రసాదయంతీ 


(ప్రాప్తాధికారాః 
ప్రాప్తాభిషేకామణి పాద 
ప్రాప్తాభి షేకామణి పాదు 
ప్రాప్తాశారేః 

ప్రాప్తే దివందశరథే 
ప్రాప్తేప్రయాణ 
ప్రాప్తోదయా 
ప్రాసప్పంపరంపురి 
ప్రాప్యాధికారం 

ప్రాయః పదావనివిభో 


ప్రాయః పదావని 


761 
951 
581 
536 
512 
345 
469 

121 
802 
665 
544 
340 
274 
189 
867 
655 
150 


103 


180 


433 
161 
429 


421 


ప్రాయేణరామ 
ప్రాయేణసహ్య 
ప్రాయోవిళోషిత 
ప్రాస్థానికేషు 
ప్రీతేన దేవి 
(పైక్షంతవ;క్రిః 
ప్రొఢప్రవాళ 


బద్ధహరిపాద 
బద్భాంజలిః 
బద్ధానాంయత్ర 
బద్దాసికా 
బధ్నాసిరంగపతి 
బధ్నాసిరంగేశ్వర 


బధ్నాసిరంగేశ్వర పాదరక్షేమన్యే 


బలమధన 
బలిమధన విహారాత్‌ 
బలి విమధనవేళా 
బహుమణిరుచిర 
బహుముఖభోగ 
బహురత్నసముద్భవం 
బహు విధపురుషార్థ 


బాఢా ఘాళీ 


176 


155 
426 
198 
413 
845 
135 


863 


780 
988 
611 
788 
554 
666 
489 
697 
51 
647 
573. 
760 
535 
995 


920 


భజంతిరంగేశ్వర 
భజామఃపాదుకే 
భద్రాణి దేవి 
భద్రాసన 

భరత శిరసి 
భరతస్యేవ 
భరతాయపరం 
భరతారాధితాం 
భరతాశ్వసనేషు 
భవతీం పరస్య 
భవత్యంతే 
భావోత్తరైః 
భాసాస్వయా 
భాస్వత్సువర్ణం 
భిక్షామపేక్ష్య 
భువన మిదం 
భూమిఃశ్రుతీనాం 


82 


823 


37 


భూయోభూయః 
భృశాతుర 
భోగాననన్య 
భోగాయ దేవి 
భోగార్చనాని 
భ్రాతుర్నియోగే 


భ్రాతుర్యదంబ 


మకుటే షు 
మగధాంగ 
మంజుస్వనా 
మంజస్వనాం 
మణికిరణగణౌ 
మణి నికర 

మణి పంక్తిషు 
మణి పాదుకయోః 
మణిభిర్మధు 
మణిభిః సిత 
మణిమౌళినిఘర్షణ 
మణి మౌళిశతేన 
మత్వా తృణాయ 
మత్వా మషీం 
మధుజిత్తనుకాంతి 


177 


758 


122 


144 


443 


293 


184 


151 


71 


177 


840 


835 


522 


881 


713 


762 


834 


532 


812 


714 


104 


696 


732 


మధుద్విషః 
మధురస్మిత 
మధురిపుపదరక్షే 
మధురిపుపదమి తః 
మధురం మణి 
మధువైరిపదాం 
మధువైరి పరి 

. మధ్యేకృశాం 
మధ్యేపరిస్స్ఫురిత 
మనసినియమ 
మనుజత్వ 
మనువంశ 
మంత్రాభిషేక 
మన్యేనియుజ్య 
మన్యేముకుంద 
మరతక పత్రలా 
* మరతకరుచి 
మరతక హరిత 
మహార్డ్విః 
మహీక్షితాం 
మాతర్మంజు 
మాతర్మాధవ 
మాతర్ముకుందచరణ 


412 


832 


464 


648 


390 


387 


68 


790 


836 


892 


176 


200 


126 


109 


642 


578 


572 


568 


529 


171 


900 


38 


362 


మాతర్ముకుంద కరు 
మాతః తదా 
మాతస్త్రయీ 
మాతస్త్వదర్పిత 
మాతస్వ్వదాగమన 
మాతస్వయైవ 
మాతః స్వరూపమివ 
మాతః సలీలం 
మానయామి 
మానసాంబుజ 
మానే పరం 
మానేషుదానవ 
మానోచితస్య 
మాన్యాసమస్త 
మాన్యేన 
మాన్యేరఘు 
మాభూదియం 
మాలిన్యం 
మితగ్రేక్షా 
ముకుంద పద 


ముకుందపాదాంబుజ 


ముకుంద పాదావనిమధ్య 
ముకుందపాదావనిమౌ 


178 


956 
371 
287 
958 
132 
234 
1002 
692 
770 
518 
800 
435 
789 


852 


483 


ముకుళిత 

ముక్తా మయూఖప్రకరైః 
ముకొామయూఖరుచిరాం 
ముక్తామయూఖైః 
ముకాంశు 

ముక్తేంద్రనీల' 
ముఖబాహుః 

ముగ్గస్య హన్త 
మునయః ప్రణిధాన 
మునినామణి 
మునిపరిషది 
మురభిచ్చరణార 
మురభిన్మణి పాదుకేత్వ 
మురభిన్మణిపాదుకే భవత్యాః 
మురభిన్మణి పాదుభవత్యో 


649 


542 


848. 


620 


846 


560 


531 


449 


389 


24 


306 


386 


803 


382 


764 


364 


183 


99 


129 


100 


142 


797 


986 


యత్ర క్వచిత్‌ 
యద ధ్వర 
యదా ధారం 
యదికిమపి 
యది సీతా 


యదేషస్తామి 


యద్‌ బ్రాత్రేభరతాయ 


యద్యప్యహం 
యమనియమ 
యఃసప్తపర్వ 
యాతేబాహ్య 
యాత్రావసానం 
యాత్రావిహార 
యామఃశ్రయతి 
యామేవరత్న 


యావత్త్యయా 


యాయాయాయా 


యా౭సౌచతుర్ద 
యుగపదను 
యేనస్లితా 

థి 


యేనామకే౭౬పి 


యేనామభక్తినియతాః 


179 


158 


26 


706 


718 


425 


917 


504 


170 


936 


236 


798 


990 


645 


1003 


యేనామభక్తినియతైః 
యేనామరంగ 
యేభజంతి 


యోషిద్భూత 


రఘుపతి చరణా 
రఘుపతి పదపద్మాత్‌ 
రఘుపతి పదరక్షే 
రఘుపతిపదసంగాత్‌ 
రఘుపతి మధిరోప్య 
రఘువీర పదాః 
రంగనాధపద 
రంగసీమని 
రంగక్ష్మాపతి 


రంగాధిరాజపద 


రంగాధిరాజపదరక్షిణి బిభ్రతే 


రంగాధిరాజపదరాజతే 
రంగాధీశమరుత్‌ 
రంగాధీశే 

రంగేదేవి 

రంగేశ చరణ 
రంగేశపాదకమల 


రంగేశపాదనఖ 


793 
333 
619 


39 


937 
117 
226 
883 
239 
174 
771 
769 
14 
853 
603 
550 
245 
405 
477 
660 
438 


640 


రంగేశపాదపరిభోగ 
రంగేశపాదప్రతిపన్న 
రంగేశపాదసహధర్మ 
రంగేశపాదావనితావకా 
రంగేశపాదావనితావకీ 
రంగేశయస్య 
రంగేశయానస్య 
రంగేశితుర్విహరతో 
రంగేశితుశ్చరణ 
రంగేశ్వరస్య నవ 
రంగేశ్వరస్యమృగ 
రంగేశ్వరస్యపురత 
రంగేశ్వరన్య 
రంగేశ్వరేణసహ 
రంగేశ్వరేసమధి 
రజని విగమ 
రజసాతమసాచ 
రజసాపరో 

రత్నప్రభా 
రత్నాంకురైః 
రత్నానిరంగేశ్వర 


రత్నాశితైః 


180 


339 
622 
370 
485 
493 
360 
627 
602 
791 
716. 
553 
864 
984 
291 
295 
376 
264 
380 
500 
505 


494 


860 


868 


రత్తైర్వ్యవస్టిత 
రత్నోపల 
రత్నాంశుభిః 
రథ్యావిహార 
రథ్యాసురంగ 
రమ్యాలోకా 
రమ్యేవేశ్మని 
_రశ్మిజాల 


రహితభుజగ 


రక్షార్థమాగ్రిత 
ర క్రోవధార్థం 
రాఘవస్య 
రాజాసనేచేత్‌ 
రాజాసనేరఘు 
రాజ్యేవనే ౬పి 
రాజ్యంతదా 
రాజ్యం విహాయ 
రామపాదగతా 
రామపాదసహ 
రామప్రయాణ 
రామస్యరంగ 


రామస్యరాక్షన 


548 


507 


843 


365 


423 


898 


941 


517 


455 


127 


419 


188 


182 


168 


162 


858 


152 


102 


919 


79 


145 


510 


217 


రామాత్మనః 
రామానువృత్తి 
రామాస్రాణి 
రామాజ్ఞయా 
రామేరాజ్యం 
రామేవనం దశ 
రామేవనంప్రజతి 
రామంత్వయా 
రుద్రంశ్రితో 
రేఖయా 


రేఖాపదేశతః 


లక్ష్మీకాంతం 
లక్ష్మీనూపుర 
లక్ష్మీవిహార 
లాస్యం విహాయ 
లాక్షాలక్ష్మీ 
లీలాగృహాన్తర 
లేభేతదా ప్రభృతి 
లోకతారా 


వకుళధరతనుః 


వజ్రోపేతాం 


181 


105 
634 
227 
146 
826 
844 
107 
159 

94 
814 


820 


404 
909 
630 
445 
609 
601 
739 


931 


456 


903 


వందారుభిః 
వందేగారుత్మతీం 
వందేతద్రంగనాథస్య 
వందేతన్మధు 
వందేవిష్ణు 
వర్ణస్తోమైః 
వర్షాణితాని 
వలమధన 
వసిష్టముఖ్యైః 
వహతిక్షితి 
వహంతియే 
వహంతిరంగేశ్వర 
వాక్యేగరీయసి 
వికలకరణ 
విక్రమ్యభూమిం 
విక్రమ్యమాణం 
విగాహంతే 
విచిత్రవర్గా 
విచిత్రవర్గాం 
విధిశివ 
విధేహిశౌరేః 
విధౌ(ప్రవృత్తే 


వింధ్యస్తంభాత్‌ 


332 


93 


786 


111 


466 


284 


629 


63 


870 


543 


344 


482 


831 


29 


విపులతమ 
విప్రోషితే 
విమృశ్యరంగేంద్ర 
విమృశ్యరంగేశ్వర 
విరచిత నవ 
విరచితసురసింధోః 


విలాసెః 
= 


వివిధమణి మయూఖైః 


వివిధమణి సముల్ణెః 
వివిధవిషయ 
వివృణోతి 

విశుద్ధి మధి 
విశ్వోపకారం 
విశ్వోపనర్గ 
విశ్వంత్వదా(్రిత 
విష్ణోః పదేన 
విష్ణోఃపదంగతి 


విష్ణో రస్మిన్‌ 


విస్మాపితేవ 


విహరణ సమయేషు 
విహరతిపులినే 


విహరతి విశిఖాయా 


182 


678 


197 


785 


980 


887 


569 


472 


570 


574 


964 


584 


747 


773 


337 


154 


562 


296 


402 


446 


458 


742 


452 


383 


వీరవ్రత 
వృత్తిభిః 
వృత్తేయధావత్‌ 
వృత్తంక్రమేణ 
వృద్ధింగవాం 
వేదోపబృంహణ 
వైకుంఠపాద 
వైడూర్యరమ్య 
వైయాకులీం 
వ్యంక్తుంక్షమం 
వ్యంజ్యంత్యేతే 
వ్యాముహ్యతో 
వ్యాముహ్యతాం 
వ్యూహగక్రమేణ 


వ్యూహానుపూర్వీ 


శంకే పదావని 
శంకేభవత్యాః 
శఠకోప ఇతి 

శతమఖమణి 
శతమఖోపల 
శమదమగుణ 


286 


633 


850 


723 


499 


348 


508 


960 


787 


276 


566 


806 


30 


698 


690 


55 


శయ్యాత్మనా 
శయితవతి 


శరణమధి 


శరణముపగతానాం 


శరణముపగతే 
శరణగతసస్య 
శరణాగతసార్థ 
శరదఃశతం 
శరదుపగమ 
శిరసాపరిగృహ్య 


శిరసాభవతీం 


శిరసివినిహితాయా 


శివత్వహేతుం 


శుద్ధేనిత్యం 
శుభప్రణాదా 
శుభశబ్ద 


శేషత్వమంబ 
శేషత్వసీమ 
శేషోగరుత్మాన్‌ 
శోణాశ్మనాం 
శోణోపలైః 


183 


27 


257 


965 


604 


465 


613 


66 


262 


301 


355 


266 


53 


626 


358 


654 


869 


833 


377 


753 


756 


88 


545 


841 


శౌరేఃశుద్దాన్త 
శౌరేఃశృంగార 
శౌరేః సంచార 
శ్యామాతనుః 


శ్యామాయమాన 


శ్రవసోర్మమ 


శ్రీరంగేందోశ్చరణ 


శ్రీరంగేందోః 
శ్రీ సంవేదన 


శ్రుతప్రజ్ఞా 


శ్రుతిభిః పరమం 
శ్రుతివిషయగుణా 


శ్రుతిశత 
శ్రుతిశిరసి 
శ్రుతిగ్రేణీ 
శ్రుతీనాం 


శ్రుత్వైవం హనుమన్‌ 
శుణుతే పాదుకేచిత్రం 
శ్రుణోతురంగాధి 


సకలమిదమవంధ్యే 


నకృదపికిల 
సకృదపిభువనే 


(AS 


711 


251 


321 


638 


668 


391 


904 


525 


942 


10 


388 


88 


59 


47 


473 


381 


228 


912 


408 


575 


45 


54 


నకృదపివినతానాం 
నకృదప్యనుభూయా 


నంఘర్షయంతి 
సంచారకేళి 
నంచారయంతీ 
నతివర్గగుణే 
సనత్యాల్లోకాత్‌ 
నదోత్తుంగే 
నద్భిర్దుష్టా 
సద్యస్త్వ్వత్‌ 
సంతఃశ్రీరంగ 
నంతఃన్వదేశ 
నమతాముపైతి 
నమయేమణి 
సమయేషు 
సమాధిభాజాం 


నమాశ్రితానామనఘాం 
సమాశ్రితానాంమణి 


సముచితం 
నముళ్‌క్షిపతి 


నరాఘవా 
నర్వతన్వదభి 


184 


సలీలం విన్యస్య 
సవిలాన 
సహప్రయాతా 
సహసావినివేద్య 
సాకేతత్రాణ 
సాకేతసీమ్ని 
సాధయంతి 
సాధారణేషు 
సాన్యావనదా 
సాభూపారామ 
సామానిరంగ 
సామేభూయాత్‌ 
సామ్రాజ్యసంపత్‌ 


528 


662 


280 


534 


940 


133 


879 


428 


948 


921 


447 


311 


143 


947 


772 


128 


925 


743 


734 


913 


811 


564 


751 


670 


సంపద్యతే తవ 


సంపద్యతే సముచితం 


సంటప్రేక్ట్యమైథిలనసుతా 


నంభవతు 


సంభావయంతి 


సంభిద్యమానతమసా 


సంభిద్యమానమణి 


సంరక్షణాయసమయే 


సంవర్తోదితసూర్య 
సంవావాకా 
సంసారాధ్వ 
స్తోతుంప్రవృత్తం 


స్థైర్యం కులక్షోణి 
స్నాతాపదావని 
స్నేహేనదేవి 
న్నృశతఃశిరసా 
న్నృశసిపద 


సీతం పదావని 


185 


596 


290 


230 


320 


847 


219 


546 


440 


527 


962 


902 


416 


680 


598 


930 


899 


929 


871 


86 


817 


192 


267 


302 


842 


స్వచ్భంద విభ్రమ 
స్వచ్చాకారాంశ్రుతి 
స్వచ్చాకారాంసుర 
స్వదతే కిమిహైవ 
స్వదతే మణి 
స్వప్నేఓ౬పిచేత్‌ 
స్వాదూని 
స్వేచ్చాకేళి 


స్వేషుస్వేషు 


ల 


హరిచరణముపఘ్నం 
హరిచరణసరోజ 
హరిచరణసరోజే 


హరిణాహరి 


418 


895 


726 


384 


804 


987 


410 


727 


476 


884 


672 


991 


681 


హరిరత్న మరీచయః 
హస్తాపచేయ 


హిమవన్నలసేతుమధ్య 


జ 
Eg 


జ్ఞానక్రియా భజనసీమ 983 


186 


673 


664 


730 


605 


682 


193 


15 


894 


92 


265 


480 


957 


With best compliment from : 


NEELA KRISHNA FINANCE & 
CHIT FUND PVT. LTD. 


NEELA KRISHNA FINANCIERS 
NEELA KRISHNA LEAFINS LTD. 


NEELA KRISHAN ESTATES & 
DEVELOPERS PVT. LTD. 


SHREE PUSHPA KRISHNA AGENCIES 


11-1-529/5/3, Mylargadda, Sitaphalmandi, 
Secunderabad - 500 361. 


With 
best 
compliment from : 


SRISAI PADMA AGENCIES 


SRI 6. JAYA CHANDRAN HYDERABAD. 


& FAMILY Sri D. Malleshwara Rao 
HYDERABAD. Prop. 


| 
క.వి. రాఘవాచార్యులు 


జననం : _ విభవ, పుష్మ్కశుక్షద్వాదశి 22 జనవరి | 929 

తల్లిదండ్రులు : తిరుమల వెంకటమ్మగారు మలమనోహరాచార్యులుగారు. 
స్వగామం : నారాయణపురం, ఎల్లారెడ్డిపేటమండలం, కరీంనగర్‌ జిల్లా, (ఆం. ప్ర 
విద్యాయోగ్యత : సంస్కృతం M.A., తెలుగు 1.4. 8.56. 

వ్యత్తి : విశ్రాంతాంధద్రోపన్యాసకులు. 

ప్రవృత్తి : పురాణ, ప్రబంధకాలక్షేపం, 


దైవ మానుషయాజ్లీకం, (గంథరచన. 
ఆం > స రచనలు ౩ 


|. మాఘకావ్యవైభయం- యువభారతి ప్రచురణ - ననన న = 
వా - Se 7 క am +7 


అ 7 క క 
3 గద్విషయం. ఈడు అవతారిక (తమిళానిక్రి ఆంధ్రానువాదం- | 989. 


జ. బగవద్భ్ధ్యానసోపానం - మనోరమావ్యాఖ్యానం - | 989. 
5. శ్రీమద్రామానుజులు - వర్ణాశ్రమధర్మములు- | 992. 
(శ్రీ రా.కీ.కౌ. భాగం. |2 గుంటూరు | 
6. పాదుకాసహసమ్‌ - రమణీయాందటీకాతాత్స్పర్య వ్యాఖ్యాసహితం - భాగం। - | 996. 
7. గరుడదండకం - సుషమాంధ్రటీకాతాత్సర్య వ్యాఖ్యాసహితం - | ౨97. 
8. _ ఆళ్వారులు - భక్తిప్రపత్తి మార్గములు - | ౨౨7. (భక్తినివేదన- స్వర్ణోత్సవ సంచికు 
౨. పాదుకాసహసమ్‌ - రమణీయాంధ్రవ్యాఖ్య భాగం 2 - | 998. 
| 0౦. పాదుకాసహససమ్‌ - రమణీయాంధ్రవ్యాఖ్య భాగం 3 - 1999. 
| |. పాదుకాసహగసమ్‌ - రమణీయాంధ్రవ్యాఖ్య భాగం 4 -200 |. 
| 2. శ్రీ నారాయణశతకం-రాఘవీయవ్యాఖ్యాసహితం - 2002. 
(శ్రీపావనీ సేవాసమితి - హైదాబాదువారి ప్రచురణు 
| 3. దివ్యప్రబంధత్రయి - సాంధటీకాతాత్పర్యవివరణం - 2002 
14. పాదుకాసహగసం - రమణీయాంధ్రవ్యాఖ్య ఘు. - 2003. 


గమనిక : నెం- 6,7,9, 10, 11, 13 & 14 గల (గ్రంథాల ప్రచురణ 


ప్రాప్తిస్థానం : శ్రీమాలోల (గ్రంథమాల, శ్రీ అహోబిలమఠం, హైద్రాబాదు. (ఆం. ప్ర 


నివాసము : C/o K.V. Ramana Chari, B.H 3/6, IAS Officers’ Qts., Road No. 10, Banjara Hills, Hyderabad - 34. Ph : 23350258 


